న. ల్‌ో 
మ వాసుదేవ కథాసుధ 


మూడవ భాగము 
ఉద్యోగ కాండము, శ్రీ భగవద్గీతా కాండము 





"ఇతడు నిందితమైన కర్మను పాపమును ఎప్పుడును చేయడు. 
పురుషోత్తముడైన యచ్చుతుడు ధర్మము నుండి తొలగడు." 


శ్లో॥ న త్వయం నింధితం కద్మ కుర్భాత్‌ పాపం కథంచన || 22 
శ్లో॥ న చ ధర్మా దపక్రమేత్‌ అచ్యుతః పురుషోత్తమః ॥ 23 


ఉద్యోగపర్వణి - అధ్యాయః - 130 


రచయిత: 
బ్రహ్మవిద్యావార్య పోరూరి హనుమజ్ఞానకీరామ శీర్మ్‌ 
_ నెల్లూరు. 
బహుధాన్య ఆశ్వయుజ తృతీయ మూల్యము 


23-09-98 రూ.75/-లు 


ప్రథమ ప్రకాశనము - బహుధాన్య, ఆశ్వయుజి శుద్ధ తృతీయ 23-09-19: 


ప్రతులు : 750 


పోలూరి హనుమజ్ఞానకీరామ శర్మ, 8.4, (10౧9) 
16/1216, పొగతోట, నెల్లూరు - 524 001. 


ప్రతులు దొరుకుచోట్లు 


1. శీళీకీ బ్రహ్మానందతీర్థస్వామి వారు 
శ్రీ నత్మానందాశ్రమము 
ఇనమడుగు, నెల్లూరు జిల్లా - 524 137. 


2. శ్రీ బొమ్మిశెట్టి ఎల్లమందయ్య, 8.A., 
ఎల్లమందయ్య హాస్టల్‌, ఏ.సి. నగరు, 
నెల్లూరు - 524 002. 


"౩. శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్‌ 

ఫ్లాట్‌ నెం. 97 & 98 ౮, 

Western Hills, Opp. KPHB, Kukatpalli (౧౦.) 
HYDERABAD - 500 072. 


4, నవోదయ బుక్‌ హౌస్‌ 
ఆర్భసమాజ్‌ మందిర్‌ ఎదురుగా, కాచీగూడ, 
హైదరాబాదు - 500 027. 
ఫోన్‌ : 4652387. 










చవెన్‌ ఆఫ్‌సెబ్‌ ఖ్రంటర్క్‌ 


16/1064, పొగతోటి, నెల్లూరు - 524 001. ఫోన్‌ : 336709 


శ్రీ బ్రహ్మానందతీర్ధస్వామి 
దత్తపీఠాథిశ్వరులు 


శ్రీ సత్మానందాశ్రమము 
ఇనమడుగు, నెల్లూరు జిల్లా - 524 137. 





అమోఘాశీః పరంపర 
' నమో భగవతే శ్రీ సత్మానందాయ కుం నమో భగవతే వాసుదేవాయ 


బ్రహ్మ విద్యా సంప్రదాయ ప్రవర్తకులు బ్రహ్మశ్రీ పోలూరి హనుమజ్డానకీరావ 
్క గారు కృష్ణో విగ్రహవాన్‌ ధర్మః అని అఖండ ప్రజానీకమునకు భే! 
యించుటకే శ్రీమశ్మహాభారత, శ్రీమద్భాగవత, హరివంశ, విష్ణుపురాణములలో! 
[యములను క్షుణ్ణముగా పరిశీలించి శ్రీ వాసుదేవ కథాసుధ యనుపేర బ్యహః 
కన చేనియున్నారు. అందు వ్యానకాండము, వాన్తినకాండము 
ంగ్రహకాండము, మహాకావ్యకాండములతో గూడిన, ప్రథమ భాగము, మథు! 
రకా కాండములతో ద్వితీయ భాగమును ముద్రింపబడి పాఠకలోకమునక 
వింపబడినవి. ఇప్పడు ఉద్యోగ, భగవద్దీతా కాండములతో యీ తృతీయ భాగము 
వేదవ్యాస భగవానుని పరిపూర్ణ కరుణాకటాక్షముచే, నద్దురు భగవాన్‌ (4 
నంద మహర్నులవారి అనంతశీః ప్రభావమున వెల్వెడుచున్నదని తెలునుకొగి 
,గంతంలు వైచుచాన్నాను. శ్రీ శర్మ గారీ గ్రంథమూలముగ 
నకటాంత్రలోకతమునకు ఎన్నియో నిగూఢవరులైన విషయములను 
ఇంచుచాున్నారు. పాఠక మవోశయులు దీనిని వఠించి, గ్రహించ 
వేవాములను నివృత్తి చేనికొని ధర్మములను అనుష్టించి వేదమాత 
గ్రహమునకు పాత్రులగుదురు గాక ! 


మిగిలిన చతుర్ధ భాగము కూడా త్వరలో ప్రయురితమగునట్టు అనుగ్రహింప 
సుదేవ పరబ్రహ్మమును భక్తితో ప్రార్ధించుచున్నాను. ఈ బృహత్‌ గ్రంథ రచయిత 
ఏ శ్రీ పోలూరి హనుమజ్ఞానకీరామ శర్మ దంపతులకు మా అనంత ఆశీస్సులు 
శ్రీరామ రక్షయై యుండును గాక ! 


శ్రీ బ్రహవ్మానందతీర్ధ స్వామి 





ఈ గ్రంథము శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానమువారు 

ఆర్షధర్మ తత్త్వ గ్రంథముల ప్రచురణముకొఅకుఇచ్చు 
ఆర్థిక సాహాయ్యపథకము క్రింద బేసిన 

ఆర్థిక సాహాయ్యముతో ప్రకటింపబడినది. 


ఢొరిపలుకులు 


నా ఎడస్మునవవనపనాయులా 


20-1-1958 నుండి 6-2-1958 వఅకు నెలూరు వరమాన నమాజము వా! 
యాజమాన్యమున బ్రహ్మశ్రీ నేలనూతల ్రీకృష్ణమూర్తి గారు 3.4. B.L 
నెల్లూరులో మవాభారతో వన్యానములను పదునేనిమిది మంది వక్తల చే 
చెప్పించి నిర్వహించినారు. తుది దినమున నేను శ్రీకృవ్లునిపై పై ఉవన్యసించితిని 
అది ఉవన్యానకుల నందజను నమ్మానించు నభకూడ అయినది. అందువల? 
శ్రీ బెజవాడ రామచంద్రారెడ్డి గారి యధ్య్మ్యక్షతయందు ఆ మహా న? 
పురమందిరమున మవోత్సవముగా జరిగినది. నమ్మాన కార్యక్రమమునక 
ముందు నేను శ్రీ శ్రీకృష్ణునిగూర్చి గంటకు పైగా (వనంగించితిని. వేదికపై నున్య 
యితర పాత్రల యువేన్యానకులు కాక, సామాజికులలో వండితులు కవుల 
అనేకులు ఆ యువన్యానమును అభినందించిరి. శ్రీరామచంద్రారెడ్డి గా౭ 
మాత్రము నన్ను అభినందించుచు, "దుర్యోధనాదులతో యుద్ద వ్రనక్తో లేదు 
నిండు నభలో ఇంటికోడలైన ద్రౌవదిని వరిభవించినవారు వేవరి కైనను! | 
విధముగా నైనను వధ్యులే" అని (శ్రీకృష్ణుని యభిపాయముగా ఉద్దా టించు, 
తగునా అనీ నందేహించిరి. అప్పుడు వారికి నమాధానము చెవ్పుటకు నాక 
అవకాశము కలుగ లేదు. నభ ముగియుచుండగనే వారు వెడలిపోయి! 
అప్పటినుండి (శ్రీ కృమ్ణుని వనంగములు ప్రవర్తన విశేషములు అన్నియు నర్వ॥ 
ధర్మబద్ధములే అని, భగవంతునకు తప్పులు చేయవలసిన యావశ్యుకత లే ద 
నిరూపిరివవలయు నను వట్టుదల నాలో అధిక మయ్యెను. 


విదురుడు కాని భీమ్మడు కాని (శ్రీకృష్ణుని వలన ఎప్పుడును ఏ ఎ ఉపకారము! 
పొంద లేదు. వారు ఆయనకు మిత్రులుగా మథురలో గాని ద్వారకలో గా 
ఎప్పుడు ఉండలేదు. వారు వాస్తినావురమునందే యుండి బాల్యమునుం 
శ్రీకృష్ణుని చర్యలను వర్తనవిధానములను పర్యాటకులైన జనులవలన విను? 
తటస్థులుగా ఆయన వృత్తా ంతములను పఏమర్శించుచు (గ్రహించుచున్నవాఠ 
కావున్‌ వీరియభిప్రాయములను మనము ప్రమాణముగా గ్రహింవవచ్చును. 


విదురుడు ధృ తరామ్టనితో ఇట్లు చెప్పినాడు. "ఇతడు నిందితమైన కరన 
పావమును, చేయడు. "పురుషోత్తముడైన యత్యుతుడు ధర్మమునుం 
తొలగడు. 


శో] నత్వయం నిందితం కర్మ కుర్యాత్‌ పాపం కథంచన ॥ 22 
శో] న చ ధర్మా దవక్రమే దచ్యుతః వురుషోత్త మః | 23 


ఉద్యోగవర్వణి - అధ్యాయః - 130 


శ్రీకృవ్ణునియొక్క వరమధార్మికత్వమును దృఢముగా నమ్మియుండుట చేతనే 
థీమ్మడు రాజనూయనభలో, వ్యానభగవానుని కూడ గణింపక, నభయందు 
అ(గ్రపూజను శ్రీకృష్ణునకే ఇమ్మని ధర్మరాజునకు దృఢ ముగ బోధించెను. 
ఆజన్మ బబహ్మాచారి, 'పేరమనైష్టికుడును అయిన ఆయన, ధర్మరాజుకం టొ 
చిన్నవాడైన శ్రీకృష్ణునకు భక్తితో నమన్కరించుట గమనింవ దగియున్నది. 
శ్రీకృమ్ణునియందు కంచె మైనను అధర్మ మున్నచో వరమ పొరుషశాలియైన 
భీమ్మడు ఆయనకు తలవంచునా ? కావున శ్రీకృమనియందు దోవ మున్న దని 
యనుకొ నుట మనకు దోషమును కలిగించును. ఆయన ధర్మమూర్తి. ఆ 
విషయమును నిరూపించుటకే ఈ (గ్రంథము ఉద్దేశింవబడినది. 


తరువాత అప్పటి యువన్యానకులు అనేకులు తమ యువన్యాన విషయములను 
పెంపొందించి, దోణుడు, కర్ణుడు, విజయుడు మొదలుగా గ్రంథములను 
(వకటించిరి. నేను శ్రీ శ్రీకృష్ణుని చరిత్రమును భాగవత హరివంశ 
విష్ణుపురాణములందు కూడ "పరిశీలించి సమగ్రమైన గ్రంథమునుగా 
రూహీందింపవలయు నని ఆలోచించుచు కాలక్షేపము చేయుచుంటిని. 


లేగుంటపాడులో అఖండానందాశ్రమమున (వ్రన్తుతము శ్రీ రమణా క్రమము) 
శ్రీ శివకామేశ్వరీ మహాయజ్ఞము జరిగినప్పుడు నా శిమ్యుడు చి 
ఫిరజానందస్వామి అభ్యర్థింవగా కౌ11986 నుండి 14-4-1986 వణకు శ్రీకృష్ణుని 
చరిత నుధను భాగటేతము ననుసరించి ఎనిమిది కలశములుగా 
ఉవన్యసించితిని. తుది దినమున నత్కారనందర్భమున శ్రీ విద్యాపీఠాధివతి 
(హైదరాబాదు) శ్రీ విద్యానందస్వామివారు ఆ ఉవనాగ్థనములను గ్రంథముగా 
(వ్రకటింవవలయునని రూ.101/-లు, అధ్యక్షులైన ఓగేటి అచ్యుతరామశాస్త్రి గారి 
చేత నాకు అందించి విరాళములకు శ్రీకారము చుట్టిరి. 


ఇనమడుగులోని శ్రీ నత్యానందాశ్రమమునకు అప్పుడు ఉపాధ్యక్షులుగా 
నుండిన (ఇప్పుడు అధ్యక్షులు) శ్రీశ్రీశ్రీ బహ్మోనంద తీర్ణస్వామి వారు 
(వతిదినము వచ్చి ఉవన్యానములను వినుచు, కా సెట్టును (Cassette) కూడ 
తయారు చేయించి అవ్వ్పుడప్పుడు వినుచు ఎంతో నంతోషించుచుండిరి. 
శ్రీస్వామివారు చిరకాలముగా నా కృషిని అభినందించుచు పోత్సహించుచు 
నుండిరి. 


తరువాత గంథరచనమును ఆరంభించి తిని. అవ్వుడు అనుకొ నకుండ 1-3-198 
తేది చి| 4. శ్రీనివానులు (శ్రీరామచంద్ర బుక్‌ డిపో, కర్నూలు) వచ్చి కాగితము! 
ఖర్చు కొజకు ఉంచు డను రూ. 1,000/-లు ఇచ్చాను. అది భగవతే రణక 
నిదర్శనముగా తోచెను. 


ఈ గ్రంథమును పండ్రెండు కాండములుగా విభజించితిని. వ్యాన, హస్తిన 
అనుగ్రవా, మవోకావ్యుము లను నాలుగు కాండములు మొదటిభాగముగా 
మథురా ద్వారకా కాండములు రెండవదిగా, ఉదో్యోగ విజయ కాండముల 
మూడవదిగా, ధర్మ తత్త్వ అశ్వమేధ సాత్త కత కాండములు నాల్గవదిగా 
ఏర్పజచితిని. మహాభారతాదులయందు శ్రీక్ళ ష్టచరితమును మన 
కందించినవాడు వ్యానభగవానుడు. ఆయన చెప్పకున్నచో మనకు శ్రీకృష్ణుని 
చరిత్రము ఇంత విపులముగా తెలియుటకు అవకాశము లేదు. కావున ఆ మవేర్షి 
బుణమును తీర్చుకొనుటకై ఆయన చరిత్రమునే మొదటి కాండమునుగా 
రచించితిని. కారణాంతరములచే మొదటి భాగమునకు ముందుగా రెండవ 
భాగమును 9-9-1996 తేది నుగ్భహీతనామధేయులు వేదమూర్తులు నైన 
(బ్రహ్మశ్రీ 4.5. విశ్వనాథశాతి మహోదయుల యధ్యక్షతయందు శ్రి 
బ్రవ్మోనంద తీర్గస్వామివారు శ్రీ శ్రీ గీతా మందిరమున ఆవివ్కరించిరి. శ్రీ ౬.5. 
రామానుజాచార్యుల వారు ఉవన్యసించిరి. 


22-5-1997 తేది ఆంధ్రనభలోని శ్రీ దుగ్గిశెట్టి నుబ్రవ్మాణ్యముగారి కళ్యాణ 
మండవమున నేను రచించియుండిన శ్రీ నలచరిత్ర, శ్రీ రామాయణ చంపూ 
కావ్యములకు రచన సావ్రల్యసిర్ధికొణకు శ్రీ శ్రీ వేదపారాయణ శ్రీ రామాయణ 
పారాయణ పూర్వకముగ శ్రీ సీతారామ ల. పటా భి షేక 
మహోత్సవములను జరిపితిమి. అప్పుడు శ్రీ హనుమత్సీతా లక్ష్మణ 
భరతశ్యతుఘ్నులతో పాటు శ్రీ నలచరిత్ర శ్రీరామాయణ చం పూకావ్యు 
గ్రంథమును, శ్రీ వానుదేవ wa ముదిత ప్రతులను ఉంచి వూజించితిమి. 
పిదవ సాయంకాలమున ఆ కళ్యాణ మండపముననే జరిగిన నభయందు 
అధ్యక్షులుగా ఉన్న శ్రీశ్రీశ్రీ (బ్రహ్మానందతీర్థస్వామివారే శ్రీ వానుదేవ 
కథానుధ మొదటి భాగమును ఆవివ్కరించిరి. ప్రియశిమ్యడు చి రామచంద్ర 
ప్రసాదు వ్రనంగించెను. 


ఈ (గ్రంథ ప్రతులను పెక్కురకు అందజేయుచు అభిమానులు, మిత్రులు, విష్కులు 
విరాశములను న్వయముగా ఇచ్చుచు, ఇతరులవలన సేకరించుచు ఈ గ్రంథ 
ప్రకాశనమునకు అనేక విధముల దోవాద మొనర్చిరి. శ్రీ శ్రీశ్రీ బ్రవ్మోనంద 
తీర్థస్వామివారి కృషి మిగుల ళ్లాఘ్యమైనది. చి బొమ్మిశెట్టి ఎల్లమందయ్య, 


కే, 


12. 


13. 


ట్రియశిష్యుడు, చి రామచంద్రసాదు, చి॥| బొమ్మిశెట్టి రాఘవయ్య, 
పియబాంధవులు, చి! "పెయ్యేటి చంద్రశేఖర శర్మ, చి] కారుమంచి వానుదేవశర్మ, 
చి! పరబవ్మాశర్మ, చి॥ చతుర్వేదుల వేంకటకృష్ణ నరసింవా మూర్తి, చి| 
తలగడదీవి ప్రభాకరరావు, చి| రామరాజు చెన్నకేశవరావు, చి] సౌ| వానుమత్‌ 
ప్రనన్న, అంతేవానులు చి॥ కలవకాల నుబ్బారామయ్య గారు, చి||సౌ॥| మన్నే వల్లి 
గిరిజ, చి|| వేదం రాధాకృష్షమూర్తి, చి] మల్లవరపు ప్రభాకరరావు, చి|॥ వావిళ్ళ 
నదారామమూర్తి, చి॥ పణితుల ఆంజనేయులు, అభిమానులు, శ్రీ పెయ్యేటి 
సీతారామయ్యగారు, శ్రీ గొర్తి ప్రభాకర దీక్షితులు గారు, శ్రీ గోనుగుపట 
బవహ్మాయాచార్యులు, చి॥ | అలమర మల శక మూరశర్శ మొదలగువారు 
మిగుల ప్రశంసార్తులై శ్రీ వానుదేవుని కృవకు పాత్రు లగుచున్నారు. 


ఈ [(గంథమున వర్ణధర్మములు న హేతుకములని నిరూపించుటకు 
కొన్నితావులలో ఆధునిక వరిణామ శాస్త విషయములను (Evolution Theory) 
పమాణములనుగా ఉదావారించితిని. ఇ గ్రంథ భాగములను ప్రియశిమ్యుడు 
చి॥ సాం|ప్రతి నాగేంద్రనాథ దత్త మిగుల (శరద్గతో (ప్రత్యేకముగా వాసి 
యిచ్చినాడు. ప్రియమిత్రుడు చి॥ వేదం వేంకట రామన్‌, ప్రియశిమ్యడు చి॥ 
మల్లవరపు నత్యనారాయణ మవోభారతాది నంనృత మూల (గ్రంథములను 
ఇచ్చుచు సాయము చేసినారు. 


(గంథరచనము నెల్లూరులో నుఖముగా జరుగుటకు చి॥ మల్లవరకు 
ప్రభాకరరావు, వారగోపాల్‌ నామమాత్రమైన యద్దెతో నాకు కలిగించిన 
గృవాసౌకర్యము చాల దోవాదమొనర్చినది. 


భగవంతుడు చెప్పుటయను విషయము గీతల కన్నింటికిని సామాన్య విషయము. 
ఉద్ధవునకు భగవంతుడు చెప్పినది యుద్దవగీత యైనట్లు, విజయునకు చెప్పిన 
గితవిజయగీత అనుట సార్థకమని తలంచుచున్నాను. శ్రీ ళంకరాచార్యులవారికి 
పూర్వమే ఈ గిత నేకులజే బమువిధములుగా వ్యాఖా్యానింపబడియున్నది. 
అయినను ఇది వూర్వావర విరోధములతో వరన్పరభేదములతో సామాన్యులచే 
గ్రహింవబడుచుండుటను చూచి శ్రీ శంకరాచార్యులవారు అర్థనిర్ణారణము 
కొఅకు దీనికి సంగ్రవాముగా హాహ రచించినారు. అందువలనీ ఇందలి 
విషయములను అనేక వర్యాయముల చదువుచు మననము చేయుచు 
(గ్రహింవవలయు నని కోరుచున్నాను. 


. (గంథమున విభాగముల విషయమున  వికేషవిషయములను 
గమనింవగోరుచున్నాను. నుధ అనగా అమృతము. దానిని సేవించుటకు కొన్ని 
కలశములలో నింవవలె. కొన్ని కలశముల నముదాయము ఒక కాండము. 
కలశమునుండి నుధను కమండలువులోనికి వంచుకొనవలెను. దానినుండి 
అంతకం కు చిన్నవియైన గానులవంటి చమనములలో ఆ నుధను పోసికొని 
కొంచెము కొంచెముగా స్వీకరించవలె. యజ్ఞమునందు సోమభక్షణమునకు 
ఉవయోగించు చిన్న దారు పాత్రను చమన మరిదురు. ఇట్టి వైదిక విషయములను 
వివరించుచుండిన పూజ్యులు, కీర్తిశేషులు బ్రవ్మాథ్ర్రీ A. “ర విశ్చానాథ శౌతుల 
వారికి వణామముల నర్చించుచున్నాను. 


'. _అమోఘాశీన్సులను అనుగ్రహించిన శ్రీశ్రీశ్రీ బ్రవ్మానంద తీర్గస్వామివారికి 
అనేక ప్రణాముల గావించుచున్నాను. 


;. పూవులను శ్రద్దతో చూచిన చి మాచవోలు శివరామ ప్రసాదునకు, శ్రీ నురభి 
నరసింవాముగారికి, మొదటి భాగమునందు ద్వితీయ భాగమున కూడ ముఖ 
చితములను అందముగా రచించిన చి॥ చిట్టా వ రర నరు 
(గ్రంథములను భక్షి క్షైకథలత ముదించిన శ్రీవెన్‌ ఆఫ్‌ సెట్‌ (పింటర్స్‌ 
యజమానులకు, వారి సిబ్బందికి శ్రీ వానుదేవుడు ఆయురారో గ్రైశ్చార్యములను 
ప్రసాదించుగాక! 


ల్లూరు బుధవిధేయుడు 


-09-1998 ఫోఖూరి వానుమజ్ఞానకీరామ శర్మ 


నెలూరు వరమాన నమాజమువారు 20-1-1958 నుండి 6-2-1958 వణకు 


కీదునెనీమిది దినములు శ్రీ మవోభారతము పై నువన్యానముల 


కార్యక్రమములు నిర్వహించిరి. 


నభా(పారంభకులు : శ్రీ బెజవాడ రామచంద్రారెడ్డి గారు 





తేది ఉవన్యాన విషయము ఉవన్యానకులు 
20-1-58 కృష్ణద్వైపాయనుడు (బవ్మాశ్ర్రీ విశ్చనాథ శ్రౌతులుగారు 
21-1-58 ధృతరాష్ట్రుడు శ్రీ మామిడిపూడి రామకృష్ణయ్యగా? 
22-1-58 దోణుడు శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రి గారు 
23-1-58 భీముడు శ్రీకె. అనంతరామశాస్త్రిగారు 
24-1-58 అశ్వత్థామ శ్రీ నంగం జానకిరామయ్యగారు 
25-1-58 భీష్ముడు శ్రీ మోచర్లరామకృ్ళవ్ష్లయ్యగారు 
26-1-58 కర్ణుడు శ్రీ మరువూరు కోదండరా మరెడ్డి గార 
27-1-58 డ్రౌవది శ్రీ జి.సి.వి. రమణరావు గారు 
28-1-58 ధర్మరాజు శ్రీ) మామిడిపూడి రామకృష్ణయ్యగార 
29-1-58 అర్జునుడు శ్రీ కోట నుబ్రవ్మాణ్యశాస్తి గారు 
30-1-58 నుయోధనుడు శ్రీ పిశుపాటి విశ్వేశ్వరళాస్త్రి గారు 
31-1-58 శలురిడు శ్రీ అ. అచ్చన్న శాస్త్రి గారు 
1-2-58 అభిమన్యుడు శ్రీ చదలవాడ జయరామశాస్త్రి గారు 
2-2-58 విదురుడు శ్రీ ఓరుగంటి వేంకట కృష్ణయ్యగారు 

ణు 
3-2-58 నంజయుడు శ్రీ యం. మల్లికార్జునముగారు 
4-2-58 కుంతి, గాంధారి శ్రీ ఏ. నాగభూషణరావు గారు 
5-2-58 శకుని శ్రీ బి. మృత్యుంజయముగారు 
6-2-58 ఢశ్రీకృమడు పో. వానుముజానకీరామశర్మగారు 
ణ జ 


గమనిక : "పై విషయము మా మిశక్రులు బ్రవ్మాశ్రీ కోట నుబవ్మాణ్యశాస్త్రిగా( 
రచించి 1966 ఏపిల్‌ నెలలో ప్రకటించిన "విజయుడు" అన 
(గ్రంథ ముయొక్క ఉపోద్దా తమునందు పొందుపజచిన శ 
మవోభారతోవన్యానముల కార్యక్రమముల నుండి (గహింవబడినది. 


MAGNIFICIENCE OF MACLEANS CLUB 


Tam very much thankful to the Secretary, The Nellore Reading 
Room and Macleans Libary (Club) and also to the committee 
members for granting financial aid of Rs.5000/- to me for promoting 
the studies and Research work in our ancient history and classics. 


Tinvoke the blessings of Lord Sri Vasudeva on the following 
committee members. 


Sri Konduru Dayakara Reddy President 
Sri Metta Chandrasekhara Reddy Secretary 
Sri Palagani Sudhakara Reddy Treasurer 
Sri C. Sudheer Reddy Executive Committee Mem 


Sri Menakuru Seetharami Reddy ల 
Sri P. Dinakara Reddy గ 
Sri V. Lakshmaiah (1 
Sri M. Kodanda Rami Reddy శ్‌ 
Sri M.V. Krishnaiah "|! 
Sri M. Ramachandra Prasad గ్‌ 
Sri P.V. Raghava Reddy న్‌ 


THANKS TO SEVA SAMITHI 


My thanks are due to my desciple and founder Secretary of 
Sri Ramakrishna Seva Samithi, Kasukhelavari Agraharam, Nellore. 
Chi. S.V. Narasimha Rao, and to the members of the Samithi for 
their dynamic help in bringing out the book "SRI VASUDEVA 
KATHA SUDHA - PART Il". 


I invoke the blessings of LORD SRI VASUDEVA on all of 
them. 


PH. JANAKIRAMA SARMA 


This is to thank "THE NELLORE CLUB - NELLORE" for 
its magnanimousness in donating Rs.3,000/- for the publication of 
my book "Sri Vasudeva Katha Sudha - Part III and the President, 


Secretary and the Executive Members, 


Sri R. Narayana Reddy President 

Sri Ch. Ramanaiah Vice-President 
Sri P. Phani Prasanna Reddy Hon. Secretary 
Sri G. Ramesh Reddy E.C. Member 
Sri A. Mahesh Kumara Reddy E.C. Member 
Sri V. Pavana Kumar E.C. Member 
Sri V. Nagendra - E.C. Member 
Sri Dr, C.R. Reddy E.C. Member 
Sri Dr. G. Sathyanath E.C. Member 
Sri Sk. Mahaboob Basha E.C. Member 


Sri P. Jayarama Krishna E.C. Member 


This is to thank the below mentioned donors also 


1. Sri Bandi Ramaswamy Reddy - Rs.1,000/- 
Nirmala Coffee Works, Trunk Road, Nellore. 


2. Sri R. Sudhakara Reddy, Civil Contractor - Rs.1,000/- 


Neliore. 


శ్రీ వానుదేవ కథానుధ 
తృతీయ భాగము 


బిషయనూభక 


ఉద్య|ోగకాండము 
1. సంజయ దొత్య కలశము 


Ll. 


సంజయో ద్యోగ కమండలువు 

£  నంజయప్రనంగచమనము 

ii. యుధిష్టిరా థిభాషణ చమనము 

iii. శ్రీకృష్ణనమాధాన చమనము 
నివేదన కమండలువు 

.  శ్రీకృవ్ష్ణనందేశకథన చమనము 

ii. _ శ్రీకృష్ణ మహిమానువర్ణన చమనము 


1... శ్రీకృష్ణోద్యోగ కలశము 


1. 


యుధిష్టిరాది ప్రార్థన కమండలువు 
i. యుధిష్టిరా భ్యర్థన చమ నము 
ii. (బోధ చమనము 

iii. (వచోదనచమనము 

iv. అర్జునాది వనంగ చమనము 
v. దౌ పదీ వరిదేవన చమనము 
ప్రస్థాన కమండలువు 

i. ప్రయాణ చమనము 

ii. స్వాగత చమనము 

iii. బంధుదర్శన చమనము 

iv. ఆతిథ్యనీరాకరణ చమనము 


18 


18 
18 
22 
24 
26 
29 


31 
31 
32 
33 
37 


ప పతం బపు 


I. శీకృష్ణదొత్య కలశము 
1. ఉపదేశ కమండులువు 
. నభావ్రవేశచమనము 
ii, శ్రీకృష్ణ ప్రనంగ చమనము 
iii. దుర్యోధనో వదేశ చమనము 
iv  దోషావివ్యరణ చమనము 
2. విశ్వాత్మకళ్వ ప్రకటన కనుండభువు 
i. బంధనోద్యమ చమనము 
ii. విశ్చరూప వ్రదర్శన చమనము 
ii. రాధేయాకర్షణ ప్రయత్న చమనము 
3. _ కర్తవ్యనిశ్స్చయ కమండలువు 
i. భీష్మాది వచన కథన చమనము 
ii. కార్యాళలోచన చమనము 


విజయకాండము 


1. అర్జున ప్రబోధ కలశము 


1. బ్రహ్మ నిష్టాకమండలువు, 
i. అర్జున నిర్వేద చమనము 
ii. సాంఖ్యా చమనము 
iii. యోగచమనము 
iv. స్థిత ప్రజ్ఞ చమనము 
2. లోకసంగ్రహ కమండలువు 
i. లోకోవకార చమనము 
ii. కామనిగవా చమనము 
iii. విద్యానంప్రదాయ చమనము 


1. ఈశ్వరతత్త వ్‌ కలశము 


1. 


సందేహనివారణ కమండలువు 

i భగవజ్జన్మ కర్మ వైశిష్ట్యము 

i. యోగప్రాశన్త్య చమనము 
యోగలక్షణ కమండలువు 

i. కర్మా చరణ ప్రా శన్త్య చమనము 
ii. ధా్యానవిధాన చమనము 

iii. జ్ఞానలక్షణ చమనము 


I. సాధన కఅశము 


1, 


భగవత్సేవా కమండలువు 
1... చతుర్విధ భక్తి చమనము 
i. బ్రవ్మాలోకగమన చమనము 
iii.  భగవత్స్వరూవ నిరూవణ చమనము 
iv. విశ్చారూవదర్శన చమనము 
శరణాగతి కమండలువు 
స్‌ భక్తి లక్షణ చమనము 
అమృత ధర్మము 
ii. బుద్ధి ప్రాళన్త్య చమనము 
ii. ప్రోత్సావా చమనము 
iv. శాన్త్రప్రామాణ్య చమనము 
v. నన్నా్యాన త్యాగ వివేక చమనము 
vi. స్వధర్మ ప్రాశన్త్య చమనము 


vii. వర్ణధర్మములు - వంశవరంవరా 
ప్రొప్తములు 


viii. శరణా గతిధర్మ చమనము 


24( 
25: 


256 
264 






శ్‌ 
శో 
శో 
శో|| 
శో 
శో 
శో 
శో 


శ 





ఓం నమో భగవతే వానుదేవాయ 
వ్యానం వసిష్టనష్తారం శక్తేః పౌత్ర మకల్మషమ్‌ | 
వరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌ | 


వ్యాసాయ విష్ణురూపాయ వ్యానరూపాయ విష్ణవే 
నమో వై బవ్మానిధయే వాసిష్టాయ నమో నమః || 


అచతుర్వదనో బ్రవ్మో ద్విబావు రవరో వారిః | 
అఫాలలోచన ళృంభు ర్భగవాన్‌ బాదరాయణ: | 


కృష్ణం కమలవత్రాక్షం వుణ్యశవణకీర్తనమ్‌ | 
వానుదేవం జగద్యోనిం నౌమి నారాయణం వారిమ్‌ 


వనుదేవనుతం దేవం కంనచాణూరమర్దనమ్‌ | 
దేవకీ వరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌ | 


అతసీపువృనంకాశం వోరనూపుర కోధితమ్‌ | 
రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్‌ || 


మందారగంధనంయుక్తం చారువోనం చతుర్భుజక్‌ 
బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్‌ 


శ్రీవత్సాంకం మవోరన్కం వనమాలావిరాజితవ్‌ 
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్‌ |} 


ఏకం శాస్త్రం దేవకీవుత్రగీత 
మేకో దేవో దేవకీవుత్త ఏవ । 
ఏకో మంత్రో దేవకీవుత్తనామ 
కర్మా ప్యేకం దేవకీవుత్రసే సేవా || 


ఛ్రీవానుదేవ కథానుధ 
ఉద్యోగ కాండము 


1. సంజయదౌత్య కలశము 
1. సంజయెద్యోగ కమండలువు 


(ఇ) సంజయ ప్రసంగ చమసము 


దువదుని పురోహితుడు పాండవవక్షమున హస్తినాపురమునకు పోయి 
పాండవులకు దుర్యోధనాదులు గావించిన యవరాధముల నుగ్గడించి వాది! 
వర్ణజ్యమును ఈయవలయు నని యుదాటించాను. ఆరాయబారమునక 
కుురోధనాదులు కుద్భ లగుచుండగా జీష ష్ముడు ఆ రాయబారమునకు 
కమాధానమొనంగుటకు తాము రాయబారిని వంవుదు మని చెప్పి ఆ వురోహితుని 
ఓ వష్తావ్యమునకు వంపించెను. 


ధృతరామ్టడు పాండవులకు రాజ్యుభాగ మోయకుండ ధర్మజుడు 
"ంతించునట్లుగా వారికి నచ్చజెవ్పు మని నంజయుని రాయబారినిగా ధర్మజుని యొద్దకు 
0 పెను. న 


నంజయుడు ఉవప్లావ్యమునకు వచ్చి కుశల వ్ర ప్రశ్న్షలైన తరువాత విరాట ద్రువద 
ఎష్టాది వరివృతుడై పేరోలగమందున్న ్న ధర్మరాజుతో ధృరామ్టని యభిమతమును చెప్పి 
నయభిప్రాయమును ఇట్లు వ్యక్తీకరించేను ను. "యుధిష్టిరా ! పారడవులు ధర్మ న. 
రి లోకమున ప్రసిద్ధమై యున్నది. మో వర్తనము కూడ అప్లే ప్‌ కన్పించుచున్న దే. జీవిత 
'నిత్యమని చూచుచున్న నీవు wud వినాశమునకు పాల్పడుట తగదు, 
రోకిధనాదులు దుమ్చులై మోకు రాజ్యభాగము నన్‌ ఆ పావముచేత వారే 
నింతురు. కాని అజాతశత్రుడవైన నీవు యమ. సీ రక్తసిక్తమైన రాజ్యమును 
ంపాదించుకొనుటకంకు అంధక వృమ్డల దేశమునందు భిక్షాన్నమును పొందుట 
ఏనను మేలే. అల్బకాల శమం వితీముకొబకు పావము నాచరింవకుము. ఆడి 
యశన్సునకు తగదు. ధర్మహీనముగ ఈ భూమి నంతను నంపాదించుకొన్నను 
*వబుద్ధి గలవాడు నశించును. నీవు వేదముల నధ్యయన మొనర్చి బ్రవ్మాచర్యము 
వలంబించి యజ్ఞములు చేసి బ్రావ్మాణులకు దానములను గావించి ధర్మ ముకొజకు 
క్కు నంవత్సరోములు నుఖదూరుడవై వనములలో కష్టములను నహించి తుదకు 
ప్పుడు ద్వేషముతో బంధుజన వధమునకు పాల్పఢడకుము. భీమ 3లో ఇడి 


Ay 


నండోరమవూారా క్‌మై పాపానుబంఛమై న యుద్రమును నీవంటివాడు ఎట్లు అభిలషించును? 
నాకు జూడ రాజ్యఖభోగములకం పె క్షమయే నీకు శ్రేయన్కరము. బంధువుల నందజను 
చంపి నంపాదించుకొన్న రాజ్యమువలన నేమి నుఖము కలుగును? సాగరాంతమైన 
భూమిని నంపాదించుకొన్నను జరామృతు్యువులను తప్పించుకొ నగలవా ? ఇతరుల 
బుది ననునరించి అయుక్తమును గావించి న్వర్గమార్గమునకు దూరుడవు కాకుము". 


శో న చే ద్సాగం కురవో ౭న్యత్ర యుద్దాత్‌ 
ప్రయచ్చేరన్‌ తుభ్య మజాతశత్రో | “ 
భైక్షచర్యా మంధకవృష్టిరాజ్యే 
శ్రేయో మన్యే న తు యద్ధేన రాజ్యమ్‌ || 2 


శో|| అల్ప్బకాలం జీవితంయ న్మనుష్యే 

మవో[సైవం నిత్యదుఃఖం చలం చ 

భూయళ్ళ త ద్యశసో నానురూవం 

తస్మాత్‌ పావం పాండవ మా కృథా న్హ్వమ్‌॥ 3 


శో|| పాపానుబంధం కోను తం కామయేత 
క్షమైవ జే జ్యాయసీ నోత భోగాః | 
యత్ర భీష్మ శాంతనవో వాత స్స్యాత్‌ 
యత్ర ద్రోణ న్పవావుత్తో వాత స్స్యాత్‌| 24 


శో|| లబ్ధ్వా ౭పీమాం వృథిప్‌ం సాగరాన్తాం 
- జరోమృత్యూ నై నైవ హి త్వం వ్రజవ్యోః। 
పేయావ్రియే నుఖదుఃఖే చరాజన్‌ 
వచం విద్వాన్‌ నైవ యుద్ధం కురు త్వమ్‌ || 26 


శ్రీ మవోభారతే - ఉదో్యోగవర్వణీ - అధ్యాయః - 27 


(ఫు యుదిష్టిరాభి భాషణ చమసము 


జ 


యు rue ఇట్లనెను. oe ! పు వ న్‌. Sess లేదు 


తదిళదు ము జీవనము బడగనప్పుడు సంధార్థివందనాగ్ని వో కో త్రాది కర్మల ౮ యయా 
నర్వవాణముకొఅఈు ఆవదయందు అన్యధర్మమును అవలందించుట ఛాస్త్రవిహితచ్పై 
ఆవశళ్య్ణకమగును. కాని ఆపద గడచిన తరువాత మరల న్వధర్మమునే అవలరేబింవవబే 
ఆవదోలే లన స్పుడు కూడ అన్యధర్మమును ఆవలందించువాడు, అవదయందు అట్ల 


3 

చేయక కర్మా నుష్టానదూరు డగు చాడును ఎ నింద్యు డగును. మేము ఆదదయం 
ఏఎకచడక్రపురమున బావ్మణవృత్తియైన భీక్షాచర్యమును అవలంబించినను, ఆవదః 
యా వరిస్థితి యందు క్షత్తి యులు న మాకు బభిక్షాచర్యాము యుక్తము కా, 
ఒక్కొక్కవ్చేడు ధర్మము 'అధర్మరూవముతో కన్పించుచుండును, అప్లే అధర్మ, 
ల (భ్రమను కలిగించుచుండును. అట్టి యెడల విద్వాంనులు చక్క 

వారించి ధర్మా త్రైధర్మములను శాన్త్రము శనుశరించి గ్రహించుచుందురు. మా పితర 
వన. ఇంకను పూర్వులు ఫోయజ్ఞకీలురైనవారు ఏ మార్గము నవలంవించిరో 
మార్గమునే ఆస్తికుడునైన నేను కూడే అవేలంబించుచున్నాను. ఈ భూమియు 
ఐశ్వర్యమును గాని నకు గాని బహ్మలోకమునైనను, నంజయ 
అధర్మవద్ధతియందు నేను అభిలషింవను 


దురోకోధనాదులు సామమార్షమున రాజ్యుభాగమును ఈయకున్నచో నే 
వారితో యుద్ధము చెసినచో న్వధర్మహీనుడను ని నింద్యుడను అగుదు నేమో ధర్మేశ్వరు? 
యో కృష్ణుడు చెప్పును గాక! సామము యుద్దము అను రెండు వక్షములలో ఓ 
ధర్మరూవమున సార్థకమో ఈత డెణుంగును. నంజయా ! ఈవానుదేవుడు ధర్మతత్తా, 
కోవిదుడు, నీతిమంతుడు బావ్మాజోపానకుడు ; మనీషి మవోబలశాలులైన భోజాం! 
వృష్టికుకుర నృంజయాది వీరులు రాజన్యులు ఈతనిని ఉపాసించుచు ఈఈ 
యనుశానసనమున శతువులను నిగహించుచు ఇంద్రనమానులై యున్నా, 
విద్వాంనుడైన యీ కృష్ణుడు కార్యాకార్య నిశ్చయజ్ఞు డని యొజణుంగుము. నేను ఈ 
వచనమును ఆతి క్రమింవోను". 


శో|| ధర్మేశ్వరః కుళలో నీతిమాం 
శ్చావ్యుపాసితా బ్రావ్మాణానాం మనీషీ | 
నానావిధాం శ్ర్రైవ మవోబలాంళ్చ 
రాజన్యభోజాననుశాస్తి కృష్ణః || 


శో|| యది వ్యావాం వినృజన్‌ సామ గరో న 
నియుద్ధ్యమానో యది జవోర్టం న్వధర్మమ్‌ | 
మవాయశాః కేశవ న న్తద్బవీతు 
వానుదేవ న్తూభయో రర్భకామః || ] 


శో|| శెనేయో౭యం చేదయ శ్చాంధకా శ్చ 


[= 
'వార్దేయ భోజూః కుకురాః న్యంజయా శ్వ | 


అచ ఆ అధ 


ఉపాసీనా వానుదేవన్య బుద్ధిం 
నిగృవ్యా శత్రూన్‌ నువ్చడో నందయంతి || 1 


he 5 
నాతీక్రమే వచనం కేశవన్య | 14 
శ్రుమవోభారతే - ఉదో్యోగవర్వణీ - అధ్యాయః - 28 


ధర్మ జుని యీ వనంగమయువలన ఆనాడు మహితాత్ము లైన రాజన్యులు "పెద్దలు 
శ్రీకృష్లునయొక్క ధర్యజ్ఞత్వమును ధార్మికత్వమును ధర్మాత్మత్యమును వంత 
మవానీయము బగా భావించుచున్నారో స్పష్టమగుచున్నది. ఆయన జీవితమునందు 
అధర్మకృత్యములుగా ఇశుపాలాదులకు, నేటి వారికి కొందజకును, కన్చించుచున్న 
నంభటనము లన్నియు ఆభానములే గాని అధర్మములు కావని, యథార్థముగా 
ధర్మకార్యములే యని, వారు గ్రహించుచున్నా రని వక్ష్తమగుచున్నది. 


(షష) శీకృష్ణ సమాధాన చమసము 


ధర్మరాజు ధర్మ నిర్ణయము గావింపుమని తన్ను కోరిన తరువాత శ్రీ (కృష్ణుడు 
నంజయునితో ఇట్లనెను. "నంజయా! ఈ పాండవులకు క్షేమము ప్రియము ఐశ్వర్యవపేను 
కోరుచున్నాను. "అప్లే బహాప్పుత్తకుడైన ధృతరాష్ట్రుని యభ్యుదయమును 'కూడ 
అభిలషించుచున్నాను! పాండవ్పీలకో, “మీరు శాంతింపుడు" అనుటకం"టె భిన్నముగా 
నేను ఏమియు చెప్పకుండ వలయుననియే కోరుచున్నాను. ధర్మరాజు కూడ శాంతినే 
ప్రియముగా చెవ్పుచున్నాడు. నేను ఆమాటను మన్నించుచున్నాను. ధర్మరాజు ఎంత 
దుష్కరముగా నైనను శమమునే అవలంచి యుండగా, పుత్ర నహితుడై ధృతరాష్ట్రుడు 
రాజ్యవిషయమున లోభమునే అవలందించుచున్నాడు. మృటి యింక కలవా మెట్లు 
కలుగకుండును ? నంజయా! నీవు నా వలన గాని యుధిష్టిరునివలన గాని నంభవించిన 
ధర్మ వ్యతిక్రమ మేమైన ఎజుంగుదు వేమో చెప్పుము. కుటుంబమునందు 
పూర్వాచారము ననుసరించి వర్తించుచు న్వధర్మమును నిర్వహింవవలయు నని 
యుత్సావావడుచున్న ధర్మజునియందు నీవెటు బ్లు ధర్మలోవ మున్న దని చెవ్పుచున్నావు? 
ఇంద్రాది దేవతలు మవార్షులు ధర్మకర్మానుషానములవల్లనే ఉత్తమవదవృలలో 
విరాజిల్లుచున్నారు. విపక్షత్తి త్రియాదులకు అభ్యుదయ నిశ్రేయనప్రదములుగా 
వహితములై యున్న ధర్మముల విభాగముల నెజింగియు నీవు ఎందులకు ధర్మజునకు 
అధర్మ మును బోధించుచు దురోధనాదులకొ జకు శ్రమవడుచున్నావు ? వారిని 
దధ ంప్‌కుండ రాజ్యమును పొందుటకు వీరికేదైన ఉపాయము లభించినచో వీరు 
వుణ్యవంతులే యగుదురు ; వారు గావించిన యవేరాధములకు ప్రతీకార మొనర్చుటకై 
అద రు న ఎ, 


న 


| 
+ 


ల 


౨ 


అట్లుగాకదురోధనాదులు సామమార్గమున రాజ్యుభాగము నీయకున్నచో పైతృకమై, 
నంవదకొఅకు వీరు న్వధర్మ్శ్మనిష్థలై యథాశక్తి యుద్దము, చు గావించుచు నిధనమున 
పొందినను ప్రశన్తమే యగును. వలు. 


Wem 


వారు ఎ్పైనను రాజ్య మాయకున్నను వీరు శాంతినే Gere 

నీవు తలంతు వేనీ, రాజులకు ధర్మవృత్తి యుద్ధమునం దున్నదా లేక అయుద్దమునండి 
ఉన్న దేమో చెప్పుము. నీ మాట విందును. నాలుగు వ వర్లములవారియొక్క ధర 
నంవిభాగమును గ్రహించి, పాండవులకు న్వధర్న మేదిర్హా వరిశీలించి నిశ్చయింళ 
పిదవ వారియుద్యమమును (ప్రశంసించుటయొ నిలేవించుటయొ చేయుమ: 
అధ్యయనాధ్యావన యజన యాజనాదులు బ్రావ్మాణునకు ధర్మములు. అధ్యయనమ 
ప్రజారక్షణము యజ్ఞము దానము మొదలగునవి క్షత్తి మునకు ధర్మములు. అధ్యయన కృ! 
గోరక్షణాదులు వైబ్యేనకు విహితములు. అధ్యయనము గావింవక యజ్ఞముల నాచరింవ 
బ్రావ్మాణ కత్తి క్షత్రియులకు వందన వరిచర్యాదులను గావించుచు శూద్రుడు కృతార్లుడగుః 
ననాతనమైన్‌ ధర్మము. రాజు అ(వ్రమత్తుడై పజలను వారి వారి ధర్మములయండ 
నిలువుచు' కామాత్ముడు కాకుండ అందజయందును నమదృష్టి కలిగి పాలన మొనర్త 
వలయును. స్వార్థముతో ఆధార్మికులను అనునరింప రాదు.“ తనకంతు అధికముగా 
విజ్ఞానము కలవాడు నర్వధర్మనంవన్నుడు ఎవడైన న్‌ నొకడున్నచో రాజు వాని; 
దర్శించుచు వానివలన ధర్మనూక్ష్మములను గ్రహించుచు వ్రజలను పాలింవవలె. ''న 
కిది తెలియ లేదే" అని రాజు చెప్పుట అయుక్తము. (కూరులు వరుని సొత్తున 
లోభవ్రకోవముచే బలముతో ఆక్రమింవ బూనినప్పుడే రాజులకు యుద్ధ మారంభమైన& 
అప్పుడు దన్వ్యులవధకొఅకే ఇంద్రుడు కవచమును ఆయుధమును ధనున్సున 
నృష్టించెను. దన్యులను వధించుట చేత నృపాలునకు వుణ్యము కలుగును. ఇప్పుడ 
శ్రధనాదులయండదు దన్యుత్వరూవమైన తీవ్రదోషము, ధర్మము నెజుంగని వా 
వలన అధర్మోపాయముల నవలంబించువారివలన, వ్రబలముగా నున్నది. వాస్తినల్‌ 
నపుత్తుడైన ధృతరాష్ట్రుడు ధర్మలబ్బవైన పాండవుల రాజ్యమును హఠాత్తుగ 
హరించుచున్నాడు. వాని ననునరించుచున్న కారవు లందయ పురాతనవ్లై, 
రాజధర్మమును గ్రహించుట లేదు. ప్రత్యక్షముగా గాని దొంగతనముగా గాని ఇతరు 
సొత్తును బలపూర్వకముగా వారించువాడు దన్యుడు. ప్రత్యక్షముగా దురాక్రమణమ 
కావించువాడు, దొంగతనము చేయువాడు ఇరువురును నింద్యులే. దుర్యోధనునియంద 
ఇంతకం కు భిన్నత్వ మున్నదా? జూదములోని వందెముయొకు శ ఏర్పాటు ననునరిం¢ 
అరణ్యాజ్ఞాతవానముల తరువాత పాండవులకు ఈయవలసేన రాజష్టభాగమున 
దుర్యోధనుడు లోభకోధములకు వశుడై హారించుచు అటి ధభర్మమునుగా 
చెవ్పుచున్నాడు. ఈ వరిస్థితియందు తమకు నా గ్రయముగా రావలసిన రాజక్టము కొణక 
పాండవులు పోరాడుచు మరణించినను శ్లాఘస్టమే యగును. పరరాజ్టముకం8 
'పైతృకమైన రాజ్యము మేలు. ఆ ధార్తరామ్ట్హల వక్షమున మదముతో చేరి మూఢుళై 


6 
పృతుక్ణివజలైయున్న రాజుల నమావేశమధ్యమున ననాతనములైన యీ ధర్మములను 
*రవుల కొలువులో చెవ్పుము. 


రాజ్యుభాగము నంగతి యటుంచుము. ద్యూతనభలో ఇన న న 
ఫృత్తాంతమును న్మరింపుము. పాండవులకు ప్రియవత్ని యశస్విని న 
వావదిని రజన్వలయైై క్లేశము నొందుచున్న దానిని దుశ్ళాననుడు నభకు ఈడ్చుక్‌ 
కచ్చుచుండగా భీమ్మోదులైన కురుముఖ్యులు చూచుచు ఊరకుండుటకంటె దురిత మ 
మున్నది ? అప్పు డావృద్భ్దులు ఆందటణును కూడి ఆ దుష్కృత్యమును 
)వారించియున్నచో నాకు ప్రియము కలిగియుండెడిది. అట్లు చేసియున్నచో 
క్పతరాష్పుడు వుత్తులకు మేలే కలిగించి యుండెడివాడు. అక్రమముగా wo 
పశ్ళాననుడు నభలోనికి మామగార్ల యొద్దకు ఈడ్చుకొని వచ్చుచుండగా విదురు 
గొక్కడు తప్పు ఎవ్వడును ఆమెకు దిక్కు కన్పింపలేదు. అక్కడనున్న రాజు లందయి 
ఎవణులై “ఇది యధర్మ"మని ఒక్క మాటనైనను వలుకలేకుండినవ్వుడు, ఒక్క విదురుడు 
దా ధర్మ బుద్దితో దుర్యోధనుని ప్రతిఘటించి మాటాడినాడు. నంజయా! అప్పు 
గనభలో ధర్మము నెజింగియు నోరెత్తకుండిన నీవు ఇప్పుడు యుధిష్టిరునకు ధర్మము 
ఏవదేశింవ గోరుచున్నావా? అప్పుడు ద్రౌవది అమోథుమైన తన సౌశీల్య మహిమచేత, 
'ముద్రమునందు మునుగుచున్న నౌకను వలె తన్ను తన వతులను నముద్ధరించినది. 
కున్నచో వీరిగతి ఏమై యుండును? 


ధృతరాష్ట్రాదులైన శ్వశరలనమాోవపముననే నూతవుత్రుడు నిండు నభలో, 
పాంచాలీ! నీకు ఇంక గతి లేదు, డాసివిగా దుర్యోధనుని యింట (వ్రవేశింపుము. 
రాజితులైన యీ వతులు ఇంకనీకు లేనప్లే, వేతొక వతిని వరింవుము" అని వదరినాడు. 
మాటలు మర్మ భేదకములై వ్యాదయ శల్యములైన వాజ్మయశరములై అర్జునుని 
ందమున నాటుకొనియున్న వి. 


వీరు అరణ్యవాన దీక్షకై కృష్ణాజినముల ధరించుచుండగా దుళ్ళాననుడు, వీ 
దు షంఢతిలలు (వుచ్చిపోయిన నువ్వులు; వినష్టులు ్‌ దీర్హనరక ద్రవిమలు" అని 
ఏవాసించుచు ప్రలపించినాడు. | 


మోనము చేసి శకుని యుధిషిరునితో, "నీకు అత్యంతము ప్రియమెనవాడవు నీవే. 


షకూడ వణముగా పెట్టుకొని ఓడితివి. ఇంకేమున్నది ? పాంచాలిని వజముగా పెట్టి 
పము" అని వలికినాడు. 


ఇచి యంతయు నీ వౌజణుంగుదువు. ఇంచుమించుగా ఈ నంధి కార్యము 
స్టప్రాయముగానే యున్నది. అయినను ఉభయవక్షనంధానమునై వ్రయత్నించుటకు 
| యుధిష్టిరుని ప్రార్థించి అచ్చటికి వత్తును. పాండవుల ప్రయోజనము తప్పి పోకుండ 
కో్టోధనాదులకు శమము కలిగింవగోరుచున్నాను. నేను దీనిని సాధింవగలిగినచో 


7 
పెద్దపుణ్య కార్యమును చేసిన యగును ; కౌరవులు మృత్యువును 


తకంచుక న్ననా రగుదురు. అక్కడ నీతియుతముగా ధర్మనమ్మతముగా నే 
చెవ్పుమాటలను ధార్తరామ్హలు గ్రహించినచో వారు నన్ను పూజించినప్లే, లేకున్న; 
ఫీమార్హునుల వరాక్రమము న్న “సేమిత్తముగా వారు తమపావముచేతనే వ్రదగ్భు లగుదు( 
యెజుంగుము. ద్యూతమున వరాజితులైన పాండవులను వారు అన్నమాటలను, భీము 


యుద్ధమున దురోధనునకు జ్ఞప్తికి తేగలడు. 


లీ 


గ్‌ 


దుర్యోధనుడు కోధమయమైన మవావృక్షము. దానికి కర్ణుడు నృంధము ; శక 
కొమ్మలు; దుళ్ళాననుడు వూలువండ్లు; బుద్ధిహీ నుడైన ధృతరాష్ట్రుడు వేరు. యుధిష్టిరు, 
ధర్మమయమైన మవోవృక్షము. దీనికి అర్జునుడు న్యంధము ; భీముడు శాఫిలు 
నకులనహదేవులు పూలువండ్లు ; వేదములు, బాహ్మణులు, నేను మూలమ 
పుత్రనహితుడైన ధృతరాష్ట్రుడు వ వనము ; పాండవులు "పెద్దపులులు. వనమున; 
వార్థఘములు, వ్యామఘములకు వనము రక్షణము. వనము లేకున్నచో వ్యాఘ్రము 
చంవబడును. వ్యామభఘ్రములు లేకున్నచో వనము నజకబడును. కావున వనవ 
వాఘ్రములను రక్షింవవలె; వ్యాభ్రుములు వనమును పాలింవవలె, లాలు లత 
వంటివారు. మెోర్రదదుము భవనములవంటివారు. భవనములు లేకున్నచో లత 
నిలువలేవు. లతలు లేకున్నచో భవనములు శోభింవవు. కాబట్టి పాండవులు కౌ రవ్పఈ 
కలిసియుండుట ఇరువురకును మేలు. 


_ధృతరాష్థనితో. ఈ-మాట చెప్పుము. పాండవులు శాంతివరులై ధర్మవర్తను 
ధృతరాష్ట్రుని సే సేపీంచుటకు సి స్‌ ముం చున్నారు, ధర్మము భంగపడినచో యుద్దవ 
చేయుటకు కూడ నమర్ధలై యున్నారు. ఆయన ఏది కృత్యేమునుగా చిశ్చయించునో jar 
నాచరించును గాక". 


శో|| అవినాళశం నంజయ పాండవానా 
మిచ్ళా మ్యవాం భూతి మేషాం ప్రియం చ! 
తథా సంద్ర ధృతరాష్ట్రన్య నూత 


నమాశంసే బమావుత్రన్య వృద్ధిమ్‌ | 1 


శో|| నుదువ్కరన్తత్రశమో హి నూనం 
చ్రదర్శితః నంజయ పాండవేన | 
యస్మిన్‌ గృద్దో ధృతరాష్ట్ర నృవుత్రః. 
కస్మా దేషాం కలవో నోవమూర్చేత్‌॥ 


శో|| యమోరాజా వైశవణః కుజేరో 

గంధర్వయక్షావృరన శ్చ నూత | 

ట్రవ్మా విద్యాం బ్రవ్మాచర్యం క్రయాంచ 

నిషే షవమాణా బుషయో౭త్ర భాన్తి || 16 


by 


శ 


శో 


శో 


శ్లో 


శ్లో 


శో! 


8 
జానన్నిమం నర్వలోకన్య ధర్మం 
విపేంద్రాణాం క్షత్రియాణాం విశాం చ 
న కస్మా త్తం జానతాం జ్ఞానవాన్‌ నన్‌ 
వ్యాయచ్చ'సే నంజయ కౌరవార్థే Il 
తేచేడిమేకౌరవాణా ముపాయ 
మవగచ్చేయు రవధేనైవ పార్గాః | 
ధర్మత్రాణం పుణ్య మేషాం కృతం స్యాత్‌ 
ఆరే వృత్తే భీమసేనం నిగృవ్యా || 
ఉ తావో త్వం మన్యసే శామ్య మేవ 
రాజ్ఞాం యుద్దే వర్తతే ధర్మతం|త్రమ్‌ | 
అయేద్ధే వా కోర్తతే ధర్మతంత్రం 
తథైవ సి వాచమిమాం శృణోమి | 


చాతుర్వర్ద్యన్య వథమం నంవిభాగ 
మవేక్ష్య త్వం నంజయ న్వం చ కర్మ | 
నిశా మ్యాథో పాండవానాఠ చ కర్మ 
వ్రశంన వా నింద వా యా మతి స్తే స్పై | 


తత్ర పుణ్యం దన్యువధేన లభ్యతే 
సో౭యం దోవః కురుఖి స్తీవ్రరూవః | 
అధర్మజై క్‌ ధర్మ మబుధ్యమానైః 
ప్రాదుర్భూతః నంజయసాధుతన్న॥ 


తత్ర రాజా ధృతరాష్ట్రః నవుత్తో 
ధర్యం వారేత్‌ పాండవానా మకస్మాక్‌। 
నావేక్షంతే రాజధర్మం వురాణం 
తదన్వయాః కురవః నర్వ ఏవ || 


స్తేనో వారే ద్యత్ర ధనం వ్యాదృష్టః 
(వ్రనవ్యా వా యత్ర వారేత దృష్టః 
ఉభౌ గరా భవతః నంజ యైతా 
కిం వై వృథక్త్వం ధృతరాష్ట్రవుత్రే || 


అస్మిన్‌ పదే యుద్ధ్యతాం నో వధే౭పి 
శాఘ్యః పిత్ర్యం వరరాజ్యా ద్విశిష్టమ్‌ | 
వీ్‌శాన్‌ ధర్మాన్‌ కౌరవాణాం వురోణాన్‌ 
ఆచక్షీధాః నంజయ రాజమధ్యే || 


17 


19 


21 


22 


31 


32 


33 


35 


శ ఏతే మదా న్మృత్యువశాభివన్నాః 
నమానీతా ధార్తరాష్టేణ మూఢాః| 
ఇదం వునః కర్మ పాపీయ ఏవ 
నభామధ్యే వళ్య వృత్తం కురూణామ్‌ | 36 


శో|| కార్చణ్యా దేవ నహితా నృత్రభూపాః 
నాశక్నువన్‌ ప్రతివక్తుం నభాయామ్‌ | 
ఏకః క్షత్తా కా ధర్మ మర్గం బువాణో 
ధర్మబుద్ధ్యా ప్రత్యువా చాల్పబుద్ధిమ్‌ | 40 


గాంధారరాజః శకుని ర్నికృుత్యా 
య దబవీత్‌ ద్యూతకాలే న పార్రమ్‌ | 
వరాజితో నందనః కిం త వాస్త 
షయ సేనా 
కృష్ణయా త్వం వైదీవ్య యాజ్ఞ gil 46 


౧ 


(నీలకంఠీయ : నందనః ఆనందయితా కనిష్టభ్రాతా |) 


శో|| జానాసి త్వం నంజయ నర్వ మేతత్‌ 
ద్యూతే వాక్యం గర్హ్య మేవం యథోక్షమ్‌ | 
న్వయం త్వవాం ప్రార్థయే తత్ర గన్తుం 
నమాధాతుం కార్యమేత ద్వివన్నమ్‌ || 47 


శ్రీ మవోభారతే - ఉదో[్రగవర్వణి - అధాకాయః 29 


శకుని ద్యూతమునందు యుధిష్టిరునితో, "నందనుడు (నందనః) వరాజితు 

; నీ కింక ఏ ఎ మున్నది? పాంచాలిని వణముగా పెట్టి ఆడుము" అన్నద క ప 
డుద్దాటించినాడు. శకుని ఈ విధముగా అనుట యుధిష్టిరుడు తన్ను కూడ కణము! 
పెట్టుకొని ఓడిపోయిన తరువాత జరిగినది. చివరకు వరాజితుడైన వాడు ధర్మరాజే 
నందర్భమున నందన శబ్దము ఉపయోగింవబడినది. నందన శబ్దమునకు 1 తై తుడు 
రూఢ్యర్థము ము . యౌగికముగా ఆ శబ్దమునకు, సంతోషమును కలి గించువా త (చందచల 
ఇతి నరిదనఖ అనునర్థ మేర్పడును. ఈయర్గము ననునరించి నీలకంఠాచావంంచు, 
"ఆనందమును కలిగించునట్టి కనిష్టభ్రాత నేందనుడు' ఆని వాాఖాస్ట్రసంద ఇచ్చుట 
నందను డనగా నవాదేవు డనీచెపె ప్పెను. కాని నవాదేవుడు వణమై ఓడింవబడినప్పుం 
శకుని ఈ మాట అనలేదు. ధర్మరాజు నవాదేవుని తరువాత ఆరని నుని భీముని ఆ దడాల 
వణముగా పెట్టెను అందువలన నవాదేవుడు వణమైన తరువాత, "ఇంక నీకే ము కదు 
అని శకుని ధర్మోజుని అడుగుటకు అవకాశము లేదు. ae ia మ. పణముగా 
పెట్టుకొని ఓడిపోయిన తరువాతనే శకుని ద్రౌవదిని వణముగా నూచించుచు ఆల్లు 


| 
గ్గ 
fA 


aA nfs 


A Ur 


. 


స్తీ 


"స్ట! 


d 


10 


ను. అందువలన నందన శబ్దముచేత ధర్మజునే గ్రహించుట యుక్తము. ఎవనికైనను 
ఇనే నేతనకు ఎ అత్యంతము ఆనందమును కలిగించువాడు క్రయుడు అగును. ఎవనికైనను 
నకొజకే నర్వము ప్రియ మగుచున్నది, "ఆత్మన న్తు కామాయ నర్వం ప్రియం భవతి" 
ని శ్రుతి కూడ చెప్పుచున్నది. కావున నందనుడనగా ధర్మరా జనియే గ్రహించుట 


మంజనము, 


ఈ నందర్భమున శకుని మోనముతో (నికృత్యా) పాంచాలిని వణముగా 
ఏట్టుమని ధర్మరాజుతో అన్నాడని శ్రీకృష్ణుడు ఉద్దాటించుట గమనింవదగియున్నది. 
ద్దజు ఒకయాటను ఆడునప్పుడు వారు న్వతంత్రులుగా నున్నంతవఆకే ఆట జరుగును. 
=రిలో ఒకరు ఓడిపోయినంతనే ఆట ముగియును. ధర్మరాజు తన్ను వణముగా 
పట్టుకొని ఓడిపోయినంతనే, ఆడుటకు కర్త లోపించి పోవుటచే, ఆట ముగిసినది. 
;ఇముగా గెలుచుకొనబడిన మణివోరాదికమైన వన్సుజాతము ఎట్టిదో ధర్మరాజు కూడ 
ఎట్టీవొడే అయ్యెను. ఆ వస్తువులను కర్తలనుగా భావించి వానితో ఆడబూనుకొను 
త ఆనమంజనమో ఇదియు అట్టిదే. శకుని ఆట ముగిసిన దని dra 
ని ధర్మరాజును ప్రోత్సహించుట' అన్యాయము. గెలుచుటకు ధర్మరాజునకు శక్తి లేదని 
'నవంచనమును ఆయన గ్రహింవలే డని వూర్తిగా నిశ్చయించుకొని, కేవలము దౌవదిని 
1ణముగా వారించుటకొఆకే శకుని ధర్మరాజునకు ఆశ కల్పించి అవకాశమిచ్చెను. కర్త 
డినంతనే ఆట ముగియుట ప్రసిద్ధమైన పద్ధతి. తరువాత జరుగునట్టి, ఆట అక్రమము 
‘oul game). అందువల్లనే డౌవదీ ఈ విీయమునే న నభలో నూటీగా ప్రశ్నించుచు, 
ధర్మరాజు ముందు నన్ను వణముగా సెట్టి తరువాత తన్ను వణుగా పెట్టుకొ నినాడా ? 
'క తన్ను ముందు వణముగా పెట్టుకొనీ తరువాత నన్ను వపణముగా 'పెట్టినాడా ? 
వుడు" అని యుద్దోషించినది. ఆ వ్రశ్నకున నమాధానము చెవ్పుటకు దురోధనునకు 
'యవడి ఫీషా దు లేవ్వరును త కావున ఆట ముగిసినప్పటికిని శ! శకుని 
'ంచనచుతోనే ద్రౌవదివిషయమును పైకి తెచ్చానని శ్రీకృష్ణుడు ఉద్దాటించినాడు. 


ఈ నందర్భమున మజశీయొక విషయము కూడ గుర్తింపదగియున్నది 
: ంపాయనుడు ద్యూతవృత్సాంతమును జనమేజయునకు చెవ్పునప్పుడు, 
వమధిష్ట్షిరు రుడు వణము 'పెట్టుచున్న న్నప్పుడు, "ఇటు వని శకుని నిశ్చయముకల వాడై నికృతిని 
వంచనమును) చక్కగా ఆశ్రయించి 'గెలుచుకొంటిని' అని యుధిష్టిరునితో వలికెను" 
Pe ఒ ఉద్దాటించినాడు. ఈ వాక్యమును వైశంపాయనుడు వదునాల్లు వర్యాయములు 
మ్యూనాడు. 


7న 


| 
[గి 


'ఉంజాయన ఉవాచ: 


t 


శ| ఏవం శ్రుత్వా వ్యవసితో నికృతిం నముపాక్రితః | : 
జిత మిత్యేవ శకునిః యుధిష్టిర మభాషత || 7 


క్‌ ఆ అడం. ట్‌ అక బోల్‌ మ కల ఇతో న 


Il 


పదునాలుగు పర్యాయములు వైశింజాయినుడు ఈ వాక్యమును ్ర చెప్పినట్లు? 
వ్యానభోగీవానుడు రవింవననగా ఆ 'జూదమును మొదటి నుండి తుదివజకు శతు, 
వంచనముతోనే ఆడె ననుట న న్చష్షము. అట్లు కాక వెశంపాయన వా్యానభట్టారకుల కం 
అధికముగా తెలిసినట్లు శకునియేందు దుర్యోధనునియందు దోషము తేదేని ఎవరైనన 
తలంచుచో ఆది వారి బుద్ధి దోషమే యగును, కాని ఎ యథార్దము కాదు. 


2: ro కమండలువు 
(1) శ్రీకృష్ణ సందేశ కథన చమసము 


శ్రీకృష్ణుడు తనయభి ప్రాయమును చెప్పిన తరువాత నంజయుడు "ఇంక సె, 
వొనంగుడు" అని బయలుదేంను. యుధిష్టిరుడు ఆతనికి సెల వొనంగుచు వాస్తినయంది 
తనకు మాయగా పెద్దల కందణకు నమన్కరించి ధృతరామ్రని నభలో దురోధనునితి 
తుదిమాటగా ఇట్లు చెప్పుమనెను. "దురో్యధనా ! పరద్రవ్యమునందు లోభమున 
వీడుము. ఉచ్చిత్తరీలీని మా భాగమును మేము హౌందవలె. ఈ విధముగా శాంతి, వరన్న 
ప్రీతి కలుగును. శాంతిని కోరుచున్న మాకు రాజ్యమునందు కొంత భాగమైనను ఇమ్ము 
అవిస్థలము, వృకస్థలము, మాకంది, వారణావతము, అయిదవది వజే నొకటి నీక 
తోచోనది ఇమ్ము. సోదరులకు మాకు అయిదుగురకు అయిదు గ్రామముల నొనంగుము. 


తరువాత యుధిష్టిరుడు నంజయునితో ఇట్లనెను. "నంజయా! మాకు జ్ఞాతులతి 
శాంతి కలుగును గాక, కౌరవులు పాంచాలురు ఆక్షతులైచిజునవు లతో కలిసియేండవ। 
నని కోరుచున్నాను. నేను శాంతికి యుద్ద మునకు, ధర్మమునకు అరమునక 
మృదువర్తనమునకు దారుణమైన చర్యకును నమర్జ్థుడనుగానే యున్నా న 
మేమందజము చ్రనన్న చిత్తు లమై శాంతిని హౌందుదుము గావ!" 


శో|| అథోచితం న్వకం భాగం లభేమహి వరంతవ | 

నివర్తయ వరద్రవ్యాత్‌ బుద్ధిం గృద్దాం నరర్హభ॥ 17 
శో శాంతి రేవం భవే ద్రాజన్‌ కీత్చద చరన్నరమ్‌ | 

భాత్యైనచెనముప నః వ్రయచ్చ శమ మిచ్చతామ్‌ 1. 18 


UE వల వృకన్లలం మాక్షందీం వారణావతమ్‌ | 
నానం భవ స్వేత్ర కించి దేకం చ చంచముమ్‌]| 19 


శో|| టబ్రాత్తూణాం దేహి వంచానాం వంచగ్రామాన్‌ నుయోధన | 
శాంతి ర్నో౭న్తు మవో ప్రాజ్ఞ జ్ఞాతిభి నృవా నంజయ | 20 


శో|| అక్షతాన్‌ న్‌ కురుపాంచాలాన్‌ వశ్యేయ మితి కామయే 
 నర్వే సుమనన స్తాత శామ్యామ భరతర్షభ ॥ 22 


శో|| ఆలమేవ శమా యాస్మి తథా యుద్ధాయ నంజయ | 
న్‌ ధర్వారయో రలం చావాం మృదవే దారుణాయ చ| "23 


శ్రీమవో భారతే ఉద్యోగపర్వణి - అధ్యాయః - 31 


నంజయుడు ఉవపష్తావ్యము నుండి తిరిగి వచ్చి వాస్తినావురమున ధృతరాము( 
కొలువులో పాండవుల వాక్యములను వినిపించెను. "వానుదేవ ధనంజయులు ఏమై 
నందేశమును చెప్పినాదా ?" అని ధృతరాప్టుడు ఆడిగెను. 


EE 


నంజయుడిట్లు చెప్పెను. “నేను సెలవు తీసికొనుటకై అంతఃవురముల్‌' 
కృష్ణార్జునులను చూచితిని. వా రిరువురు రత్నచిత్రితమైన కారచనమవోాననము, 
ఉవవీవ్దేలై యుండిరి. ఇరువురును రక్నా భరణ భూషితులై చందనలిప్పాంగుతై లై మధ్వానః 
పానోల్లాన భానురులై యుండిరి. శ్రీకృమ్లుడు శయనించి న యుండెను. ఆయన్‌ నొపాదముల 
అర్జునుస్‌ యొడి యందుండెను. అర్జునునిచరణములు కాంచన పాదపీఠము'పై పైనుండెను 
ఆ హీదపీఠమునకు ఇరువైవుల ద్రోవది నతకభామయు నుండిరి. ఇంద్ర విష్ణువుల వ 
తేజరిల్లుచున్న వారిని చూచినంతనే నాకు మహాభయము కలిగెను." “అయో 
భీ ష్మద్రోణులయాశయమును కోర్టుని ప్రగల్భ ములను నమ్మి మన వారు వీ 
పరాక్రమాతిశయమును గుర్తింపకున్నారే !వీ రిద్దణసనాయమున ధర్మరాజుయొక్క 

సంకల్పము నెరవేరుటలో నంశయము లేదు" అని నాకు తోచినది. 


అర్జునుడు నన్ను చూచి పాదపీఠముపై నుండి చరణములను తీసి "దానిపై 

కూ ర్చుండు "మని చెప్పెను. నేను దానిని న్పృశించి భూమియందే కూర్చుండి థీర్ణమున 
అంజలిని గావించి నందేశమును చెప్పు డని ప్రార్థించితిని. అర్జునుడు వాన్త ముతో తీ 
పాదమును న్పృశించి నందేశమును చెప్పు మనెను. శ్రీ శ్రీకృ్ణుడు కం చతు 
లచ చి కూర్చుండి నర్వాభరణవిరాజితు డగుచు మృదుపూర్వముగా దారుణమైన 
సందేశమును ఇట్లు చెప్పెను. "బుద్దుమంతుడైన యాధృతరామ్ట నకు భీవ్మద్రోణాదులు 
వినుచుండగా మాయిరువురి వచినముగా "పెద్దలకు నమన్యరించి ఇట్లు చెప్పుము, 
. అ నందజను కుశల మడిగితి మని చె చెవ్పుము. మా రందజు ఇంక విప్రులకు దక్షిణ 
నంగి యజ్ఞ ములను చేయుచు వుత్త్రు లతో భార్యలతో ఇష్టభో గములను 
నట పాతులకు దానములను చేయుడు. (ప్రియులకు ఇష్టములను 
నమకూర్చుడు. ధర్మరాజు యుద్ధమున జయమును నంపాదించుటకె కై త్వరవడుచున్నాడు. 
ఎక్కువ మిలంబము లేదు. ద్యూతనభలో దుర్యోధనాది కితవులచే ఈ ఆవన్నురాలై ద్రౌవది, 
నాయందున్న యమితమైన విశ్వానముతో "గోవిందా" అని దూరమందున్న నన్ను 
పేర్కొని ఆక్రోశించినది. ఆమె విషయమున నా బుణము వడ్డీతో పెరిగిపోవుచున్నది. 


కంచు 
అల 
వలె 


a 


13 


నాతో కూడియున్న గాండీవవాన్తుడైన యర్దునునితో మోకు వైరము కలిగినది. ఇతడ, 
క్రుద్దుడైనచో భూమియందలి నకల | ప్రజలను దహింవగలడు ; న్వర్గము నుండి దేవతలను 
క్రందికీ పడగొట్టగలడు. దేవానురమను ష్యగంధరాక్షదులలో వ 
మార్కొనగలవాఢు “నా కెవ్వడు కన్పించుట లేదు. విరాటనగరమున ఆత డొక్కడే 
కౌరవుల నందణను ఓడించి తజిమినాడు కదా! ఆ నిదర్శనమే చాలును. కర టం. న్న 
బలము వీర్యము తేజన్సు నీభుత లఘువాన్తత ధైర్యము మజీయెవనియందును 
కానము", 


ఈ నందేశమును విని ధృతరాష్ట్రుడు పాండవ కౌరవ బలాబలములను గూ ర 
ఆలోచించి కౌరవులకు బలము తక్కువ యని నిశ్చయించుకొని వై వరమును దూనుక్‌ 
మని దుర్యోధనునకు హితమును బోధించెను. 


శో|| ఉభొ మధ్వానవక్షీబా వుభౌ చందనరూషితౌ | 
న్వగ్విణౌ వరవస్థా తే ది వ్యాభరణభూషితౌ | 


అగ 


శో|| _నైకరత్నవిచిత్రం తు కాంచనం మవా దాననమ్‌ | 
వివిధాన్తరణాకీర్ణం య త్రాసాతా మరిందమౌ | 6 


శో|| అర్జునోత్సంగగౌ పాదౌ కేశవ స్యోవలక్షయే | 
అడ్డునన్య చ కృష్ణాయాం నత్యాయాం చ మవోత్మనః || 7 


శో కాంచనం పాదపీఠం తు పార్గో మే ప్రాదిళత్తదా | 
త దవాం పాణినా న్పృష్ట్వా త్ర్‌కో భూమా వుపావిశమ్‌ || 8 


శ్రీ మవోభారతే - ఉద్యోగవర్వణి - అధ్యాయః - 59 


" శ్రీకృష్ణార్థునుల వంటి మవావురుమలు మద్యపానము చేయవచ్చునా" అని 
కొందజు నందేహీంతురు. ఆ నందేవామునకు నమాధానముగా బ్రవ్మాశ్రీ వారణాసి 
రుబవ్మాణ్యశాస్త్రి గారు ఇట్లు నమాధానము చెప్పియున్నారు. " విషయమై కొంచెము 
తెలువవలసియున్నది. నుర యనుబడున దొకటి. మద్య మనబడున దొకటి. అన్న 
వికారమైనది నుర. అది యేకవిధమే. వనన ఖర్జూర తాళనారికేశ దాక్షాడి జన్యమై 
మదకరమైనది మద్యము. ఆది బవువిధము... rE 411).. ఇచ్చుట మద్యా మనేకవిధ 
నునియు, Gras గూర్చియే, మద్యపానముళాన్తకారులచే నిషేధింటబడిన దనియు, 
క్షత్రియ వైశ్యులకు నిషేధము లేనందున చేసినను తప్పు లేదనియు బృహద్యాష్టు 
ఎ హద్యాజ్ఞవల్క్య్య, వేదవ్యాన వచనము లట్లు చెచ్చుచా ను వనింయా 
వతిపాదింపటడినది.. .. వా రవ్చుడు త్రాగి మత్తులే యైయున్న ద త్‌ వారియొద్దకు 
రంజయమునకు (ప్రవేశము కాని, నంజయునితో వారి | 'వేనంగము కాని యనింభోవేము. 


న ' "2 
సః న్‌ న mm a 


14 


కనుక "క్షీబ్బ మదే" "మదీవా ఇర్షిగేబనయోః” అను ధాత్వర్థములను బట్టి యాశో కిములో। 
"మధ్యానవక్షీబౌ” అను వదవనకు మధ్వానవమును వీరి గ్రహించి హెచ్చరికగా నున్నా 
రనియే భావము. 


మొత్తము మోద శాన్త్రములో మద్యహా హెన నిషేధము క్షత్రియులకు లేదు. కః 

శ్రచ్చాన్తం ప్రమాణం తోకార్యాకార్యవ్యవస్థితౌ' అని యుపదేశి ంచిన శ శ్రీకృట్లు 
ఉప దేశం సంపేబిడిన అద్దనుడును యభో చిక్‌ మేధోవరి గ్రహమును చేసినట్లు బారసమ 
చెప్పెనని సారాంశము”. P - 413 - మహాభారత తత్త కథనము. 


zr 7 


న్‌ 
లై 
న. 
సు కణ 


ని a 


ఉపష్తావ్యము విరాటనగర నమివమున నొక గ్రామము. ఉత్తరా వివావామ 
కొజకు విరాటుడు పాండవులకు వారి బంధువులకు ఆ గామ నమిోపము, 
తాత్కాలికముగా విడుదులు ఏర్పాటు చేసెను. అర్జునునియందలి hs 
నుభోదా సంబంధ ముచేత శ్రీకృష్ణుడు అర్జునుని విడిదియందే బనచేసె 
తాత్కాలికములైన యా విడుదులయందేకాంచన మీవోననములు య. 
లున్న వన్నచో నాటి భారతదేశ నంషద ఎంత యజ్ఞ్వలముగా నున్నద్‌ 
యూహింవవచ్చును. 1914 లో జరిగిన ప్రథమ వ్రవంచ మహో నంగ్రామమువజక 
మనదేశమున నంవన్నుల యిండ్లలో బంగారు వన్తువులు వుష్కలముగానే యుండెన 
విదేశీయులు దాడులలో ఎంతో నీంవదను దోచుకొని పోయిన తరువాత కూడ "న్యర్లన 
డయ్యె విన్సనమంత్రి మటజీ హేమపాత్రాన్న మెవ్వని వంక్తి గలదు" అని శ్రీనాథుడి 
చెప్పినట్లుగా, ఇటీవలవజకు నంపన్నుల యిండ్లలో భోజన వ వాతలు పానహొత్రల 
బంగారువిగానే యుండెడివి. 


నంవదయొక్క జొన్న త్యముతో షాటు వినయవిధేయతల యొక్క ఉన్నతి కూ 


'ఎట్లుండినదో పై పై నందర్శృమున వస్టక్త్రమగుచా న్ని. ౪ మని పాదములు ఆర్ష. me 
భి ఉకృము 


డా 


యొడెయం దున్న వనగా (3 శ్రీకృష్ణుడు శయనించి యుండేె న్‌ని అర్జునుడు అయన చల 
పొదసంవావానము చేయుచుండ న నని గి హింవవలసియున్నది. అనగా చారి 


సు 


| వ న "పెద్ద మంచమువంటి విశాలమైన యానన మన్నమాట. ns 


శకము కంటె నుమారు మూడేండ్లు మాత్రమే చ న్వవాడు. అయినను (శ్‌ (శ్వుక్కిష్యుః 
పెద్దజపమును | హించి అర్జునుడు అయ,.క. వాస్త IEE చేయుచు a 
దొ నత్యభామలు రాణు లయ్యును అర్జు చున పాదటఠమునకు ఇరువైవులనే సలపెనం 


వదీ. 
: చడం. అందువలన నంజయుడు వార్‌కంపె ప ఎత్తుగా కూర్చుండక పాదపీర. న 


[2 
Eee ప ఏ 
ఆలె “సంద రాణులతో వటం le లం తిరాతి ఆఅడెను. దీనినిబట్టి ౩ మచ మండి 
by లు ఆత్మా మాము (Dignity) 2 కాదె దినరా నక ఎటువరి కద య 
ప 


గ్రహింవవల re 


t 
(1) శ్రీకృష్ణ మహిమాను వర్ణన చమసము 


WW 


నంజయుడు శ్రీకృమనియుక్క ధర్మరాజాదులయొక్క వచనములను నభోళీ 


5 
చెప్పెను. ధృతరాష దురోకధనాదులు ఆవాక్టములను అభీనందించక మౌనముళ 
బల 7 ము శ - చు ౮ గ్త్‌ టా: దా 
నుండిరి. ఇంక వికీదలసినది ఏమియు లే దని రాజు లందజను వెడలిపోయి, 


దుర్యోధనాదులు మాత్రము కొద్దిమంది యుండిరి. అప్పుడు ధృతరాజ్దుడు తమకు ఎ 
జయము కలుగునా అని ఆలోచీంచుచు ఏ నంజయునితో ఇట్లనెను. J కేంజయా! ౩0 
వక్షముల బలాబలములను నీ వౌెబుంగుదువు. యుద్దము నంభవించినచో ఎవ? 
మిగిలియుందురో చెప్పుము." నంజయుడుు, ' “మహారాజ ! నీకు వకాంతమునంః 
విశేషించి చెప్పగలిగిన దేమియును లేదు. అయ్యా! నీయందు అనూయి 
వ్రవేశించుచున్నది. మీ తండ్రిని వ్యానుని గాంధారిని పంపు వా రైనచో 
యందున్న యనూయను తొలగింవగలరు. వారి నన్నిధియందు శ్రీ కృష్ణార్జును 
నిశ్చయమును వినిపెంతును". 


ధృతరాష్ట్రుడు న్మరించినంతనే వ్యానమవార్షి వచ్చెను. విదురుడు గాంధారి, 
తీసికొని వచ్చెను. ర ధ్యోతరాష్ట్ర నంజయుల యభిప్రాయములను తెలిసికొని వ్యానభగవాన 
డిట్లనెను. "నంజయా! ధృతీరామ్టడు అడుగుచున్నాడు కదా! (శ్రీ శ్రీక్పష్ణార్దునులగూర్చి నీక 
తెలిసినదంతయు వ చెప్పుము". 


నంజయు డిట్లు చెపె “శ్రీకృష్ణార్జునులు విశ్వభావనులు. వార 
లోకహితమునకి కై జన్మించిన a ; కాని సామాన్యులవలె కేవల ప్రారద్ధవశము, 
స్వార్ద పరాయణులై నంభవించిన వారు కాదు. శ్రీకృష్ణుడు చక్రమున 
ప్రయోగించునప్పుడు ఆయన మాయచే అది ఆయన ఎంత పెద్దది కావలయు న। 
నంకల్పించునో అంత పెద్దదియై శత్రునంవోరము కావించును. ఆయన కౌరవులయండ 
అవవ్నావముతో యథార్థమును కప్పిపుచ్చి వర్తించును. అది పాండవులకు కూ 
నమ్మతమే. తేజః వుంజముగా భాసించుచున్న శ్రీకృష్ణుని నమన్తజగత్తుతో పోల్చినన 
ఆయనయొక్క సారమును అసారమును (గ్రహించుట నులభము కాదు. నీవ 
పాండవులనుగూర్చి మాటి మాటికి బలాబలములను గూర్చి అడంగుచున్యాత్చ 
నంగ్రవాముగా చెప్పెదను వినుము. నమన్త జగత్తును ఒకవైపున నుంచి శ్రీకృష్ణ? 
మజియక వైవున నుంచి తూచినచో అయనయే అధికమైన న సారము కట వాదనను 
ఆయన న నరకాదులైన "ఘోరరాక్షచుల నెందజను నంవారించెనో నీవెజుల, ప అల? 
సంకలూ ఎ మాత్రముననే ఈ౭జగత్తును భన్మ మొనరింవగలడు. ఈ జగిత్త లౌం శక్తవంలతను 
సమాకిరించినను ఆది ఆయనను ఏమియు చేయజాలదు. నత్వా ద్రం ఆర్జవము  straigh 


గ్‌ ఇళ 


forwardness) ధర్మము ఎచ్చట నుండునో ఆఅచ్చుఒ వా -నుదేవు డుండ్ను. ఏ చళ్ల మున 


ఖ్‌ జ అ ~. 
“ Fae డుండో వ్‌ ఉడి. నయము. DEIN ENCE కమూాండదచ్చి లును 


16 


మిషగా చేసి ఆధర్మనిరతులైన నీ వుత్తులను దగ్గ మొనరింవ దలంచుచున్నాడు. మాన 
నంవత్సరాద్యాత్మకమైన కాలచక్రమును, నృష్టీ స్థితి లయ రూవమైన జగచ్చక్రమును, 
కృత (త్రేతాది రూవమ్మైన యన నా ఆమన తన సాన్నిధ్యమాత్రముననే 
నడవుచున్నాడు. ఆ "మహాయోగి సృష్టి ష్టిస్థితి లయములకు ఈశ్వరు డయ్యును, 
వంటకొజకు కృషిచేయు సామాన్యుడైన' కృషీవలుని వలె, విహితములైన కర్మలను 
చేయుచున్నాడు. ఆయన యొక్క సామాన్యమనుజుని వర్తనమును చూచి ఆయన కూడ 
మనవంటి వాడే యని లోకులు మోహితు లగుచున్నారు. నర్వవిధముల ఆయననే 
శరణము పొందినవారు మాత్రము ఆమాయను దాటుచున్నారు". 


"నంజయా! ఆ వానుదేవుని నీవు నర్వలోకమహేశ్వరునిగా ఎట్లెజటీంగితివి? నా 
కేల తెలియుట లేదు?" అని ధృతరాష్ట్ర డడిగెను. నంజయుడిట్లు చెప ప్పెను. "అయ్యా! 
విద్యాహీనుడు తమోధ్వన్తుడు కేశవుని స్వీరూవము నెజుంగలేడు. నీకు విద్య లేదు. నాకు 
వఏద్యయందు లోవము లేదు. నేను పుత్రకళాత్రాది రూపమై మాయికమైన నంసారమును 
సేవించుట లేదు ; భగవంతునకు భల మర్పింవకుండ నేనుఏ ధర్మమును తర. 
కామక్రోధాది రహితమై నిర్మలమైన మనన్సుతో శాస్త్రము ననునరించి శ్రీకృష్ణుని 
న్వరూవమును గ్రహించుచున్నాను". 


గాంధారీధృతరామ్హలు ఆవ్హుడైన నంజయుని వాక్యము ననునరించి శ్రీకృష్ణుని 
శరణుపొందు మని దుర్యోధనునకు బోధించిరి. " అర్జునునియందు నఖ్యమును 
(ప్రకటించుచు భగవంతుడైన నద వకీవుత్తుడు లోకములను నంవారించు నేని, నే నివ్వుడు 
ఆయనను చేరను" అని దుర్యోధనుడు ఇ వారి యువదేశమును తిరన్కరించెను. 


వ్యాను డిట్లనెను. "వుత్తా! నీకు నంజయుడు దూతయగుట వలన నీవు కృష్ణునకు 
ప్రియుడ వగుచున్నావు. ననాతేనుడు వరమప్పురుషుడు నైన శ్రీకృష్ణుని ఈతడు చక్క్‌గా 
ఎజీంగియున్నాడు. నీవు ఈతనివలన తత్త్వమును చక్కగా వినుచు'గ్రహించుచున్న చో 
ఇతడు నీకు శ్రేయన్సును మోక్షమును సైతము కలిగింవ గలడు". ధృతరాష్ట్రుడు నంతసించి 
నంజయుని నంబోధించి “ఏ మార్గముచేత నేను శ్రీకృష్ణుని చేరి ఉత్తేమమైన సిద్దిని 
మోందగలన్‌ ఆ వదతిని నాకు చెవ్పుము" అనెను. నంజయుడు అందుకు ఇంద్రియేని 
గ్రవామే మార్గమని; శ్రీకృమ్ణుని నామములయొక్క నిర్వచనముల వివరించుచు కృష్ణుని 
తత్త కమును బోధించెను. 


య 


శో|| _అర్జునో వానుదేవ శ్చ ధన్వినౌ వరమార్చి తౌ] 
కామా దన్యత్ర నంభూతౌ నర్వభావాయ నమ్మితౌ | 1 
నీలకంఠాయ : కామా దితి ; కామవూర్వకం కర్మ ఉచ్యతే ! అకర్మజం తయోః జన్మ, 


లోకాను గహార్థం నూర, వత్‌ ఆవిర్బావ మాత మిత్యరః | నర్వభావాయి 
U ఠి నె C వైర ష్‌ 
బ్రవ్మాభావాయ నీంమితౌ తుల్యౌ ఉభౌ ఆపి సాక్షాత్‌ బ్రవ్మారూపౌ ఇత్యర్థః | 


17 


శో|| వ్యామాంతరం నమాస్థాయ యథా ముక్తం మనస్వినః | 
చక్రం తత్‌ వానుదేవన్య మాయయా వర్తతే విభో || స 


నీలకంఠీయమ్‌ : వ్యామాంతరం ప్రసారితయోః హన్తయోః పూక్‌ విసా 
వంచవాన్తమితః తావత్‌ అంతరం మధ్య ప్రమాణం యన్య తత్‌ వ్యామాంతరం [యః 
ముక్తం, యథా యథా రూవం యావత్ర్రమాణం చింతితం తావత్రమాణం భూతా 
యత్‌ ముక్తం భవతి, మాయయా దుర్లక్ష్య రూపేణ ఇత్యర్థః | 


శ్లో|| సావవ్నావంకౌరవేమ పాండవానాం నునమ్మతమ్‌ | 
సారాసారబలం జ్ఞాతుం తేజః వుంజావభాసీతమ్‌ || చ 


నీలకంఠీయ : సావవ్నావం ననంవోరమ్‌ | అత ఏవ పాండవానాం నునమ్మతమ్‌ | 


శో" "ఏకతో వా జగత్‌ కృత్స్న మేకతో వా జనార్దనః | 
సారతో జగతః కృత్స్నా దతిరిక్తో జనార్దనః || 


శో భన్మ కుర్యా జ్ఞగ దిదం మన'సైవ జనార్దనః | 
నతు కృత్స్నం జగత్‌ శక్తం భన్మకర్తుర ఏజనార్దనమ్‌ || 1 


శో యత న్పత్యం యతో ధర్మో యతో హ్రీ రార్టవం యతః | 
తతో భవతి గోవిందో యతః కృష్ణ న్న నతో జయః | 


in 


శో|| ఈశ శన్నపి మవాయోగీ న నర్వన్య జగతో వారిః | 
కర్మా ణ్యారభతే కర్తుం కీనాశ ఇవ వర్ధనః ॥ 1: 


నీలకంఠీయ : ఈశళన్నపి ఈకానో౭పి, శపో౭లుక్‌ వరస్మై వదం చ ఆర్షమ్‌ | కీనాశః కరక 
వర్ధనః ధాన్యాది వృద్ధికృత్‌, యద్వా కీనాశో యమః, వర్ధనః దేవోదేః ఛేత్తా] 


శో|| తేన వంచయతే లోకాన్‌ మాయాయోగేన కేశవః | 
యే త మేవ ప్రవద్యంతే న తే మువ్యాంతి మానవాః | 12 


నీలకంఠీయ : తే నరా న మువ్యూంతి | 
శ్రీ మవోభారతే ఉదో్యగపర్వణి అధ్యాయః - 68 


మ. మాయచే వర్తించు ననగా కృష్ణుని నంకల్పము ననునరించి ఆః 
ఎకు గోచరము కాని విధము న అనేక రూవములతో శతువులను నంహారించి 


18 

శ్రీకృష్ణుడు కౌరవులయందు అవవ్నావముతో వర్తించు నని, అది పాండవులకు 
నునమ్మత మని నంజయు డనుట గమనింవ దగియున్నది. అవవ్నావ మనగా నంవోర 
మని నీలకంఠాచార్యుడు వాష్ట్రఖారనించెను. కాని అవవ్నావ మనగా ఒక విషయమును 
లేకవన్తువును కప్పియుంచుట ess EDO నున్నది. ఇదియే ఇచ్చట ఉచిత 
మని తోచుచున్నది. ఈ యర్హమే నంజయుని వాక్యములలో 14, 15 శోకోములలో 
వివరింవబడినది. శ్రీకృష్ణుడు వరమేశ్వరు డయ్యును ఈశ్వరుని వలె వ్యవవారింవక 
సాధారణ మనుష్యులవలె కార్యసిద్ధికై ప్రయత్నములు చేయుచు వార్షవిషాదములను 
ప్రకటించుచు తన యీశ్వరత్వము బయల్పడకుండ, ఇతరులకు గోచరము కాకుండునట్లు 
వర్తించుచుండెను. అదియే ఆవవ్నావము. యుద్ధము చేయనని ఆయన ప్రకటించుట 
ఇట్టిదే. ఆయన ఇట్లనుట వలన, ఇంక ఆయనవలన ముకు ఎట్టి భయము లేదని కొరవులు 
తలంచుటకు అవకాశము కలిగినది. ఈ విధముగా కౌరవులు వంచితులైరి. నూక్ష్మముగ 
విచారించినచో ఆయన యుద్ధమున పాలొనక పోయినను పాండవులకు, ఎప్పటికప్పుడు 
జయోపాయములను చెపుఏచు కౌరవ వినాశమును సాధింవగల డనుట నష్టము. 
ఈకారణముచేతనే నంజయవిదుర భీష్మాదులు, శ్రీకృష్ణుడు యుద్ధము చేయడన్నేంత 
మాత్రమున ఆయన వలన ఎట్టి భయము కలుగదని తలంపలేదు. 


పొండవులకు కూడ ఈ పద్ధతి నమ్మతముగానే యుండెను. ఆయన 
ఈశ్వరత్వమును వహించి క్షణములో కోరవులను నశింవజేయుట వారికి ఇషము కాదు. 
అట్లయినచో వారి పరాక్రమము |ప్రకాశింపదు. అప్పుడు శ్రీకృష్ణుని 
దయాదాక్షిణ్యముల పై రాజ్యమును నంపాదించుకొ న్నట్లగును. అది వారి యళన్సునోకు 
భంజకము. 


1. శ్రీకృష్ణో ద్యోగ కలశము 
(ఏ) యుధిష్టిరాభ్యర్థన చమసము 


నంజయుడు వెడలిపోయిన తరువాత ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇట్లనెను 
"వానుడేవ! మిత్రులు తోడ్పడవలసిన కాలము నంప్రాప్తమై మెనది. మమ్ము ఆవదల నుండి 
తరింపడేయిటకు నీవు తప్ప నా కెవ్వడును కన్పించుట లేదు. నిన్ను ఆ శయించి 
నిర్భయులమ్హై, వ్యర్థమైన దర్పముతోనున్న దుర్యోధనుని మా భారము కొజకు 
అడేగదలచుచున్నాము. యాదవులను ఎట్లు రక్షించుచున్నావో అప్తే మమ్ము కూడ 
కాపొడుము". 


లి 


"ఇదే సిద్ధముగా నున్నా నయ్యా! నీవు ఏమి చెప్పదలచుచున్నావో చెప్పుము, 
అది యంతయుచేయుదును". స గ్‌ శ్రీకృ్సుషు వలికెను. 


19 


ధర్ముజు డిట్లనెను. "నవుత్రుడైన ధృతరామ్హని యొక్క అభిప్రాయమును నంజయ 
మాటలలో నమగ్రముగ వింటివి రాజు ఏ విషయమును ఎట్లు చెప్పునో అట్లే దూ 
చెప్పును. తన కిచ్చిన నందేశమునకు భిన్నముగా చెప్పినచో దూత వధ్యుడగును. లుబ్ల 
వరత మా పెదతండ్రి మాకు రాజ్యమోయకుండ మమ్ము శాంతింవజేయుట 
ప త్నించ చుచున్నా డని నంజయుని వచనమున స్ప ష్షవ్షై నది. జూదదమునం। 
కావించుకొన్న యొడంబడికయందు ఆయన నిలిచియుండు నను విశ్వానముతో వే యే 
ఎంతో (శమవడి అరణ్యాజ్ఞాతవానములను నిర్వర్తించితిమి. ఈ నమయమునం 
sn తల్లిని పుత్తులను కూడ చక్కగా చూడజాలకుంటిమి. ఇంతకం కును దుఃఖ. 


మున్నది?" 


మహావీరులైన మత్స్య పాచాలాది నరహాలురను నిన్ను అండ, 
పాందియుండియు దాయాదుల లోభము ననునరించి కలవామును వారించుటకై నే 
మా యైదుగురికి కనీనము అయిదు గామములైన ఇండు అని వారిని కోరుచున్నా, 
అవిస్థలము, వృకస్థలము మాకంది, వొరణావతము అను (గామములతో పా 
అయీదవది వీ దైన వారికి తోచిన దానిని ఇమ్మనుము. వారు ఏవేని అయిదు నగరము 
గ్రామములో మా కొనంగిశ్లచో మేము అయిదుగురము ఎట్లో ఆవోరము లేనివారి 
కాకుండ జీవింవగలము. మాకొ అకు భరత వంశీయులు" నశింవకుందురు గా 
అంతమాత్రము కూడ ఆధ్యార్హ రామడు ఈయకున్నచో అంతకం' కె కష్ట మేమున్నది 


మాలు వండ్లు లేని చెట్టు నుండి వక్షులు వెడలిపోవునట్లు ధనహీనుని గృవాః 

మండి బంధవులు మిత్రులు బ్రావ్మాణులు వెడలిపోవుదురు. అడి దుర్గతి మరణము! 

నమూనము. లోకమున ధనవంతులే నజీవులు, నిర్ధనులు మృతులే. నీర్ధనత్వముకం' 

చురణము మేలు. శ్రీమంతుడే చక్కగా ధర్మములు నీనుష్టించి పితృదేవతీలను దేవతల, 

నంతోషుపె ట్లగలడు. కాఅరవరి కంల మేము పొందీన దుర్గతిని నీవు చ వత్యక్షము। 

చూచుచునేయుంటివి. ఏ ఏ న్యాయము చేతనైనను మేము నంవదను వదలుకొను 
కుదరదు. మా న ంవదకొజికై మెము పోరాడుచు మరణమును పొందినను మేలే. 


మాధవా ! మేము వారును ప్రశాంతులమై ఐశ్వర్యమును అనుభవించుట 
ఆటయమైడ న మొదటి వద్ధతి. మేము వారిని నంవారించి రాజ్యమును హొందుట రౌ రౌడ్రకర్మ:! 
పరాకాష్ట బంధువులు కానివారు అనార్యులును అయిన శత్రువులతోడి వ్యవవోరము 
కళాడ వారిని వధింవకుండ కార్యమును సాధించుకో నుటయే మేలు. అట్టియెడ 
(ES నంవారించి రాజ్యమును నంపాదించుకొనుట పోపిష్టమ 
కాని మనము క్షత్రియులము కదా |! యుద్దము ఎంత 'ఘోరకర్మమైనను క్షత్రియుల! 
న్వధర్మము. ఇతరమైన వృత్తివారికి విగర్హ్‌తము, అధర్మము. యుద్ధమునందు ఎవ! 
జయింతురో ఎవరు ఓడుదురో, ఎవరు నశింతురో, ఎవరు ప్రేతికియుందుర్‌ 
నందేవాగ్రన్తమే. జయించినను శత్రుశేషమున్నచో విజేతలు, న నర్చము దాగియున్న యిం 


20 


యందు వలె, నిశ్చింతగా నిద్రింవలేరు. వైరము వైరము చేత ఎవ్పుడ్లోను శమింవద 
మనము నిశ్చింతగా నుండవలయున న్‌ పట్లుదలతో వెదకి వెదకి శతుశేషమున 
నిర్మూలించుట అమితన్ఫ శంనకర్మ. ఇంత ఘూరకర్మో ఎందులకని రాజ్యమున 
వదలుకొని వ్రశాంతముగ నుండవచ్చు ననుకొనుటయు సాధ్యముకాదు. మనవ 
వైరమును వదలుకొన్నను మన శత్రువులు చ్రశాంతు లగుదురని చెప్పజూలము. వా? 
శత్రుశేషమును నిర్మూలీంచుకో వలయు నను తలంప్పుతో రాజ్యహీనతచే. 
దుర్గతియందున్న మనలను వారు వొట్లైనను నంవారింపవచ్చును. కావున రాజ్యము 
వదలుకొను తలంవు కుదరదు ; కులిక్షీయము కూడ ఇష్టము కాదు. ఈ వరిస్థితియం. 
వారికి ప్రణతి గావించి శాంతిని సాధించుకొనుటయే మేలైన వద్ధతి. మవారాజ్‌ న 
మాకు తండ్రియునైన ధృతరాష్ట్ర నకు మేము ప్రణమిల్లి ప్రోర్థించుట నమంజనవే 
అయినను గుత్రవ శుడైయున్న యాయన మా ప్రార్థనమును సున్నింవక పోవచ్చు 
అప్పుడు ఆ మిషముకొ జకు కుక్కలకు వలె మనుమ్యులకును పోరాటము తవ్పడ 
బలవంతులు జయించి ఆన్తుల ననుభవింతురు. ఇవ్పుడు మేము ఏమి చెయదగున 
చెవుపము.' అర్థము నుండి ధర్మ మునుండి మేము హీనులము కాకుండ ఎట 
వర్తింపవలయునో నిశ్చయింపుము. మాకు ప్రియుడు నర్మకర్మవల వివేకము కలి, 
కార్యమును నిశ్చయింవగలగిన వాడు నీవు తప్ప మజీయొక డెవడున్నాడు ?" 


(శ్రీక్యమ్లుడిట్లనెను. "మవోరాజా ! మో యిరువురియొక్క వ్రయోజనముకొ అక 
కురువభకు పోవుదును. మో ప్రయోజనము భంగవడకుండ నే నక్కడ శాంతి; 
సాధింవగలిగినచో మవావుణ్యమును య క రాత నగుదును. కౌరవ పాండవ 
అనుం౦ండు చక్షములలో చేరియున్న రాజులను, మృుత్యుషా ములనుండి తప్పించినవా। 
నగుదును. 


mes డిట్లనెను. "కృష్ణా! నీవు వారియొద్దకు పోవలయు ననుట నా నిశ్చయమ 
నీవు ఎంత చక్కగా చెప్పినను ఆ దుర్యోధనుడు నీమాట వినడు. అక్కడ చేరియున్న 
వీర నముదాయ చుంతయు వానివశమం దున్నది. నీవు వారిమధ్యకు పోవుః 
నాకు ఇషము కాదు. నీకు ద్రోహము జరుగుటకు అవకాశ మున్నవద్దతిలో నాక 
ఐశ్వర్యమే కాకి దేవేంద్రత్వము నంభవించినను అది నాకు ప్రీతిని కలిగింవదు, ఇం: 


భం మం సద కం స్‌ అధ తరం! 
prey నుఖచడుటయు న ంభవ్‌ంవ దు"; 


సా 
డ 
ప. 
టాస్‌ 
ర 


“అయ్యా! ఆ దుర్యోధనుని హా న పాచబుద్దిని సే నెణుంగుదును. ఐ 
ను రుళన నను, సింవాము నెదుట నక్కలవలె, హా ముందు నిలువ లేరు 
డవారు ల నుచితముగా వర్తించినచో వారి నందజను నిర్హహింతును. అ 
యట్టుండ నిమ్ము. దురోకధనుడు నా మాటను విన కున్నను నేను అక్కడికి పోవుe 
వ్యర్థము కాదు. ఓకవ్పుడు మన ప్రయోజనము సిద్ధింవవచ్చును. లేక నకల పార్థివుం 
దృష్టీలో మనము ఆవరాధులము కాకుండుట యైన 'నంభవించును." 


21 


యుధిష్టిరు డనెను. "కృష్ణా ! నీకు ఆ వద్దతి రుచించునేని ఆట్టే చేయిము. నీ 
కృతార్థుడవై క్ష కేమముగా తిరిగి రాచలయునని "కోరుచున్నాను. వారు ప మం; 
మనన్సులతో కూడి యిందనటుగా అక్కడ శాంతిని కలిగింవుము. నీవు ఆరు 
ప్రియనఖుడవు : స్థ్రోకీం వమానుడవు ; నాకు ప్రియుడవు. మా యందు నీకు గః 
సౌవోర్రము నిర్విశరికము. నీకున్వస్తియగును గాక! పోయి రమ్ము. మః మై ఎజుగుడువ 
చోతివక్షుల నెణుంగుదువు. నందేశార్రములలో నీకు తెలియనిది లేదు. వచన చతురత్వ వ 
నందు నీకు సాటి ఎవడును లేడు. ఇంక నీకు నేను చెప్పవలసిన ము 
నచ్చజెప్పియో జెదిరించియో మాకు ఏడి హితమో అది దుర్యోధనున కుబోధింపవుము 


శ్లో! ఉభయో రేవ వా మరే యాస్యామి కురునంనదమ్‌ | 79 


శో శమం తత్ర లభేయం చే ద్యువ్మ దర్ధ మవోవయన్‌ | 
పుణ్యం మే నుమవా డాజన్‌ చరితీం సా ఫ్ర న్మవాథలమ్‌ | 80 


శో మోచయేయం మృత్యుపాశాత్‌ నంరబ్బాన్‌ కురునృంజయాన్‌ | 
పాండవాన్‌ ధార్త రాష్ట్రాం శ్చ నర్వాం చ్‌ వృథివీ మిమామ్‌ || 81 


శో|| జానా మ్యేత్తాం మవోరాజ ధార్తరాష్టన ష్పన్య పావతామ్‌ | 
| ఆవాచ్యాన్తు భవిష్యామః నర్వలోకీమహేక్షితామ్‌ || 85 


శో|| న చాపి మమ పర్యాష్తాః నహితాః నర్వపార్గివాః | 

క్రుద్ధన్య నంయుగే స్థాతుం సించా స్యే వేతరే మృగాః॥ 86 
శో అథచేత్‌ తే ప్రవర్తేత మయి కించి దసాంవ్రతమ్‌ | 

నిర్ణహేయం కురూన్‌ నర్వా నితి మే ధీయతే మతిః | 87 


శ్లో నజాతు గమనం పార్ట భవే త్త త్ర నిరర్ధకమ్‌ | 
అర్థప్రాప్తిః కదాచిత్‌ స్వా దంతతో వో వ్యవాచ్యతా | 88 


శ్రీ మవోాభారతే - ఉద్యోగవర్వణి - అధ్యాయః - 72 
బాలపియ 


పాండవుల ధర్మపక్షమునందు ఎంత సానుభూతీ యున్నను, లోకధర్య వ 
ననునరించి జనవినాశమును తప్పించుట శ్రీకృమ్ణుడు నంధి ప్రయత్నము యా ముకొనే 
నను ట నృష్టము. రం ఆఅఆవదను సైతము ఆయనక కైక ee రసల 
జ J 


ఇద “ శక eT EN Sg. 
ఎదురు కవకాశ మున్న నుఎవడును ధర్మ నిర్వచ యమన ఊఉ చకంవిచశర 


ల్‌ 
| 
శశీ 


22 
(సీ ప్రబోధ చమసము 


ధర్మ జునియభ్యర్గనమునందు వ్యక్తమైన శాంతిపరత్వమును దైన్యమున 
ఉద్దేశించి శ్రీకృష్ణుడు ఇట్లు ఉద్దాటించెను. " మహారాజా! seems 
ధార్తరామ్టల యభిప్రాయము సీ సీయభిమతము చక్కదా తెలిసినవి. నీ బుద్ది ధర్మాశయ 
వారిది వైరాశ్రయము. యుద్ధము లేకుండ ఏ కొంచెము లభించినను నీవు a ee 
కాని నైష్టిక బ్రవ్మాచర్యమే భిక్షావృత్తి క్షత్రియునకు విహితములు కావు. యుద్ధము. 
జయించుటయో వధమును పొందుటయో క్షస్తేయనకు ననాతనమైన ధర్మము. క్షత్తి కతియుడి 
దైన్యమును పొందుట తగదు. విక్రమించి శే! శత్రువులను జయింపుము. ఆధార్తరౌమ్టుల 
అమిత లుబ్బులు ; చిరకాలముగా బంధువులతో బలమును పెంపొందిరిచ 
కొనుచు చున్నారు. భీష్మదోణకృపాదులతో వారు తమ్ము అధికబలవంతులనుగ 
తలంచుచున్నారు. వారు నీతో నమానత్వమును పాటింవరు. నీవు వారిత్‌ 
మెత త్తదనముతో వ్యకవవారించుటకు ప్రయత్నించినచో వారు నీరాజ్యమును వారించు'! 
నిశ్చయము. నీవు ద్రకటించుచున్న దైన్యమువలన వారు నీయందు జాలిని పొంది కా; 
ధర్మదృష్టితో కాని నీకు రాజ్యము నొనంగరు. 


దాంతుడవు ధర్మశీలుడవు పెద్దలయందు భక్తిగలవాడవును అయిన నిన్ను 
భీష్మద్రోణాది మహాజన నమక్షమున, జూదమునందు వంచించి కౌపీనమాత్రకే 
కలవారినిగా చేసి ఆ దుర్యోధనుడు కొంచెము కూడ లజ్జించుట లేదు. అట్టివారియండ 
నీ వేల స్నేవామును చూవవలె? ఆ పాపాత్ములు నకలలోకమునకు వధ్యులు ; నీక 
తవ్పక వధ్యు లని చెప్పవలసిన దేమున్నది ? ఇవ్పటికి పాండవులకు సొంతమన్న। 
ఏమియును లేకుండ పోయినది ; ఇంక గోత్రనామములు కూడ మిగులక పోవచ్చున 
ఈ వరిసికియందు ఆ దురోకాధనాదులు నాచేత నిధనమును పొందుటయు తవ్పద 
ఫీవ్మద్రోణాదులు చూచుచుండగా దురాత్ముడైన దుళ్ళాననుడు ద్రౌవదిని నిండ 
నభలోనికి జుట్టుపట్టుకొని లాగుకొని వచ్చి, “ఇదిరో గోవు ! గోవు" అని అనే 
వర్యాయము లనేను. నీచేత వారింవబడి భీమాదులైన యీ మవో వీరు లందజు చూచుచ 
నూరకుండిరి. మిరు వనములకు బయలుదేరునవుడు వారు మిమ్ము వరివాసించుచ 
తము రా తాముశాఘీంచుకొనుచుండిరి. అప్పుడు నభయం దున్నవారందణు అధశ్రుకంఠు! 
దుఃఖించుచు దుర్యోధనుని గర్తించిరి. కులీనుడైనవానికి జననింద వధతో నమానమ 
అట్లి నిందకంతె మరణమే చాల మేలు. లోకనిందితుడైన యా దురోధనుడ 
మృత హాయుడు. వేళ్ళు తెగిన వృక్షము పాదులో ఊరకనిలచియున్నట్లు ఆదుర్యోధనుడ 
జీవించుచు న్నాడు. వానిని వడగొట్టుటకు "పెద్ద శ్రమ అక్కల లేదు. ఆ దురాత్ముడ 
నర్చమువలె ఎల్లవారికి వధ్యుడు, నీకేలి కాడు ? వానిని వధించుటకు నంళశయింవకుము 


అయినను నీవు తండ్రీకి పితామవునకు ప్రణమిల్లి ప్రార్థించుట నాకు ఇష్టమే 
కాబట్ట శేను అక్కడికి పోయి దురోోధనుని దౌష్ట్యవపేనుగూర్చి ఇంకొన 


23 


చ రున్నచో అట్టివారి నందేవాముల నస్నంటిన ఛేదింతు( 
భామధ్యమున నీయందున్న గుణములను కీర్పించి దుర్యోధనాదులు కావించి 
rss ఉద్దా టింతును. ధర్మార్థయుక్తముగా నేను చెవుమాటలను వినిరా 
దలు నిన్ను ధర్మాత్మునిగా నత్యవరునిగా దురో్యధనుని లో భవరాయణుని। 
ంతురు. పౌరజా నవదులయందు కూడ దురోళ్రధనాదుల దురాత్శ త్వ మును కో 
న శాంతిని కోరుచు తండ్రికి తాతకు ప్రణమిల్లి ప్రార్థీంచుటవలన నీ ని 
ఏమియు అధర్మము కలుగదు. రాజులు మవోజనులు, నంధికి అంగీకరీంవని ధృతరాష్టు 
వాని వుత్తు లనే నిందింతురు. ఎ చెనను నీ వయోజనము భంగవడకుండ అక్క 
శాంతికొటికే యత్నించుచు వారోవవృత్తిని, యుద్ధవ్రయత్నములను వరిశీలిం 
వయోపాయముల నన్వేషించుచు తిరిగివత్తును. 


it స (a క్‌ | | జ్జ 


ఖ్‌ 


(9 


aa 


నాకు జూడ యుద్ధము తప్పదనియే తోచుచున్నది. మృగములు వక్టుః 
"ఘోరముగ శబ్దములు చేయుచున్నవి. నిశాముఖములయందు ఏనుగులు గుజ్జముః 
మొదలగునవిభయంకర రూపములతో కన్పించుచున్నవి. అగ్నిహోశ్రు డనే 
వర్ణములతో భీకరముగా ప్రజ్వలించుచున్నాడు. దుర్యోధనుడు బ్రతికియుండగా నీ! 
రాజ్యము రాదు. నంగ్రామముణకు కావలసిన నన్నాహములను నమగము౧ 
గాొవింవుము. j 


శో|| తవ ధర్మా శితా బుద్ధిః జప వైరాశ్రయా మతిః | 
య దయుద్ధేన లభ్యేత తత్తే త్త బవహుమతం భవేత్‌ || 2 


శో న చైవం నైష్టికం కర్మ క్షత్రియన్య విశాంవతే | 
అవు చాశ్రమిణ న్సర్వేన న భైక్షం క్షత్రియ శ్చరేత్‌ || 3 


శో జయో వధో వా నంగ్రామే ధాత్రా దిష్టన్సనాతనః | 
న్వధర్మః క్షత్రియ 'స్యైష కార్పణ్యం న ప్రశన్యతే 1 4 


శో|| నహి కార్పణ్య మాస్థాయ sa వృత్తి ర్యుధిష్టిర | 
విక్రమున్న మవాబావో జహి శత్రూన్‌ వరంతవ || 


nh 


శో|| తదైవ నివాతో రాజన్‌ య దైవ నిరవత్రవః | 
నిందిత శ్చ మవోరాజ అశం నర్వరాజభిః || 25 


వధ్య నృర్ప ఇ వానార్యః న నర్వుల్‌ ష్‌. దుర్మతిః | 
జ పానం త్వ మమిత్రఘ్న మోశాజన్‌ న్‌ విచేకిత్సిథాః |i ఫ్రా 


శీ మవోభారతే - ఉద్యోగపర్వణి - అధాస్ట్రయః - 73 


24 
(స) పచోదన చమసము 


శర్మ దైన్యమును శ్ర్రీకృమడు విమర్శించుట భీమునకు నచ్చ లేదు. భీముని 
దృ్భష్షిల్‌ లో అన్న పరమమాజ్యడు. ఆయనను కొంచెముగా నైన ఇతరు లాక్షేపించుట 
భీముడు న వహింవ లేకపోయెను. అందువలన అతడు కృష్ణునకు ఇట్లు నమాధానము 
చెప్పెను. "కృష్ణా ! కౌరవులకు మాకు ఎట్లు కాంతి ఏర్పడునో అక్కడ అస్తే వారితో 
మాటాడుము. “ఆదురో్యోధనుని యుద నటేనంగముతో భయపెట్ట వద్దు. అమిత 
దురభిమానము ఐఇశ్వర్యమదము కలవానీతో సామవాక్యములతోనే వ వనంగింవవలె, 
కాని ఉ గ్రముగమాటాడరాదు. దీర్గ క్రోధుడు అదీర్హదర్శి వంచన ప్రియుడు, నవాజముగనే 
దొంగల చిత్తవృత్తి కలవాడును అయిన యాధార్తీరామ్హడు చచ్చుటకైన సిద్దవడును కాని 
క్‌బా గనక అంగీకరింవడు ; తనమతమును వద్‌లడు. అతడు నువ్యాత్తులయందు 
; మపరీతముగ వర్తించుచు వారి మాటలను మనన్సులను వికల మొనర్చును. 
అ నియందు శమమును సాధించుట వరమదుష్కరము. హైవాయాధీ శ్వరుడైన 
ముదాచర్తుడు మొదలుగా వదునెనిమిది మంది కులపాంననులైన రాజులు వానితో 
చేరియున్నారు. వా రందణు దుర్యోధనుని కోధము నిమిత్తముగా భన్మము కానున్నారు. 
కాబట్టి ధర్మార్ధనహితముగా హితముగా మృదువుగా మెల్లగా వాని చిత్తవృత్తిని 
అనుసరించుచు (పనంగింపుము. బోట్టేదముగా మాటాడవద్దు. ఎటునను మా 
భరతవంశము నశింవకుండును గాక! అందులకు ఆవశ్యక మగుచో దుడ్వోధనునకు 
క్రిందివారముగా చరించుచుండగలము. మేము వారితో ఉదాసీనవృత్తితో నైన 
ssa నీవు అచ్చట వ్యవవారింవుము. రాజ్యము కొఅకు కొట్టుకొని 
నశించినా ను నవ ప్రథ మాకురువంశమునకు కలుగకుండును గాక ! దురో ధేనుడు 
శమించునట్లు సోదరులకు సౌ(బభ్రాత్రము నిలిచియుండునట్లు చేయుడని భీమ్మనితో 
నభానదులతో చెప్పుము. మహారాజు కాంతినే ప్రశంసించుచున్నాడు. అర్జునుడు కూడ 
యుద్ధమును కోరడు. వానికి దయ ఎక్కువ" 


ఈ మాటలను విని కృృచ్దుడు నచ్చు2షచు నిట్లు వరివాసించెను. "ఖీమసేనా! ఇది 
3, ఇట్లు  మాటాడుచున్నావు? ఇది వణకు నీవు కూరులైన ధార్తరాష్ట్ర లను మరింవవలె 
; యుద్ధ నే వశంసించుచుంటివి. ఇప్పుడు నీవు నిద్రించుచుంటివా ఏమి? 
-నియే యున్నావా ? వగలు రాత్రి ఎల్లప్పుడు వారిని ధిక్కరించుచునే యుంటివి : 
నాడ డెనను నీవు వారిని ఆక్షినండింవ లేదు. వారితూట వచ్చినంతనే 
ముడిపాటుతో వండ్లు వటవట కొఆుకుచు నీవూకొస్సించుచుందువు. “భగవంతుడైన 
ఎటు గతి దవ్యుకుండ నిత్యము ఉదయించి అన్త్నమించుచున్నాడో, అంత 
“ముగా నేను గదతో దురోోధనుని వధంతును, ఈ గదపై ఒట్లు పెట్టుకొ 
ఎఎచున్నాను' అసి సోదితుల మధ్య ప్రతిజ్ఞ చయుచు గదను న్పృశించుచుంటివీ. అట్టి 
వుడు శమయునందు బుద్ధి ఎట్లు నిలిచినది ? యుద్దాభికాంక్షులకు వర్వదినమువలి 


q phe 
x ౯) న 2 ” 
/ fq J 

|. 


గ్‌ 
ల 
fx f 
bg 


శ 


Er? 


et) UU § 
శి) te 


25 


నంగ్రామము నంప్రాత్తమై యుండగా నిన్నే ఫీతి ఆవేశించినచో, థీయసేనా! ఇంక ఇతరుల 
చిత్తములు వైక్షబ్యమును పొరదరుండున ఘోరములైన జనవినాళ శకునములను 
చూచి నీవు  భేతుడవై ప్రశమమును కోరుచున్నావు. ప మనన్సు భయకశ్ళలముచే 
వికృతమైనది. నీవ్యాదయము కంపేంచుచు నీయూరువులు న్తంభించిన ట్లున్నవి. నీకు 
లిగినయో బుద్ది వికృతివలన, వ్రవావామునందు తెవ్పకు దూరమైన మనుజు కలచలా, 
ండవులు ఆవత్సముద్రమున మునుగుచున్నారు. నీవు ఇట్లు మాటాడుట వర్వతము 
చలించినట్లుగా నాకు చాల ఆశ్చర్యమును కలిగించుచున్న ది. వేనుకటి నీ వ్రగల్బములను 
న నీరూవమును చూచినవారు ఇవ్పటి నీ యీ ప్రనంగమును దైన్యమును 
చూచినచో నీకు పిచ్చివట్టిన దనియే తలంతురు. నీ వంశముయొక్క మవాత్త షమును, 
నీవు ఇవ్పటివఅకును గావించిన యద్చుతవీర సావానకృత్యములను న్మ 'రింవుము. 
విషాదము నొందకుము. వీరుడవై స్కై ర్యమును పొందుము. ఈ దైన్యము నీకు తగదు. 
వరాక్రమముచేత క్షత్రియుడు దేనీని శుపాదింవడో దానిని అముభవింవడు". 


SIV ‘sp ఫ్‌ 


చోదనము నొందిన మంచి జాతి గుజ్జము వరుగునందుకొన్న ట్లు భీముడు 
ఉత్తేజితుడై ఇట్లనెను. "నేను ఒక విషయమునుగూర్చి మాటాడుచుండగా నీవు దానిని 
మతజీయొక విషయమునుగా తప్పించి మాటాడుచున్నావు. చిరకాలము నాతో 
కూడియుండిన నీవు నేను యుద్ధమున నత్యవరాక్రముడ నని ఎజుంగవా ? ఇంతకాలము 
కలిసి మెలసి యున్నను నీకు సాన్వరూవమే తెలిసినట్లు లేదే? నన్ను ఎజింగినవా డెవ 
డైనను ఇట్టి తగని మాటలను మాటాడునా ? ఆత్మ వ్రశంన అనార్యులవని. అయినను 
నయవదవోదమునకు నమాధానముగా నాపరాక్రమమును గూర్చి కొంచెముగా 
చెప్పెదను వినుము. నేను క్రుద్ధుడ నైనచో ఈ భూమ్యాకాశములను తాళములుగా చేసి 
వాయించగలను. హిమవంతుడు నముద్రుడు వజవాన్సుడు కలిసి నన్నద్దులై వచ్చినను 
నాబావువుల మధ్య చిక్కిన వానిని రక్షింవజాలరు. నా వరాక్రమము వీక్స్‌ త తెలియ దని 
తలంచుటకు ఎట్లు వీలగును? నాచే జయింవబడిన రాజులను నీ వెణుంగవా ? అప్పటి 
నంగతి పోనివ మ్ము. ఇప్పుడు నంప్రాప్ప మగుచున్న యుద్ధమున నాచే గూలెడు 
మత్తమాతంగములను మహావీరనికాయమును చూచినప్పుడైనీ నా వరాక్రచు మెట్టిదో 
ఎజుంగగలవు. నా యూరువులు న్రంభించుట లేదు ; రో కంపించుట లేదు. 
న నర్వలో కశమ నంక్రుద్దమై నన్ను మార్కొన్నను నేను భయవడను. మూ భరతవంశమే 
శ్రలమే యగునేమా యని కృవతో ఆదుమలయెడ కొంచెమూనణొ హార్రొమును 

తెచ్చు కొని మూటాడితిని", 


న్నీ 


శ్రీకృమ్లుడ. మందవోనముతో మధురముగా నిట్లనెను. "వీమ'సేనా ! నీయందలి 
-స్నేహముచేతనే గంఫీ రమైన నీ హృదయము నెజుంగ గోరి ఇట్లంటిని, నిన్ను 
ఆక్షేపింవవలయు నని కాదు. నీ బలము పరాక్రమము మవాత్త్వము నే నెజుగక పోవుట 
యేమి? నీవు గావించిన యద్భుత వీరసావానకృత్యములను ఎట్లు మజవగలము. నీవు 
నిన్నూ గూరా చెపిన గుణములను నేను వేయిరెటుగా పెంచి గాంచు యుయనాం క్వ సన 


26 
నర్వరాజా భివూజితమైన భరతవంశమునకు భూషణము వంటివాడవే. అయినను నే 
ఎందులకు ఇట్లు మాటాడితినో వ 


దైవము కాని మా నుషధర్యాము కాని నందిగ్గమైనపుడు జనులు దా 
న్వారూవమును నిళ్చితముగా నెయంగగ్‌ వోర్రచుందురు. వురుషుని యర్జసి ద్ధికి గా 
పనాళమునకు కాని ఆ ధర్మమే హేతు వగుటచే, అది నందేవా గ్రన్త ముగ నున్న? 
వానివురుషకారమునకు భలము కూడ నందిగ్గముగానే యుండును. దోషదర్శ 
నిపుణులైన పండితులు ఎంతో విచారించి మానుషధర్మమును నిశ్చయిం 
బ్రయత్నమును చక్కగాకావించినను, ఆకస్మికముగా, గాలియొక్క వేగము దాని వ్రనర 
మార్గము మాజునట్లుగా, దైవధర్మము ప్రతికూల మైనచో, మానుషయత్సము' విభ 
మగును. ఒక్కొక్కుప్పు ఎడు దైవిక “ముగా నంభవించు ఫీత్రో ష్టములు క్షక్పిపానe 
మానువవ్రయత్నముచేత నివారించుకొన బడుచున్న వి. ప్రారస్థిమునకు భిన్నము/ 
నున్న నంచితకర్మము ధర్మానుష్టానము చేత ఆత్మజ్ఞానము చేతక్షమము నొందుచున్న! 
దైవ మెంత అనుకూలముగ నున్నను పురుష _[పయత్నము లేక అది ఫలమ 
నొనంగజాలదు. కావున దైవధర్మమునకు అన్వయించునట్లుగా ప్రయత్నము 
చేసినప్పుడే అవి ఫలించును. ఇట్లు వ్ల తెలిసికొన్న వాడు ఎప్పటికవ్వుడు తన కర్తవ్యమున 
నిశ్చయించుకొనుచు దానిని అనుష్టించుచు భలసిద్ధి కలుగనప్పుడు వ్యధనుగాని 
కలిగినప్పుడు వార్షమును గాని పొందడు. 


నేనురేవు కౌరవుల యొద్దకు పోయి శాంతిని కలిగించుటకే ప్రయత్నింతును. అ 
సిద్ధించనచో నాకు గొవ్ప యళస్సు, మోకు అర్థసిద్ధి కౌరవులకు (శ్రీయన్సు కలుగును 
వారుతమ పట్టుదలను వీడకున్న చో ఘోరమైన యుద్ధము తవ్పదు. ఆ యుదమున భా? 
మంతయు నీపై నిలిచియుండును. అర్జునుని యభీలాష ననునరించి నేను అతని! 
సారథ్యమును గావింతునే కాని యుదమున పాల్గొనను. అందువలన యుద్ధ భారమున 
ప్రధానముగా వహింవవలసిన నీవు దీనముగ మాటాడుచుండుటచే నీయందు తేజమున 
ఉద్దీపింవజేనితిని". 


(10) అర్జునాదిపసంగ చమసము 


ళీ శ్రీకృష్ణుడు భీముని నమాధానవజచిన తరువాత అర్జునుడు ఇట్లనెను. “మాయన్న 
చెప్పవలసిన దంతయు చెపె' వన కానినీ వ న ల. ధార్హరామః లయందు శాంతిని 
సాధించుట దువ్కర మని న్న స్పృష్టమణయచున్నది. చక్కగా ప్రయత్ని 'చినచో కార్యము 
నఖలము కావచ్చు. పాండవులకు కౌరవులకు నీవు ప్రథమగణుడవైన నువ్బాత్తువు. 
కావున హరం వక్షములకు ఎట్లు నుఖము కలుగునో అట్లు వర్తింవుము. కౌరవులకు 
పాండవులకుహితమును నమకూర్చుట నీకు దువ్కరము కాదు. కావున నీవు అచ్చటికి 
పోవుట ఉచితమే. వారుశాంతికి అంగీకరింవకున్న చో అచ్చట నీకు ఏమి చేయుట ఉచిత 


27 


మని తోచునో అే చేయుము. వారిని వధింవవలసి వచ్చినచో వధంపువ 
ఆదురాత్ముడు దుర్యోధనుడు వధ్యుడు కా డనుటకు వీలు లేదు. ఏమైనను చక్క 
విచారించి మాకు ఏది హితమో దానిని నిశ్చయింవుము. నీవు మాకు గురుడవు." 


(శ్రుకృష్ణు డిట్లనెను. "అర్జునా! నీవు చెప్పినట్లు నేను పాండవులకు కౌ క రసు 
క్లేమమునే సాధంవగోరుచు న్నాను. శాంతి గాని యుద్దము గాని నా వయత్నము పై 
ఆధారవడియున్నది. అయినను దైవము అనుకూలింపనిచో మనము ఎం 
వపయత్ని ్న ంచినను కార్యములు సిద్ధింవవు. కృషీవలుడు ఎంత శ్రద్ధగా భూమిని దున్ని సి 
మొనర్చినను నరియైన నమయేమునకు వర్షము కురియరున్నచో ఆ క్లేత్రము 
వంటవండదు. పైరు ఎండిపోవుట దైవము యొక్క కార్యము. దైవ మానుషములై 
కర్మ లయొక్క నరియోగముచేతనే కార్యములు సిద్ధించు నని మవొత్ములు చెప్పినా? 
నేను పురుష ప్రయత్నముగా ఎంత చేయదగుసో, ఎంత చేయగలనో అంతయ 
చేయుదును. దైవమైన కార్యవిషయమున నే నేమియు చేయజూలను. దానిని మరలించు. 
నాకు శక్యము కాదు. 


ఆ దుర్మాత్ముడైన దురోకధనుడులోకముయొక్క వద్దతిని ధర్మమును వీ, 
అకృత్యములను గావించియు లజ్జింవకున్నాడు. పాపివ్షమైన వాని బుద్దికి నూతవ్వు, 
దుశ్ళాననాదులు దోహదమును గావించుచున్నారు. అతడు యుధి క్షిరు। 
యనుశాననమును ఆంగీకరించు ననీ నేను తలంవను. వానిని సానుచరముగా వధించిన; 
తప్ప శాంతి నంభవింపదు. వాడు అనేకపర్యాయములు నీనుండి నన్ను 
దూరమొనర్చుటకు ప్రయత్నించెను. ఆ వ్రయత్నములను నేను కొననాగసీయ లేదు. వా! 
దుర్చుద్దిని, ధర్మరాజునకు ప్రియమును గావింవవలయు నను నా నిశ్చయమును | 
వెజుంగుదువు. అయినను ఏమియు తెలియని వానివలె నేను as 
అభిలషించుచున్నా నని ఏల శంకించుచున్నావు ? వాక్కు చేత గాని వర్తనము చేత గాగ 
ఎంతవజకు సాధ్యమో అంతవజకు శాంతిని నాధించుటకే యత్నింతును. కాగ 
ప్రత్యక్షములైయున్న వరిస్థితులనుబట్టి శాంతి సాధ్య మని తోచుట లేదు. విరాటుని 
గోవులను దుర్యోధనుడు వీరింవబూనీనవ్వుడు భీమ్మడు వానికి హితమును బోధింవ 
లేదా? ఆయన చెప్పిన హితమును 'పెడచెవినిబెట్టి యుద్ధమున తలు రు వానిక్‌ 
బుద్ది మాజ లేదు. ఏమైనను నాకు ధర్మరోజుయొక్క శాసనము కొరి ర్రివ్యకము ; 
అపాపాత్ముడు దుర్యోధనుడు ఏమి చేయబూనుకొనియునా నడా ఆలసికొనుట కూడ 
ఆవశ్యకము. - 


శో|| దైవే చమానుషే చైవ నంయుక్తం లోకకారణమ్‌ | 
అవాం హే తత్కరీష్యామి వరం వురువషకారతః || 5 


శో|| దైవం తు న మయా శక్యం కర్మ కర్తుం కథంచన | 
నహి ధర్మం చ లోకం చత్యక్సా్యా చరతి దుర్మతిః | 6 


28 


జానాదీ హి మవాబామో త్వమ వ్యన్య వరం మతమ్‌ | 
కయ ౦ చకీర్షమాణం చ ధర్మరాజన్య మా మపి | 15 


శో నంజానన్‌ తన్య చాత్మానం మమ చైవ వరం మతమ్‌ | 
ఆజాన న్నివ మాం కస్మా ద్దు నాద్యాభిశంకసే || 16 


శో|| యత్తు వాచా మయా శక్యం కర్మణా వాపి పాండవ | 
కరిష్యే త దవాం పార్ణన త్వాళంసే శమం వరైః॥ 18 


శో నర్వథా తు మయా కార్యం ధర్మరాజన్య శాననమ్‌ | 
విభావ్యం తన్య భూయ శ్చ కర్మ పావం దురాత్మనః || 21 


శ్రీ మవాభారతే - ఉద్యోగపర్వణి - అధ్యాయః - 79 


నకులు డిట్లనెను. "కృష్టా | ధర్మజ్ఞడు వదాన్యుడును అయిన మాయన్న 
యభిప్రాయములను భీమార్లునుల వచనములను వింటివి.నీ యభీపాయమును కూడ 
అనేక వర్యాయములు చెప్పితివి. ఇది యుంతయ్ము నాట్లు రఢగా నీవు అక్కడికి పోయిన 
తరువాత వారియభిప్రాయములను విని అప్పటికి ఏది యుచితముగా తోచునో అట్లు 
చేయుము. ఇప్పు డిక్కడ మనము అనుకొనుచ్చున్నట్లుగా వారియఖి ప్రాయములు 
ఉండకపోవచ్చును. అనేక నిమిత్తములవలన పురుమల భావములు అనేకవిధముల 
మార్చు నొందుచుండును. మాకు కూడ వనములలో నంచరించుచున్న వుడు ఇవ్వు 
డున్వట్లుగా రాజ్యమును గూర్చిన యభిలాష లేదు. మాకు ఆరణ్యాజ్ఞాతవా నములు 
పూర్తి రయన వని తెలిసినంతనే మహావీరు అనేకులు మాకు సాయముగా వచ్చినారు. ఏడు 
అక్షోహీ హాణుల సెశ్యము నమకూడినది. దువదధృష్షదు్యుమ్నాది మవోవీరులు నన్న ద్దులై 
యున్నా రని విన్నచో ఎవ డైనను వ్యథ నొందును. నీవు అక్కడికి పోయి వీరిని గూర్చి 
చెట నంతనే క ధర్మ జుని కార్యము నవలమగును. విదురభీష్మాదులు ధృతరాష్ట్రుని 
దురొొధనుని ని అనునయించి నంధికీ ఒప్పింపవగలరు. కావున నీవు కురునభామధ్యమున 
సా సాంత్సానవు పూర్వకముగా భయోత్తరముగా మాటాడి కార్యమును సాదింవుము." 


నెను. "“మటోరాజు చెప్పినది వురాతనమైన ధర్మము. కాని యుద్ధ 
టు వ్యకవారించుటయే ఇప్పుడు కర్తవ్యము. ఏకారణముచేత 


మెట్లు నంభవించునో ఆ మ్ల 
నైనను కంప శాంతిని కోరుట నంభవించి నప్పుటికి నీవు వారితో యుద్దము 
ఎర్వుడనస్వే మ టాడుచుు. ఆనాడు నఖలో పొంచాలిని దిక్కులే లని దానిసిగా 


యుండిన నా యొకు రము ముయోధనుని తవం పుం. ఎట్టు ఫీజును ? 


ధార్మికుడైన యీ మవోరాజు, ఈయనను అనునరించి భీమార్జునులు నంభికీ సిద్ధవడినను, 
నేను మాత్రము ధర్మమును వీడి దుర్యోధనుని యుద్దమునకు ఆహ్వానించి 
మార్కొాందును. లీ 


శ్‌ 
AR: 
{ 


కటారి ఈ 


శ 


29 


ఆ మాటలతో సాత్యకి ఉదిక్కుడై ఇట్లు ఉద్భాటించెను. "బుద్ది శాలియై: 
నవాదేవుడు నత్యమును చెప్పినాడు. నా కోవము కూడ దురోధనునీవధచేతః 
శాంతించును. కృష్ణా! అరణ్యమునందు నారచీరలను కృష్ణాజనములను ధరించి దు 
ఫితులైయున్న వీరినీ చూచినంతనే నీకు కూడ క్రోధ ముద్భవించినది కదా ! కావు. 
శూరుడైన నవాదేవుడు చెప్పిన మాటయే నకలయోధులకు నమ్మ తమై యున్నది". 


(౫) దొపదీ పరిదేవన చమసము. 


సాత్యకి ఇట్లు వలికినంతనే యోధనముదాయమున అన్ని వైవుల నుండి, "బాగు 
బాగు 1!" అను నినాదములు భయంకరముగా నభలో ప్రతిధ్వనించెను. 


ధర్మజుని నంధివచనములను విని, భీముడు శాంతించుటను చూచి దైవ 
విన్నురాలై కన్నుల నీరు నిండుచుండగా సాత్యకి నవాదేవుల వాక్యములను మన్నించుచ 
తన వ్యథను ఇట్లు ప్రకటించెను. "కృష్టా! పాండవులు ఎట్లు వంచితులై దు 
ఖములపాలైనారో నీ వెలుంగుదువ్ను. నరిజయుని నందేశమును కూడ వింటివి 
అయిదుగురకు అయిదూళ్ళు ఇచ్చిన చాలు నని ఈ మహారాజు చెప్పియున్నాడు 
అట్లయినను ఆదురోధనుడు అందులకైనను అంగీకరించు ననుట కల్ల. వాని విషయము, 
సామదానములు వ్యర్థములు. అట్టివారీయెడ దండమును ప్రయోగించుటయే కర్తవ్యము 
అతడు రాజ్యభాగమే నొనంగకున్నచో నంధికి అంగీకరించుటయే తగదు. నీవ 
అచ్చటకు పోవుట కూడ యుక్తము కాదు. వానిని మార్కొని దండించుటకు మనవ 
రందజును నమర్ధులే, వానిని దండించుట నీకు కూడ యశన్కరమే. అవమానములన 
అవకారములను నహించుట బ్రాహ్మణులకు తగును, కాని క్షత్రియులకు తగదు 
లోభవరాయణుడైన క్షత్రియుని వధించుట క్షత్రియునకు కర్తవ్యము. అవధ్యుడైన వాని! 
వధించుట ఎంత పావమో, వధ్యుడైన వానిని వధింపకుండుట అంతే పావ మః 
ధర్మవేత్తలు చెప్పుదురు. పాండవులతో యాదవులతో కూడి నీకు పావ మెట్ల 
కలుగకుండునో అటు ప్ల వర్తింవుము. 


అన్నా! నీయందలి విశ్వానముచేత చెప్పినమాటనే మరల చెప్పుచున్నాను 
ద్రువదమవోరాజునకు వేదిమధ్యామునుండి వుత్రికనుగా ఉద్భవించి మవారథుడై: 
ధృష్టద్యుమ్నునకు సోదరినై మహావీరులైన పాండవులకు వత్నినై నీకు ప్రియనఖి 
నీవును పాండవులు జీవించియుండగానే కౌరవులకు దాసి నైతిని, ఆ దుళ్ళాననుడ 
జుట్టువట్టుకొ ని నభలోనికి ఈడ్చి తెచ్చెను. ఇట్టి దుర్దతిని వొందీన కీ స్త తోకములో ఎవ 
యైన నురిడునా? ఈ యైదుగురు నిషియులె, చూచుచుండగా ఆప్పుడు నిన్ను గదా 
న్మరించితిని. భీష్మ ధృతరామ్హలకు కోడలినైన నేను దాసిని గావింవబడితిని. ఇంకను 6 
దుర్యోధనుడు జీవించియున్నా డన్నచో ఈ  ఫేమార్దునుల వరాక్రమ మెందులకు? కృష్టా 
నాయందు నీకు జాలి యున్నచో నీకోవ మంతయు ధార్తరామ్ట అయందు వినరుము". 


30 


ఇట్లు వలుకుచు కన్నీరు స్రవించుచుండగా ఆమె కృమ్లనియొద్దకు వచ్చి నల్లని 
ద్దత్రాచువలె నున్న కేశపాశమును ఎడమచేతి పై వైచుకొని ఇట్లనెను. "కృష్టా! నీ వక్కడ 
దిని గూర్చి వ్రనంగించునప్పుడు దుశ్సాననుని విచేత లాగబడిన యీ కే శేపాశమును 
శ్రరింవుము. ఈ భీమార్జునులు శాంతికాముకులై యుద్ధవిముఖు లైనచో వుత్తులతో కూడ 
హా తండ్రిని, అభిమన్యుని పురస్కరించుకొని నో వుత్తులు నా యవమానమును 
'ర్చుటకై ఆ దురాత్ములను మార్కొనగలరు. ఈ వెంట్రుకలు వట్టి లాగిన యాదుశ్శాననుని 
యి ఖండఖండములై మట్టి గొట్టుకొని నేలపె పై వడియుండగా చూడకున్నచో నా 
ఇృదయమునకు శాంతి ఎట్లు కలుగోను? వదుమూడు నంవత్సరములు వ్యాదయమున 
'గులుచున్న ఈ వరిభవాగ్ని ఎప్పటికి చల్లారునా యని ప్రతీక్షించుచుంటిని. ఇప్పుడు 
పహాబాహుడైన యీ భీమసేనుని ధర్మవన్నములు వినుచుండగా, కృష్టా, నా 
ఫ్బాదయము బద్ద లగుచున్న ది". 


ఇట్లు పలుకుచు పాంచాలి పెద్దగా రోదనము గావించెను. ఆమెను ఓదార్చుచు 
సమ డిట్లనెను.' "అమ్మాయీ! దుఃఖింపకుము. ఆకౌరవస్త్రీలు విధవలై నివాతబాంధవలై 
)డగ్రీచుండగా త్వరలోనే నీవు చూడగలవు. ఆధార్తరామ్టు ల లునామాటలను వినకున్నచో 
ముధిష్టిరుని నియోగమున భీమార్లునాదులచేత = వా రోదణను నేలగూలి కుక్కలకు 
కక్కలకు ఆహార మగునట్లు చేయేదగిన దంతయు చేయుదును. హిమవంతుడు 
నలించినను భూమి ప్రక్క లైనను నామాట తప్పుదు. శతువులను నంవారించి నీభర్షలు 
౨చిరకాలముననే రాజ్యశ్రీ విరాజితులు కాగలరు. దుఃఖింవకుము". 


(ౌవదీ వరిదేవనముచేత వ్రచోదితుడై కృష్ణుడు కౌ రవులయెడ సామమార్గమును 
ఏడు నేమో యనుశంక'చే కాబోలు అర్జునుడు మరల ఇట్లనెను. “కృష్ణా! ఉభయవక్షముల 
రారికి నీవు ఉత్త ముడవైన నుహృత్సువు. రెండు పక్షముల హారిక్తి క్షేమమును 
రమకూర్చుటకు నీవు నమర్థుడవు. కోధమయుడైన యాదురో ాధనునితో శాంతికొ అకు 
ఏది ఎట్లు చెవ్పదగునో ఆ విషయమును అటు బ్లనచ్చజెవ్వుము. నీవు ధర్మార్థయుక్తముగా 
హొతముగా చెప్పినదానిని అతడు గ్రహింవకున్నచో దై దైవోవవాతుడై నశిరచును." 


బాలప్రియ 


నంధి గావించుటై బయలుదేజుచున్న కృష్ణుడు డ్రౌవదితో, "వా రందణును 
కేలగూలి కుక్కలకు నక్కలకు ఆవోరమగునట్లు చేయదగిన దంతయు జేయుదును" అని 
ఎట్లు వ్రతిజ్ఞచేసి చెప్పగలిగెను ? ఇట్లు ప్రతిజ్ఞ చేసినవాడు నంధికి ప్రయత్నించునా? 
యుద్ద మును సమకూర్చునా ? వురుషపయత్నము వోజు. దైవము వేయి. 
పురుషవయత్నమునకు భిన్నమైన పరిస్థితి యంతయు దైవముచేత నమకూర్పబడును. 
వెవముయొక్క ప్రాబల్యముచేతనే దురోక్టేధనుడు రాజ్యలో భమునకు వశుడై యుద్ధమును 


0 af మనో చేప లు వ. 


31 


ఏక్షమున కూడ ఏడక్షౌహిణుల సైన్యము నన్నద్ధమై యుడెను. రోగ్రవాణ నమయమున 

)వ్మద్రోణాదులు చెప్పినను దుర్యోధనుడు పోండవులయెడ వైరమును వీడకుండుట, 
ివగతి యుద్ధమునకు అభిముఖముగానే యున్న దని నష్ట మగుచున్నది. వబలమైన 
నూదై వగలీని మనుమ్యల శాంతియత్న ములు వారీంప లే వని శ్రీ శ్రీకృమ్లని 
నుఖి ప్రాయము. (గ్రహముల బలమును చూచి జ్యోతిష్కుడు, "ఇది ఇట్లు తప్పక 
3రుగు"నని ఉద్దాటించుట ఎట్టిదో కృష్ణుడు ద్రౌపదితో యుద్ధము తప్ప దని చెవు ఎటయు 
ఏల్టీదే. కాని అంకీమాత్రమునో ఆయన ల లా “దక్కగా చేయదలంచుట లే 
వనీ గ్రహింవరాదు. దైవ మెట్లున్నను ఏ ఐ చరిసి స్థితియందైన నను ధర్మమును నిశ్చయించుకొని 
వాని ననుష్టించుట ఎవర్షైనను కర్తవ్యమే యగును. బంధువులు విరోధులై తమలో తాము 
'లహించుకొని జనవిసాళ శము సిద్దమగుచు ఎన్న వుడు నమర్ధుడైన వాడు దానిని 
ారించుటకు యత్నింవవలెను. ధర్మాను షానమున ఫలవిచారీణముతో వనిలేదు. 
$లించినను భలింవకున్నను ఆవదయే, నంభవించుటకు అవకాశము ఉన్నను, 
కర్మ మును అనుష్టింవక తప్పదు. ఈ ధర్మనిర్వవాణము కొ ఆకే కృష్ణుడు, "ఉభయ 
ఫక్షనంధానమునకై కై వ్రయత్నించుటకు, నే నేనే యుధిష్టిరుని ప్రార్థించి అచ్చటికీ వత్తును" అని 
ంజయునితో చెప్పియుండెను. అప్లీ ఆయన ధర్మరాజున నకుఖీమార్జునులకు మాట ఇచ్చి 
యుండెను. అందువలన ఆయన ద్రోవదీవరిదేవనమునకు లోబడి కొని మహేయే యితర 
"రణము చేత గాని నంధికీ నకల విధముల వ్రయత్నింవక ధర్మరాజాదులను వంచించి 
కర్మలో వమునకు పాల్పడు నని తలంవరాదు. ఆయన వాక్కు చేత వర్తనముచేత 
"ంతిసాధనై చేయదగిన దంతయు చేయుటకే నిశ్చయించుకొనె ననుట స్పష్టము. 


2. ప్రస్థాన కమండలువు 
(ప్రయాణ చమసము 


కార్తికమానమున రేవతీ నక్షత్రమునందు (శ్రీకృష్ణుడు వాస్తినకు బయలుదేరెను. 
సభాతమునందు పౌర్వాహీకములైన క్యత్యములను తీర్చి భాన్కరునిన్తు నుతించి పావకు 
)ర్చించి బుషభముయొక్క 'పృష్టమును న్పృశించి బావ్మాణులకు నమన్కరించి అగ్నికి 
పదక్షిణ మొనర్చి మంగళ శ(వదములై న పదారములను చూచుచు ఆయన 
$క్రగదాద్యాయుధములను రథమునం దుంచు మని సాత్యకితో చెప్పెను. అలంకృతమై 
న్నద్ధమైన రథమునందు ఆయన ఎక్కి కూర్చుండి సాత్యకిని కూడ ఎక్కించుకొ నెను. 
క౩యనను సాగనంవుటకు ధర్మరాజాదులు బయలుదేజిరి. 


యుధీషిరుడు (శ శ్రీకృమ్ణునియొద్దకు ఇ తోయి కౌగిలించుకొని యిట్లనెను. "కృష్ణా! 
;వవాన తపళ్శీలమైన మాయమ్మను కుశల మడుగుము. "పెండ్లియై మా యింటీకి 
చ్చి నవ్పటినుండియు ఆమె ఆరంభమున కొంచెము నుఖవీడిన దేవూ కాని, 
)రకాలముగా ఎన్నో కష్టములను అనుభవించుచున్నది. మేము అడవులకు' 


32 
బయలుదేజుచుండగా మావెనుక రోదన మొనర్చుచు వరువెత్తి వచ్చుచున్న యామెను 
జూచి వీడ్కొని వడలిపోయితిమి. ఆమె నెప్పటికైనను నేను నుఖ పెట్టగలనా ? మాధవా! 
మాయందణకు బదులుగా నీవు ఆమెకు నమన్కరింపుము. ధృతరాష్ట్ర నకు భీష్మాదులైన 
కురువృద్దులకు ద్రోణాదులైన గురువులకు మాకు మాయగా ప్రణమీల్లుము. 


ధర్మరాజు వెనుకకు మరలిన తరువాత అర్జునుడు శ్రీకృమ్ణనివెంట పోవుచు 
ఇట్లనెను. * పూర్వము మేము అర్థరాజ్యమును పొందీయుంటి మని రాజుల కందఅకును 
ఇలీయును. ఇవ్పుడు దుర్యోధనుడు మమ్ము అవమానింవక నత్కారపూర్వకముగా దాని 
నొనంగునేని నాకు ప్రీతి కలుగును. లేకున్నచో ఆ దుర్యోధనుని వానికి అనుచరమైన 
నకలరాజనముదాయమును ఏ అరతమొందించును. " ఆమాట విని భీముడు వార్షవరవటడై 
మవోరవ మొనర్చెను. అచ్చట నున్న యోధు లందజు ఆవేశముతో కంపింవేజూచ్చిరి. 


రాజు లందును వెడలిపోయిన తరువాత కృష్ణుని రథము వేగము నందుకొె నెను. 
అట్టు వయనించుచు కృష్టు డొకచోట మార్గమునేకు ఇరువైపుల స్‌ రం. 
మవౌర్లులను చూచి రథము నుండి దిగి వారికి 'నమన్కరించి ఇట్లనెను. " వూజ్యలారా! 
లోకములందు ఎల్లరకు కుశలమే కదా! ధర్మము చక్కశో అనుష్టింవబడుచున్నదా ? 
బ్రావ్మాణులయొక్క శాననమున మూడు వర్ణములవారు వరి ర్పించుచున్నారా ? తమరు 
ఎచ్చటికి బయలుదేరినారు ? మోకు ఏమేని కొర్యము కావృలసియున్నదా ? నేము మాకు 
ఏమి చేయవలయునో చెప్పుడు". పరశురాముడు ఆయనను నమోపించి ఇట్లనెను. 
"దేవరులు రాజర్షులు బవు్యకుతులైన బ్రావ్యూణులు వాస్తినయందు నమావేశము 
కాబోవుచున్న రాజనముదాయమును, ఆ నభోమధ్యమున | నిన్ను చూచుచు అచ్చట 
ధర్మార్హనహితముగా నీవు చేయువ్రనంగమును భీవ్మ 'దోణవిదురాదుల వచనములను 
వినగోరుచున్నారు. మేము వాస్తి వ వచ్చుచునోక్షము. అచ్చట నిన్ను చూడగలము. 
పోయిరమ్ము". 


మవార్షులను వీడ్కొని శీకృమ్లడు మరల బయలుదేజెను ఆయనవెంట వదిమంది 
మవోరథ్టులు, ఆన్వికులు వేయిచుందిి, కేదాతులు వేయిమంది పోవుచుండిరి. పువ్కలమైన 
భోజ జివ వదార్జ్దములతో నూజుమంది భృతుు్యులు చనుచుండిరి. వృకన్గల మునకు 
చేరున చ్పటిక, నంధ్యాకాలమయ్యెను. కృష్ణుడు రథమునుండి దిగి నంధ్యోపా ననము 
గావించెను. ఆరాత్రి ఆయన అచ్చట విడిది గొవించెను. ఆగ్రామములోని బ్రావ్మాణులు 
వచ్చి తమయిండకు రమ్మని ఆవ్వోనించిరి. ఆయన వారి యిండ్లకు చూచి తిరిగి 


వచ్చి విడిది యందు వారితో కూడ భుజించి ఆరాత్రి నుఖముగా' గడిపె 
(ఘు స్వాగత చమసము 


దూతలవలన శ్రీకృముడు వచ్చుచుండుటను విని ధృతరామడు ఆయనకు 
న లా - - - _ =. వ cl వ. - త - a = - Se A తు _ పాడి 


భే 


33 


చెప్పెను. దుర్యోధనుడు వెంటనే ఆయా ప్రదేశములలో రమణీయములైన నివానములను 
వానియందు ఉత్తమములైన యన్నపాన భోజ్యాది నముదాయములను 
వాశరాసీబనములను ఏర్పాటు చేసెను. వృకస్థలమునందు వానుదేవుని నివానము 
కొ అకు దుర్యోధనుడు బవురత్నవూర్ణమైన విడిది ఏర్పజచెను. ఆ విడుదల వంకనైనను 
చూడక కృష్ణుడు వాస్తినకు బయలుదేజిను. 


వాస్తినయందు పూర్వదినముననే ధృతరాష్ట్రుడు విదురునితో శ్రీకృష్ణుని 
ఘనముగా  నత్యరింవవలె నని ఆయనకు ఇష్టములైన వన్నియు ఈయవలయు నని 
చెప్పెను. విదురు డిట్లనెను. “నీ వృదయము నే నయుంగుదును. నీవు శ్రీకృష్ణుని 
వరల పెళ పాండవుల నుండి విడదీయవలె నని కోరుచున్నావు. ఆయన మవాత్త త్తు 
వటుకత నువు, నీవు ఏమి యొనంగినను ఆయనను అర్జునుని నుండి వారింవలేవు. 
పెండవులు కోరుచున్న యైదు గ్రామములనైన నీవిచ్చినచో ఆయన నంతోషించును. 
కాని ఇతరము ఏమి యిచ్చినను ఆయన నంతోషీంవడు. వూరకుంభము పొద వ్రక్షాశనము 
కుశల ప్రశ్నము తవ్ప ఆయన నీవలన ఏ వదార్థమును అంగికరింవడు". 


దుర్యధను డిట్లనెను. “శ్రీకృమ్లనకు రత్నాదికము నొ నంగుట అనుచితము. మన 
మేమి యిచ్చినను ఆయన పాండవులను వీడడు. కావున రే పాయనను ఇచ్చట 
బంధించుటయే కర్తవ్యము. అప్పుడు పాండవులు యాదవులు మనకు విధేయు లగుదురు. 
అందులకు అపాయము లేని యపాయమును చెప్పుడు". 


ఆ మాటలకు ధృతరామ్హడు చింతించి, "ఇది యధర్శ" మని కుమారుని 
మందలించెను. భీమ్మడు క్రుద్దుడై వెడలిపోయెను. 


శో|| తా నృభాః కేశవ న్ఫర్వాః రత్నాని వివిధాని చ | 
అనమిక్ష్యైవ దాశార్హ ఉపాయాత్‌ కురునద్మ తత్‌ | 18 


అధ్యాయము - 85 


శో|| అన్య త్కుంభా దపాం పూర్చాత్‌ అన్యత్‌ పాదావసేచనాత్‌ | 
అన్య త్కుశల నంటప్రశ్నాత్‌ నైవేక్ష్యతే జనార్దనః || 13 


అధాకయము - 87 
(ఘు బంధు దర్శన చమసము 


మజునాడు కృష్ణుడు బావ్మాణుల యనుమతిని పొంది వృకన్థలము నుండి 
బయలుదేజెను. ఆయనకు స్వాగతమును చెప్పుటకై దుర్యోధనుడు, తప్ప తక్కిన 
ధార్తరామ్టలు ఎదురుగా నేగిరి. కృష్ణుడు భీష్మాదులచే పరివృతుడై వాస్తినయందు 


34 


వవేశించెను. ఆయన రాజప్రాసాదమున మూడు కక్ష్రలను దాటి ధృతరామ్టుని చేరను. 
ఆయన చేరవచ్చు చుండగా ధృతరాష్ట్ర దులు లేచి నిలుచుండిరి. ఆయన వారిని మధుర 
వాక్కులతో కుశలమడిగి మన్నించెను. ధృతరామ్హడు ఆయనకు ఆనన మొనంగి 
కరంవాదాాదులతో అర్చించెను. కురువృద్ధులు తమ సాయాతిథ్యమును స్వీకరింవు మని 
ప్రుర్పష్లున్‌ ని కోరిరి. ఆయన వారి మాటలను నవ్వులాటగా చేసి వరివారించి ధృతరాష్ట్రుని 
యొద్ద సెలవు గైకొని వారితో కూడ విదురుని యింటికి పోయెను. 


విదురుడు శ్రీకృష్ణునకు మా. పలికి అర్చించి "శ్రీ శ్రీకృష్ణా! న 
దర్శనమువలన నాకు గలిగిన నంప్రీతిని ఏమని చెప్పగలను ? దేహధారులకు 
అంతరాత్మవైన నీకే తెలియును" అని పలికెను. పిదవ విదురుడు తన యింట ఆతిథ్యమును 
స్వీకరింవు మని ప్రార్థించి పాండవుల కుశలమును గూర్చి యడిగెను. కృష్ణుడు పాండవుల 
శ్లేమనమాచారములిను చెప్పె ప్పెను. 


మధ్యావ్నా భోజనములైన తరువాత అవరావ్హామున శ్రీకృష్ణుడు విదురునితో 
కూడ కుంతి యొద్దకు పోయెను. ఆమె ఆయనను చూడగానే కుమారులిను న న్మరించుచు 
పెద్దగా రోదనము గావించెను. ఆమె దుఃఖిరంచుచు ఇట్లనెను. "వంచనచే రాజ్యమును 
గోల్పోయి నా కొడుకులు అడవులకు పోవుచు నమూలముగా నా వ్యాదయమును 
కూడ కొనిపోయిరి. దుఃఖమునకు అనర్హులైన నా వుత్తులు అడవులలో ఎట్లున్నా రయ్యా! 
ఇప్పు డా ఉవవ్లవ్యమున ఎట్లున్నారో చెప్పుము. కృష్ణా! నాకు వుత్తు  లందణకంటె 
ద్రౌవది ప్రియతమ. వుత్రలోకమును వీడి వతిలోకమునే వరీంచుచు ప్రియలైన వుత్రులను 
వదలి భర్తలనే ఆమె తనునరించినది. అట్టి ఫీలముగల యామె నుఖమును పొందలే 
దన్నచో వుణ్యకర్మలచేత ఎవడును నుఖమును పొంద డనుట నిశ్చయము. రజన్వలయై 
ఏకవన్తయై యున్న యామెను దురాత్ముడైన దుళ్ళాననుడు భీవ్మద్రోణకృపాదులచే 
అఢిష్టితమైన నభకు ఈడ్చుకొని వచ్చుటను చూచితిని. అంతకంటె దుఃఖతరమైన దే 
మున్నది 7 అప్పు డామెను చూచుచు ఊరకుండిన యుధిష్టిరుడు కాని, భీమార్జునులు 
కాని, “నకుల నవాదేవులు కాని ఆమెకంటె నాకు ప్రియులు కారు. అప్పుడు వీదురు 
డొక్కడే మాజ్యవర్తను డైనాడు. 


దుర్యోధనుని వంచనముచేత నా వుత్రులు కష్టములపాలై పదునాల్గవ యేడు 
జరుగుచున్నది. దుఃఖానుభవము చేత పావము నశించి వుణ్యఫలమువే నుఖము అబించు 
నన్నచో వారికిప్పుడు తప్పక సుఖము లఖింవవలె. నాకు పాండవులయందు 
ధార్తరాష్టులయందును నమదృష్టియే, కాని భేదబుద్ది ఎప్పుడును లేదు. ఈ 
నత్యవ్రభావము చెత ఈ నంగ్రామమునందు విజయవిరాజితులైన వుత్తులతో కూడ 
జయలక్ష్మీ శోఖితుడ వైన నిన్ను చూడగలను. 


నాయీదుర్గ్లజికి ఎవరినేమందును? దురోధనుని నిందించినచో నేమి లాభము? 
నా తం।డినే నిందిరివవలసియున్న ది. కందుకములతో ఆడుకొనుచున్న బాలికను నన్ను 


35 

మో తాత ధనమును వలె కుంతిభోజునకు దానము చేసినాడు. కృష్ణా! నేను తండి? 
వంచింవబడి యీ యింటికి వచ్చి శ్వళురులచే కూడ వంచింవబడితిన్‌ దుఃఖము తవ్వ 
నా జీవితమునకు థల మేమున్నది? అర్జునుడు జన్మించినవ్వుడు ఆరా త్రి, అశరీరమై! 
వాక్కు యిట్లు వినిపించెను. "నీ పుత్తుడు పృథివిని జయింవగలడు, వీని క్‌ 
దేవలోకమునకు ప్రాకగలదు. మవాయుద్ధమున కౌరవులను శంవారించి రాజ్యుమున 
నంపాదింవగలడు. భాతృనహితుడై క కాంతేయుడు మూడు అశ్వమేధములన 
గావించును", ఇవ్పుటి కది భలింవ లేదని నేనా వాక్కును నిందించుట లేదు. ధర్మమునక 
నమన్కరించుచున్నాను. ప్రజలను ధర్మము ధరించుచున్నది. ఆ యశరీరవాణీ వలికి న 
ధర్మ మగు నేని నీవు దాని నంతయు నంపాదింవగలవు. 


యుధిష్టిరునితో, "'మియమ్మ వరాశ్రయమున దీనురాలై బతుకుచుండుట నీక 
పెద ద్ద అ ప్రతిష్ణయగుటయే కాదు ధర్మలోవము కూడ అగును" అని చెవ్వుము. “క్షత్తి యకీ 
వుత్తులను ఏందులకు పొందునో అ వపయోజనమును సాధింవవలసిన కాలపు 
వచ్చినది" అని భీమార్జునులకు, "జీవితముకం పె క్షత్రియునకు విక్రమార్జితములైః 
భోగములే ప్రీతిని కలిగిరచు" నని నకులనవాదేవులకు సామాటగా చెవ్పుము. 


భీమార్జునులు నీవు బలరాముడును జీవించి యుండగానే నే నిట్టి కష్టమూలన 

నహింవవలసి 'వచ్చుచున్నది గదా. 
¥ 
ఇట్లు చెవ్వుచు దూఖించుచున్న కుంతిని కృష్ణుడు ఇట్లు ఓదార్చెను. " అత్తా 

నీవంటి షీ స్త్ర లోకములో ఎవరుస్నారు 7 శూరునకు పుత్రి: కీవుగా మవాకులమున జన్మిం+ 
భరతవరశమునకు చేరి వీరపల్నివి వీరమాతవును ఐతివి. మవో ప్రాజ్ఞురాలవైన నీవ 
నుఖదుఃఖములను నమముగా నహింవవలె. నీకొడుకులు గ్రామ్యునుఖములను వ్‌ 
నిదాలనత్వములను యాం వసన క్టుత్పిపానలను ఎండను చలిని నిర్జింళ 
వీరనుఖ(ప్రియులై యున్నారు. మహోత్సాహులు మహాబలశాలులైన వార 
న్వల్పలాభముతో ౩ నంతోషింవరు. ధీరులు దేనియందైనను వరాకాష్టను సాధించి యం 
రమింతురు ; కాని సామాన్యులవలె అల్పవిషయములయందు ఆనక్తి నొందరు 
పాండవులు పాంచాలియు నీకు ప్రణమిల్లి కుశల మడుగు మన్నారు. వారు కుశలముగ 
నున్నారు. సిద్ధార్థులై ప్రాభవో"పేతులైన పుత్తులను త్వరలోనే నీవు చూడగలవు". 


ఆ మాటలచేత ఆమె ఆశ్వాననమును పొంది అజ్జానజన్యమైన శోకమును వీథి 
ఇట్లనెను. "కృషా! నీ నత్యముయొక్క జన్మముయొక్క ప్రభావమును నే నెణుంగుదును 
ధర్మమునకు లకీ దటికేకోలుగకుడ వంచనము లేకుండ నా వుత్తులకు ఏది ఎట్లు ఉచిత 
మగు నని నీవు తలంతువో వారికి అట్లు బోధించి ఆవ్రకారముగా వర్తి ంవజేయుము 
మిత్రుల ధర్మము వ్యతస్థిత మగునట్లు చేయుటయందు బుద్ధియందు వక్రమమునంద 
నీవే నమరుడవు. నీవే మౌాకులమునకు రక్షకుడవు. నత్యము ధర్మము మహితమైన 
తవన్సు నీస్వరూవమై యున్నవి. నీవు వరబవ్మావు. నీయందు నర్వము ద్రతిష్టితష్షై 


యి 


మున్నది. నీవు ఎట్లు చెప్పితివో ఆది యస్లే నత్యముగా జరుగును". 


b 


ఫో| పాత రుతాయ కృషను కృ తవాన్‌ నరా మాహి కమ్‌ | 
బావ్మణై రభ్యనుజ్ఞాతః ప్రయయౌ నగరం ప్రతి || 1 


శో|| ధార్రరాష్ట్రా నమాయాన్తం చత్వుుజ్ఞ జగ్బుః న్వలంకృతాః | 
దుర్యోధసా దృతే నర్వే ధీచ్మద్రో జకృపాదయః || 3 


శో|| అభాగచ్చతి దాశార్హే వ్రజ్ఞాచక్షు ర్నరాధివః | 
నావ ద్రోజభీష్మాహ్యా ము మే తషన్‌ మవోయశాః || 13 


శో) కికాతిథ్య స్తు స్తు గోవిందః నరక వరివానన్‌ కురూన్‌ | 
స్తే సాంబంధికం కుర్వన్‌ కురుభిః వరివారితః || 20 


నీలకంరీయ : వరివానన్‌ నర్మ కుర్వన్‌! సాంబంధికం ధనంజయాది నంబంధహేతుకం 
వ్యవవోరమ్‌ | 


శ్రీమవోభారతే - ఉదోోగవర్యణి - అధాాకాయః -శ్రే9 
శో||  నర్ర్వైః వుత్రైః ప్రియతరా ద్రౌవదీ మే జనార్దన | 


కులీనా రూవనంవన్నా నై నర న్నముదితో గుణైః] 43 
శో|| చుక్రలోకాత్‌ వతిలోకం చృణ్వానా నత్యవాదినీ | 

ప్రియాన్‌ వ పుక్టాన్‌ వరిత్యజ్యు పాండవా ననురుధ్యతే || 44 
శో న ప్రియో మమ కృష్టాయాః వీభత్సు ర్న యుధిషిరః | 

భీమసేనో యమౌ వాపి య దదశ్యం నభాగతామ || 49 
శో తస్యాం నంనది నర్వేషాం క్షత్తారం వూజయా మ్యవామ్‌ | 

వృత్తేన హి భవ త్యార్యోన బ్‌ న విదయా | 53 
శో|| నమేవికేషో జా త్వాసీత్‌ ధార్తరాస్ట్రేమ పాండవైః | 

తేన నత్యేన కృచ్చ త్వాం వతామి తం శ్రయావ్యృతమ్‌ | 

ఆస్మా ద్విముక్తం నంగ్రామాత్‌ వశ్యేయం పాండవై నృవా || 61 


౩0 తపో మవాత్‌॥ 103 


ae na త్రాతా త్వం మవాద్రవ్మా త్వయి నర్వం (వ్రతిష్టితమ్‌ | 
యథై వాత్ల తథ థై వైతత్త్వయి నత్యం భవిష్యతి || 104 


37 
(౧ ఆతిథ్య నిరాకరణ చమసము 


శ్రీకృమ్ణుడు కుంతియింటినుండి దుర్యోధనుని భవనమునకు పోయెను. ఆయన; 
చూచినంతనే మేర్యోధనుడు అమాత్య్యులతో కూడ లేచి నిలుచుండి గౌరవించెన 
శ్రీకృష్ణునకు ఆననము. అర్హ్యపాద్యాదుల నొనంగిన తరువాత దుర్యోధనుడు త 
యింట భోజనమునకు ఉండు మనెను. ఆమాటను కృష్ణుడు అభినందింవ లేదు. అవ్వు! 
దుర్యోధనుడు కర్టునితో నంప్రదించి కురువృద్దులు రోజనముదాయము వినుచుండగ 
కృష్ణునితో మృదువుగా శాఠ్యగర్భితముగా ఇట్లనెను. "కృష్ణా! నీకాఅక 
నమకూర్చబడిన నివానములను అన్నపానశయనాదులను నీవు ఏల గ్రహింవలేదు 
నీవు రెండు వక్షముల వారికి సావోయ్య మొనంగుచు హితమును కోరుచునే యున్నావు 
నీవు మాకు _నంబంభివిన ధృతరామ్ట్రనకు ప్రియుడవు. నీవు నకలవిధముః! 
ధర్మముయొక్క అర్థముయొక్క తత్త తపము నెబుంగుదువు. నీయీవర్తనమునకు కారః 
మేమో ఎజుంగగోరుచున్నాను". 


(శ్రీకృష్ణుడు చేయి పైకెత్తి మేఘగంభీర నిన్వనముతో ఇట్లనెను. "నుయోధనా 
దూతలు కృతా్ధు లైనతరువాత భుజింతురు, వూజను గ్రహింతురు. నేను దౌత్యమున 
కృతార్థుడ నై నెన పమ్మట నీవు అమాత్యనహితముగా నన్ను అర్చింవగలవు". 


దుర్యోధనుడు ఇట్లనెను. "నీవు మాయందు అనుచితమైన రీతిని చూవుఓ 
యుక్తముగా లేదు. నీవు కృతార్థుడవైన నేమి, కాకున్న నేమి ? మేము నిన్ను పూజింవ 
వ్రయత్నించుచున్నాము. అది మాకు ఏ సాధ్య మగుట లేదు. మేము ప్రీతితో నొనంగుచున్న 
మా పూజను నీవు అంగీకరింవకుండుటకు హేతు వేమో తెలియుట లేదు. నీతో మాకు 
వైరము లేదు ; యుద్ధము లేదు. ఈ విషయము నెటింగియు నీ విట్లు మాటాడుట 
రమంజనముగా లేదో. 


శ్రీకృష్ణుడు దుర్యోధనుని అమాత్యులను నభలోని వారిని కలయ జూచి పెద్దగా 
నవు కచు ఇ ట్లనెను. “నుయోధనా! కామమువలన గాని నంరంభమున గాని, 
క్వీషమువలన ' గాని, ఏదేని వయోజనముకొణరు గాని, హేతువాదమువలన గాని, 
గోభమువలన గాని నేను ఎవ్పుడును ధర్మమును వీడను. ఇతరులయిండ్లయందు 
4ంప్రీతివలన గాని ఆవదయందు గాని భుజింవవలసియుండును. నీకు మాయందు 
5ంపీతి లేదు. మాకు ఇప్పుడు ఆవద లేదు. నీవు వుట్టినవ్చటి నుండియు పాండవులను 
క్వోషించుచున్నావు. నీకు ప్రియులు అనువర్తులు గుణవంతులు నైన పాండవులను 
ర్లేతుకము గా ద్వేషించుట ఆయుక్త్షము. అ ధర్మమునందు సి సిరముగా నున్నారు. 
ోరియందు ఎవడు ఏ దోషమును చూవగలడు ? ఎవడు వారిని గేద్వేషించుచున్నాడో 
గాడు నన్ను ద్వేషించుచున్నాడు. ఎవడు వారిని  అనునరించుచున్నాడో వాడు నన్ను 
ఎనునరించును. ధర్మ వర్తనులైన వారితో నేను ఏకాత్మత్వమును పొండియుంటి నని 


38 


యెజుంగుము. కామక్రోధములకు వశుడై అజ్ఞానమువలన గుణవంతుని ద్వేషించుచు 
విరోధమును పూనువానిని వురుషాభముడందురు. ఇతరులయందలి కళ్యాణ 
గుణములను గుర్తింవలేని యజితాత్ముడు చిరకాలము సంపదలను నిలువుకొనలేడు. 
తనకు ఇష్టులు కాస్‌ వారియందు కూడ గుణములను గుర్తించి వారిని తనకు వశ్వ్యులనుగా 
చేసికొనుహిడు చిరకాలము నంవద్యశో ఈవిర్రాజితు డగును. 


దుష్టమ్టైన గూఢమైన అభిప్రా యము కలిగిన వారీ యీ అన్న మంతయు 
భోక్షవ్యము కందు. ఒక్కవిదురుని యన్నమే భుజింవదగిన దని తలంచుచున్నా ను 


శో ఉదతిన్టత్‌ నవిమాత్యః వూజయన్‌ మధునూదనమ్‌ | 
నమేత్య ధార్తరాష్టేణ నవోమాత్యేన కేశవః | 7 


శో|| రాజభీ నృత్ర వార్షే యః నమాగచ్చత్‌ యథా వయః | 8 


శా ఉపాసాంచక్రిరే నర్వే కురవో రాజభి న్సవా | 
తతో దుర్యోధనో రాజా వార్డేయం ఖయతాం వరమ్‌ | 1 


శో|| నగ్థేరుం త్రయత్‌ భోజనేన నాభ్యనంద చ్చ కేశవః | 
తల్లో దుర్యోధనః కృష్ణ మబ్రవీత్‌ కురునంనది || 12 


శో! ఓహ శతోదర్కం కర్ణ మాభామ్య కౌరవః | 
కస్మా దన్నాని పానాని వాసారసి శయనాని చ ॥ 13 


శో త్వదర్థ మువనీతాని నాగ్రహీ న్వ్వం జనార్దన | 
ఉభయా శృ దదత్‌ సావ్యా ముభయో శ్చ హితే రతః | 14 


శో|| నంబంధథీ దయిత కాసి ధృతరాష్ట్రన్య మాధవ | 
తం హి గోవింద ధథర్మార్మౌ వేత్త తత్తే పన నర్వళః | 
తత్ర కారణ మన్విచ్చామి 'ోలేం చక్రగదాధర॥ 15 


శ్లో] కృతార్ధా భుంజతే దూతాః వూజాం గృవ్నాన్లి చైవ వా| 
కృతార్థం మాం నహిమాత్యం నమర్చిష్యసి భారత || 18 


శో ఏవ ముక్తః ea ధార్తరాష్టో జనార్దనమ్‌ | 
న యుక్తం భవ తాస్మాను, వతివక్తు మసొంవ్రతమ్‌ | 19 


శో|| కృతార్థం వా౭కృతార్థం చత్వాం వయం మధునూదన | 
యళామ్‌హే వూజంవీతుం దాశార్ల న చ శక్నుమః || 20 


39 


శో|| నచత త్కారణం విదో యస్మి న్నో మధునూదన। 
వూజాం కృతాం ప్రీయమాణైః నా మంస్తాః వురుషోత్తమ || 21 


శో|| వైరంనో నాస్తి భవతా గోవిందన చ విగ్రవాః। 
నభవాన్‌ వ్రనమోక్ష్యైతత్‌ నేద్భశం వక్తు చర్తని | 22 


శ్లో ఏవ ముక్తః ప్రత్యువాచ ధార్తరాష్ట్రం జనార్దనః | 
అభివీక్ష్య , శి నవోమాత్యం దాశార్తః ।వ్రవాన న్నెవ || 23 


శో నావాంకామా న్న నంరంబభా న్న ద్వేషా న్నార్థకారణాత్‌ | 
న పాతువాదా లోభా ద్వా ధర్మం జవ్యాం కథంచన | 24 


శో Mere య 
నచనంప్రీయసే రాజన్‌ న చై వావద్గతా వయమ్‌ || 25 


శో అకస్మా ద్దే ద్ద్వేష్టివై రాజన్‌ న్‌ జన్మ ప్రభృతి పాండవాన్‌ | 
ప్రియానువర్తినో న్‌ న్‌ ఖాత్రాన్‌ నర నముదితాన్‌ గుజః || 26 


శో అకస్మా చ్రైవ పార్గానాం ద్వేషణం నోవపద్యతే | 
ధర్మేస్టి సితాః పాండవేయాః క స్తాన్‌ కిం వక్తు మర్హతి ॥ 27 


_ శ్లో! య స్తాన్‌ ద్వేష్టి న మాం ద్వేష్టియ స్తానను నమా మను | 
| ఐకాత్మ్యం మాం గతం విద్ధి పాండవై ర్ధర్మ చారివిః || 28 


శో|| నర్వ మేత న్నభోక్తవ్య మన్నం దుష్టాభినంహితమ్‌ | 
క్షత్తు రేకన్య ఖోక్తవ్య మితి మే దీయతే మతిః | 32 


శ్రీమవోభారతే - ఉద్యోగవర్వణి - అధ్యాయః - 91 
బాలపియ 


దుర్యోధనుడు ఇంటికి వచ్చిన బంధువును భోజనమునకు ఉండు మని కోరు6 
నమంజనమే. దూతగా వచ్చిన కృష్ణుడు కార్యము ఫలింపక ముందు అందులకు 
అంగీకరింపక పోవుట కూడ ఉచితమే. కాని అప్పుడు దుర్యోధనుడు కర్గునితో 
నం(పవదించి మృదువుగా శాఠ్యుగర్పితముగా కురువ వ్రెద్దులు రాజనముదాయ్‌ము 
వినుచుండగా ఆవిషయమును కృష్ణునితో తర్శించుట “గమనింవదగియున్నది. 
దురోధనుడు కర్చునితో నంధవదించె (ఆభామ్య) ననగా ముందే వారిద్దఆు కృష్ణుని 
నిండునభలో ఈ విషయమున ప్రశ్నించి దోషినిగా నిరూపింపవీలయు నీని 
ఆలోచించుకొని యున్నా రన్నమాట. దురోకధనుడు ఈ విషయమును 


40 


ఆడిగినంతమా త్రమున ఆతని వనంగము శాఠ్యగర్భిత (శాఠరో్యోదర్క్భ) మగునా? అతడు 
కేవలము కారణము తెలిసికోవలయు ననుతలంవుతో అడిగినచో ఆ వనంగము 
కాఠ్యగర్శ్భితము కాదు. అతడు కారణమును తెలిసికొ నుటకొ అకు కృష్ణుని 
రాజనమక్షమున ధర్మహీను నిగా నిరూపించుటకే ఆ ప్రనంగము నారంభించెను. 
అందువలన అది శార్యగర్శిత చుగుచున్నది. 


దుర్యోధనుని శఠత్వమును వెల్లడి చేయుటకే శ్రీకృష్ణుడు అక్కడ నున్నవారి 
నందజను కలయజూచి నవ్వుచు మొగమోటమి లేకుండ నమాధానము చెప్పెను. అట్లు 
మొగమోటమి య కూడ అందజకు నులభము కాదు. మజీయొక డైన 
ఏవో మూటలను చెప్పి విషయమును తప్పించియుండెడివాడు. కాని కృష్ణుడు అతనియింట 
భుజింవక పోవుటలో గల ween నివృృష్టముగా నిరూపించుచు తాను ధర్మము 
వీడి వర్తించుట లే దని నష్ట మొనరించెను. 


“కామక్రోధాదులవలన నేను ఎప్పుడును ధర్మమును వీడను" అని శ్రీకృమ్ణుడు 
చెప్పుట గమనింవ దగియున్నది. ఇది ఆత్మ(వశంన కొదా ? కాదు. ఇతరులు తన్ను 
ధర్మహీనునిగా నభలో నిరూపింవ దలచుకొ న్నప్పుడు ఎవడైనను తనధోర్మవ్రవృత్తి ని 
ప్రకటించుట ఆత్మ ప్రశంన కాదు. ఈవాక్యమువలన శ్రీకృముడు ధర్మమును ఎప్పుడును 
ఉల్లంఘింవ లేదని, ఆయన వర్తనమున ఇతరులు యక్రమచర్యలుగా భావించునట్టివి 
అన్నీయు ఆభానములే కాని యథార్థముగా అధర్మములు కా వని 
గ్రహింవవలసియున్నది. "నేను ఎప్పుడును ధేర్మమును వీడను" అని చెవ్పుట కూడ, 
వర్తించుట ఎట్లున్నను, నా సామాన్యులకు సాధ్యము కాదు. భీవ్మద్రోణాదులు కూడ ఇట్లు 
తమ ధారి  కత్వ మును ఉద్దాటింవ గలుగుట అనంభవము. ద్రౌవదీ వరిభవమును చూచి 
SN దుర్యోధనుని ఆ ఆనాడు నివారించుటకు వూనుకొననివారు ఆ యయ పుం 
భాగస్వాములే టై యొరి. స నిండునభలో నిందించుట అధర్మము కావున (శి శ్రీకృష్ణుడు 
ఈ విషయమును న స్పష్టము ముగా పేర్కొనలేదు. కాని, "దుష్టమైన యభినంధి కలిగిన వారి 
యీయన్న మంతయు న. కాదు; ఒక్క విదురునీ యన్నమే భోక్షవ్యము" అను 
వాక్యముచేత నూచించినాడు. “ఆయన "నయనా అని దురో్యధనుని యన్నమును 
మాత్రమే నిషేధించలేదు. "ఈఊయన్న మంతయు" అని చెవ్పుచు ఆయన భీవ్య దోణాదుల 
యన్నము కూడని నిషిద్ధమే ర్‌ న్ఫురించజే నెను. విదురుని యన్నము మాత్రమే భుజింవ 
దగినది అను మాటవేలన ఈ నికే షధమును వ్యక్త మొనరించెను. 


దుషాభినంహి తమైన యో యన్నమంతయు భుజింవరానిది అని అన్నప్పుడు 
ఇచ్చట దుష్టమైన యజఖ్లినంధి ఏది ? వారు ఆయనను డీతివచనములతో 
మర్యాదమార్వకముగానె ఆవ్వోనించుచున్నారు గదా! అభినంధి అనగా వ్రకటము కాని 
యుద్దేశము. దుర్యోధనుడు దుష్టుడు. వానిచర్యలు దుష్టములు. వాడు ఇంటికోడలిని 
నభకు తెప్పించి వరిభవించుట అత్యంతము దుష్టము. దానిని వారించుటకు నమర్ధలై 


41 


యుండియు భీమ్మద్రోణాదులు చూచుచు ఊరకుండుట అధర్మము. వాని చర్యోవలె 
వారియుపేక్ష కూడ దుష్టమే. అంతే కాదు. అంత దుష్టుడైన దుర్యోధనుని వారు 
ఏక్షంపలేకున్నను, వానినీ విడిచి పెట్టి యుండవలసినది. “వృద్ధులైన భీష్మద్రోణులు 

వానప్రన్థము నవలంబించి వనములకో పోయినచో వారిని ఎవరును అడ్డగింవలేరు. అట్లు 
చేయక దుర్యోధనుడు పాండవుల విషయమున ఎన్ని యశక్రమములను చేయుచున్నను, 
అప్పు డప్పుడు మాటమాత్రముగ ధృతరాష్ట్రనివలా లెమందలించుచున్నారే కానివానిని 
విడిచిన పెట్టలేదు. విరాటుని గోవులను వారించుటకు కూడ దుర్యోధనుని వెంట వారు 
పోయియుండుటవలన, "దుర్యోధనుడు ఎంత దుష్టుడైనను వానివక్షముననే మేము 
ఉందుము" అని వారియభినంధి వ్యక్త మైనది. దుమనీకు అండగా ఉండవలయు నను 
నభీనంధి దుష్టము. అట్టి యభినంధి కలిగినవారి యన్న ముకూడ దుష్టమే. 


“కామక్రోధాదులవలన నే నెప్పుడును ధర్మమును వీడను" అని శ్రీకృష్ణు 
నుటవలన వ్యవవారమునందు జ్ఞాని ఎట్లు వర్తి తు ననువిషయము కూడ వ్యక్తి 
మ. లోకులు ఏయేకారణమీల చేత ధర్మమును వీడుదురో ఆకారణములను 
ఆయన 'పేర్కొనెను. ఆత్మజ్ఞానము లేనివారికి తమదేవాము, కుటుంబము, మిత్రులు, 
శతువులు, కష్టములు, నుఖములు మొదలుగా జగద్వ్యకరవవారము అంతయు నత క్రముగానే 
కోచుచుండును. అందువలన వారు కష్టము కలిగినప్పుడో, లేక కలుగునని భయము 
కోచినప్పుడో, వరులనంవదపై ప్రలోభము కలిగినవ్పుడో ధర్మమును లెక్క పెట్టక 
అధర్మ మునకు పాల్పడుచుందురు. ధర్మమునకు అధర్మమునకు సాధారణముగా 
వెంటనే భలము కలుగదు. అందువలన వ్రన్తుతము కలుగుచున్న నుఖమునకే ఆశవడుచు, 
ఎవ్పుడో కలుగునన్న వాపవలమును లెక్క పె పెట్టరు. కాని జ్ఞాని యిట్లు తలంచుటకు 
ఐవకాశము లేదు. "జ్ఞాని యనగా ఆత్మయనియే నా నిశ్చయము" (జ్ఞానీ త్వాత్తైవ మే 
మతమ్‌) అని శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా జ్ఞాని ఆత్మన్వరూవుడే. ఆత్మన్వరూవుడైన జ్ఞా జాని 
కనకంజకు అన్యముగా జగత్తు ఉన్నదని తలంవడు. విద్యారణ్యస్వామ్‌వారు 
క్రత్ర త్ర కవేత్తను గూర్చి ఇట్లు చెప్పిరి. “జ్ఞానామృతముచేత తృష్పుడై కృతకృతు్యుడైన 
మోగికి కర్తవ్య మేదియు 'నుండదు; ఉండినచో అట్టివాడు తత్త త్త వేత్త కాడు". 


వ కస పాన తృప్తన్య కృతకృత్యన్య యోగినః | 
నః వాస్తీ స్తీ కించిత్‌ కర్తవ్య; మస్తి చేత్‌ న న తత్త విత్‌ || 


ఇట్లయినచో తత్త్వవేత్తలు ఏకార్యములు చేయకుండ జడులవలె నుందురా ? 
స్ట్‌ శ్రీకృష్ణుడే కాదు విదా? నిరణ్యస్వామి వారు కూడ ఎన్నో ఎ కార్యములను నిర్వహించినారు 
కదా | వజమే. ఇజాద్యములు ఏవియువారు నంకల్పించినవికాదు. జ్ఞానము కలిగినంతనే 
ప్రారబ్ధ ము నశింవదు. అందువలన ప్రారబ ముచేత వచ్చిన " శరీరము, దానికి 
వంబంధించిన వ్యవవోరము నశింవదు. అందువలన తత్త్వవేత్తకు కూడ శరీరము 
ఉన్నంతవజకు వ్యవహారము తప్పదు. ఆతడు అందజవలెనే వ్యవహార 


42 

మొనర్చుచున్నను, ఈ జగత్తును న్వవ్న ప్రాయముగానే గ్రహించును గాని నత్యః 
తలంవడు. అందువలన అతనికి ఏదియు కర్తవ్యముగా తోచదు. తనకు కర 
ఏమియు లేనవ్పటికి తత్త్వవేత్త ప్రారబ్దవశమున ఏర్పడిన వ్యవవారమునందు క 
మగునో దానినే ఆచరించును: అధర్మ మును ఆకారిరపడుక అధర్మమునకు పాల్వ 
హేతువులైన కామక్రో ధఛాదులకు జా కానియందు అవకాశ ముండదు. జగత్తు క 
గోః sel ss కోమక్రో ధములు ప్రలోభములు ఎట్లు కలుగును? అవి 
వన్నచో అతనికి జగత్తు మిథ్యగా తోచుట లేదని, నత్య మను భాంతి వదః 
గహింవవలసియున్నది. బ్రవ్మజ్ఞునకు కర్తవ్యమే భాసింవదన్నచో అధర్మ, 
తావెక్కడిది ? 


మజీ ధర్మజునకు మోక్షధర్మములను మవార్షుల నమక్షమున బోధించిన & 

జ్ఞాని కాడా? ఆయనశాన్త జ్ఞాన న ంవన్ను డనుటకు సేందియము లేదు. కాని జగ 

మను (భ్రాంతి మూర్తిగా తోలగి పోయి అవరోక్షమైన యాత్మానుభూతి ఆ: 

సిద్ధించిన దనుటకు "వీలు లేదు. కఠోవనిషత్తులో యముడు చెప్పినట్లుగా, “ఈ 

వ్రవచనముచేత లభ్యము కాదు ; మేధచేత ౧ గాని గొవ్పవిజ్ఞానము చేత గాని 6 
కాదు" అని గ్రహిఠీవ వలసియున్నది. 


"నాయ మ్థాత్మా వ్రవచనేన లభ్యో| న మేధయా న బమానా శ్రుతేన | 
ద్వితీయవల్లి - మంత్రము -23 


శ్రీకృష్ణునివలె ఆయన జ్ఞానామృతముచేత నంతృప్నుడు, కృతక్ళ 
కాకుండుట వలననే, శ్రీకృష్ణుని బవొవిధముల భక్తితో న్తుతించెను. 


(౪) విదురాతిథ్య చమసము 


శ్రుకృష్టు డక్కడనుండి బయలుదేజి విదురుని యింటికే మరల వ 
భీష్మద్రో ణకృపొదులు అచ్చటికి వచ్చి, "మా యిండ్ల యందు ఉండుము" అని ఆ, 
అధ్యార్థించిరి. ఆయన వారిని చూచి, "మో రందణును నన్ను అర్చించినట్ల 
పోవచ్చును" అనెను. విదురుడు నివేదించిన గుణవంతములైన వదారములతో , 
ముందుగా బ్రావ్మాణులకు నంతర్చణము చేసి ధనము లొనంగి పిదప్‌ భుజించె. 


ఆరాత్రి ని (శ్రుక్పవ్లుడు విశ్రమించి యుండగా విచురుడు ఆయనతో ఇట్లనెను. స్త 
నీవు ఇక్కడికి వచ్చుట నరియైన వని కాదు. ఈ దురోధనుడు ధర్మశాస్త 
పెద్దలయనుశాననమును అతిక్రమించిన మూఢుడు. నీవు శ్రేయన్కర।; 
చెప్పీ మాటను బహింవడు. భీష్మాదులు పాండవులను జయించి తనకు రా? 
నొనంగగల రని తలంచుచు వీడు శాంతికి ఉన్ముఖుడుగా లేడు. సేనా నముదాయవ 


ముది. కార శీ ఇం జం ౪౮ wo mm = న 23 


శ 


43 


పాండవులను జయింవగల డని వీడే కాక వీని సోదరులు కూడ తలంచుచున్నార 
సౌభ్రాత్రమును కోరుచున్న పాండవులకు |వ్రతిభలముగా తాము ఏమియు ఈయః 
దనియే వీరు నిశ్చయించుకొని యున్నారు. చెవిటివారియొద్ద నంగీతమున 
(వ్రవర్తింవజేసినట్లు వీరియొద్ద నీయువదేశము నిరర్ధకము. వాన్త్యశ్దురథ నంకులమై, 
సేనానముదాయమధ్యమున నిలిచి దురో కిధనుడు పృథివి యంతయు తన; 
జయింవబడినకు వ భన ఈ రాజు వరన వూర్వము నీచే జయింవబడి ; 
మోద వైరముతో వీ ఎనియొద్దకు చేరినారు. వీరందజు పావబుద్దులు. వీరిమధ్య నీవ 
(ప్రవేశించుట నాకు సమ్మితము కాదు. నీప్రభావమును వేహత్త కము 
సాణుండుదును. అయినను నీయందున్న (పేమచేత ఇట్లు చెప్పుచున్నాను. నాక్ర 
పొండవులయందు ఎంత ప్రీతి యున్నదో అంతకంకును అధికముగా నీయందు అనురా, 
మున్నది". 

శ్రీకృమ్ణుడు ఇట్లనెను. "విచక్షణుడు మవో్రాజ్ఞుడైనవాడు ఎట్లు చెప్పునో ఆ 
చెప్పితివి. నీవరిటి వాడు నావంటి నువాత్తు నకు చెప్పావలసినదానినీ ఉద్దాటించితి: 
తల్లివలె తండ్రివలె నీవు ధర్మార్థయుక్తము తథ్యము నై నెన మాటను చెప్పి తివి. నంప్రావ్రమై, 
యి వరిస్థితియందు నీవు చెప్పినది నత్యమే యుక్తమే. నే నెందులకు వచ్చితినో చౌప్పెదః 
శ్రద్ధగా వీనుము. 


దురోధనుని దురాత్మత్వమును ఈ కత్తి యులకు నాయందున్న వైరమున 
ఎజింగియే నే నిచ్చటికి వచ్చితిని. వాన్యశ్వారథ నమేతముగా వృథివి యందలి ఫ్‌జనానీ 
మంతయు విధ్వన్త మగుటకు సిద్ధముగా నున్నప్పుడు దానిని మృత్యుపాశము నుం 
రక్షించువాడు ఉత్తమ ధర్మమును నిర్వహించినవా డగును. ధర్మకార్యామున్న 
యత్నించుచు ఆ కార్యసిదిని పొందలేనివాడు ఆ పుణ్యమును పొందు ననుటలో నాక 
నందేవాము లేదు. పావేమును మనన్సులో భావించుచు దానిని ఆచరించుటక 
ఇష్టవడనివానికి ఆ పావథలము రాదని ఛర్మవేత్త లు చెవ్పుదురు. కావున నంగ్రామమ 
నందు నశింవనున్న కౌరవులకు నృంజయులకు వ్రశమమును కలిగించుటకై నేన 
వంచనము లేకుండ వర్తింతును. కర్ణదురోోధనులవలన కౌరవులయందు 
మవాఘోరమైన యీయావద ఉద్భవించినది. అది తక్కీనవారికిని 
నంక్రమించుచున్నది. ఆపదయందు క్లేశమును పొందుచున్న వానిని యథాశక్తిగా 
ఆదుకొనని మిత్రుడు "నృశంను“డని "పెద్దలు చెప్పుదురు. శక్తికొలది బలవంతముగా 
నైన మిత్రుని జుట్టువట్టుకొని ఆ కార్యము నుండి మరలింవవలె.. అటు ప్లై యత్నించినవాడు 
నిందను పొందడు. కోవున ధర్మార్ధనహితముగా నేను చెవు ఎమాటను దురోకిధనుడు 
వినవలె. ధార్తరామ్టలకు పాండవేలకే కాక నకలక్షత్రి యులకు హితమును గోరుచు 
బుజుమార్గమున బ్రేయల్నింతును. నన్ను దుర్యోధనుడు శంకించినచో, శంకించును గాక! 
నాకు వ్యాదయమునకు ప్రీతి ఆనృజణ్యరాము కలుగును. "కృముడు నమద్ధు డయ్యును 


అయయ నక ౨ ఎకరా దరి చుం మొన టంట య అట క టం ఆరు 


44 

మూడ్డులు, నువ్యాత్తులు కానివారు నన్ను గూర్చి అనుటకు అవకాశముండదు. రెండు 
వక్షముల వారియొక్క వ్రయోజనమును సాధించుటకే నేను వచ్చి యుండుటబే నాకు 
లోకమున నింద కలుగదు. దుర్యోధనుడు నా మాట వినకున్న చో దైవోవవాతు డగును, 
ఎప్తెననునేను వీరికి నంధిని సాధింవగలిగినచో see మృతు గ్థవునకు తవ్పుదురు, 
నాక్‌ పుణ్యము లభించును. వారు నామాటను విన్నచో నన్ను పూజించినట్లగును. అట్లు 
కాక వారు నాయెడ అనుచితముగా వర్తింవబూనుకొ న్నచో, సింవామునకు ఎదురుగా 
యుక్కడి మృగములవలె, ఈరాజు ల౦ందజును కూడి నన్నద్దులై వచ్చినను, క్రుద్ధుడ నైన 
నా యెదుట నిలువ లేరు". 


వా రిద్దణు అట్లు కొంతసేపు మాటాడిన తరువాత శ్రీకృష్ణుడు నుఖముగా 
శయనించెను. 
శ నిర్యాయచ మవోబాముః వానుదేవో మవోమనాః | 

నివేశాయ యయా వేళ్ళ విదురన్య మవోత్మనః | 34 
కో! త మభ్యగచ్చ ద్రోణ శృకృపో ఫీమష్మో౭ధ బాహీకః | 

కురవ శ్చ మవోబాముం విదురన్య గృహే స్థితమ్‌ || “ త్‌ 
కో! త ఊచు ర్మాధవం వీరం కురవో మధునూదనమ్‌ | 

నివేదయామో వార్షేయ నరత్నాం స్తే గృవోన్‌ వయమ్‌ ॥ ॥ 36 
కో] తానువాచ మహోతేజాః కౌరవాన్‌ మధునూదనః | 

నర్వే భవంతో గచ్చను నర్వా మే౭వచితిః కృతా || 37 

శ్రీమవాభారతే - ఉదో్యోగవర్వణి - అధ్యాయః - 91 


శ్రీ భగవా నువాచ: 
న యథా [బూయా న్మవోప్రాజ్టో యథా బ్రూయా ద్విచక్షణః | 

యథా వాచ్య న్త్వద్విధేన భవేతా మద్విధ న్సువ్య్చూత్‌ | 1 
గ ధర్మార్థయుక్తం తకం చయథా త్వ య్యువవద్యతే | 

తథా వీచన ముక్తో ౭స్మెత్వ 1 యైతత్‌ పితృమూతృవత్‌ || 2 
"|  వర్యస్తాం వృథివీం నర్వాం సాశ్వాం నరథకుంజరామ్‌ | 
యో మోచయేత్‌ మృత్యుపాశాత్‌ ప్రావుయా ద్ధర్మ ముత్తమమ్‌ || 5 
శస  ధర్మకార్యం యతన్‌ శక్యా నో చేత్‌ ప్రాప్నోతి మానవః | 

ప్రాప్తో భవతి తత్పుణ్య మత్ర మే నాస్తి నంశయః | 6 


*| మనసా చింతయన్‌ పావం కర్మణా నాతిరోచయన్‌ | 
న ప్రాప్నోతి భలం తస్యే త్యేవం ధర్మవిదో విదుః | 7 


శో|| 
శో 
శ 


శో 


శో 


45 
సో౭వాం యతి "షే ప్రశమం క్షత్తః కరు మచూయయా | 
కురూణాం నృంజయానాం చ నంగ్రామే వినశివ్యతామ్‌ | 


వ్యననే నేక్షిశ్యమానం కి హియోమితంన సాల్‌ ఎడకైజే | 
అనర్హాయ యథాశక్తి త న్నృళశంనం విదు ర్పుధాః || 


ఆకేశగ్రవాణా న్మిత్ర మకార్యాత్‌ నంనివర్తయన్‌ | 
అవాచ్యః కన్యచి దృవతి కృతయత్నో యథాబలమ్‌ || 


హితం హి ధార్త రాష్ట్రాణాం పాండవానాం తథైవ చ 
పృథివ్యాం క్షత్రి క్షత్రియా ఇ౯కాం చయతిషే ష్య్ట౭చా మమాయయా || 


నబూయు రధర్శ్మిష్టా మూఢా వ్యానువ్చూద న్తథా | 
శకో * నావారయతీ కృేవ్షః నంరబ్బాన్‌ కురుహాండవాన్‌ | 


ఉభయోః సాధయ న్నర్థ మవా మాగత ఇత్యుత | 
తత్ర యత్న మవాం కృత్వా గచ్భ్చేయంనృ వ్వవాచ్యతామ్‌ | 


అపి వాచం భాషమాణన్య కామ్యాం 
ధర్మారామా మర్థవతీ మహింగసస్రామ్‌ | 
అవేక్షైరన్‌ ధార్హరోష్టాః శ శమార్థం 

స చ ప్రావ ౦ కురవః వూజయేయుః | 


న చాపి వర్యాష్తాః నహితా సర నానా? | 
క్రుద్ధన్య (ప్రముఖే స్థాతుం సింవాస్యే Ere దేమృగాః॥ 


శ్రీమవోభారతే - ఉద్యోగవర్వణి - అధ్యాయః - 93 


111. శ్రీకృష్ణ దౌత్య కలశము 


1. ఉపదేశ కమండలువు 
(ఏ) సభాప్రవేశ చమసము 


tH 


13 


16 


17 


20 


21 


విదురునియింట DE నుఖముగ నిద్రించి వందిమాగధగీతములతలోే 
శంఖదుందుఖి నిర్దో షములతో మేల్కొని ప్రాతఃకాలకృత్యములను దీర్చి 
నూర్యోవస్థానము గావించుచుండెను. అప్పుడు దుర్యోధనుడు శకుని ఆయన యొద్దకు 
వచ్చి, ధృత్‌రాష్టు డు మొదలుగా కురువ్య ద్దులు “నభకు వచ్చి ఆయనరాకోను 


16 


ప్రతీక్షించుచున్నారని చెప్పిరి. శ్రీకృష్ణడు వారి నిద్దజిను మధురముగా అభినందించి 
(బావహ్మణులకు గోవన్త్ర హిరణ్యాదిదానములను "గావించి అగ్నికి బావ్మాణులకు 
ప్రదక్షిణము గావించి “వేదురునితో దారుకాధిష్టితమైన రథమున బయలుదేజిను. 
తమరు సదర్‌ రుడు శకుని ఆయననుఅనుసరించిరి. రథగజాశ్వముల'పై 
యథోచితముగ సాత్యకి కృతవర్మ మొదలగువారు బయలుదేజీరి. 


నఖాద్వారమునొద్ద శ్రీ కృష్ణుడు రథమునుండి దిగి సాత్యకి విదురుడు 
పార్శక్షములందు నడచుచురడగా వారి 'హ్‌న్త ములనుగైకొని లోనికి పోయెను. ఆయనకు 
ముందు కర్ణ దుర్యోధనులు, వెనుకకృతవర్మ మొదలుగా వృష్టివీరులును నడచుచుండిరి. 
శ్రీకృష్ణుడు నమోపించుచుండగా భీవ్మద్రోణులతో ధృతరొమ్హుడు లేచి నిలుచుండెను. 
రాజు లందటలు లేచి నిలుచుండిరి. ధృతరాష్టుని శాననమున ష్ట్ర శ్రీకృష్ణునకు 
నర్వతోభద్రమైన కాంచనాననము సిద్ధ మొనరింవబడెను. 


శ్రీకృష్తుడు రాజనముదాయ మధ్యమున నిలిచి అంతరిక్షమునందున్న బుమలను 
చూచి భీమ్మనితో, *క రాజనమావేశమును చూచుటకై మవార్లులు వచ్చియున్నారు. 
వారిని ఆత్యానిలచ అర్హ్యష్టాద్యాదులతో నత్యరింవుడు, వీరు కూర్చుండుటకు ముందు 
వ ఆసీను లగుటరీ వీలులేదు, కావున ముందుగా వీరిని వూజింవుడు" అని 
చెప్పెను. నభాద్వారమును నమాపించుచున్న మవార్షులను చూచి భీమ్మడు త్వరవడుచు 
భటులచేత ఆననములను పప్పించి, మునీళ్చరులకు వేదురుగా పోయి నమన్కరించుచు 
ఆహ్వానించెను. వారు కూర్చుండిన తరువాత రాజు లందణును కూర్చుండిరి. 
దుశ్శాననుడు సాత్యకికి, వివింశతి కృతవర్మకు ఆననముల నొనంగిరి. కృష్ణునకు 
నమావమున కర్ణదురోోధనులు ఒకే యాననమునందు కూర్చుండిరి. గాంధార 
వురుషాభిరక్షితురే వుత్రునికో కూడ శకుని ఆసీను డా: విదురుడు శ్రీకృష్ణుని 
యాననమును న్పృశించి తెల్లనియజినము వజచిన మణిపీఠమున కూర్చుండెను, 


(1) శ్రీకృష్ణ ప్రసంగ చమసము 


ఆందయు శ్రీకృమ్ణడు జూచుచు నిళ్శబ్దముగ నుండిరి. ఆయన వారి నందణను 
కలయ జూచి మేఘగంఖీరనిన్వనమున ధృతరొష్టునితో ఇట్లనెను. "మవోరాజా ! వీరులకు 
వినాశము నంభవింపకుండ కౌరవులకు పాండవులకు శమమును కలిగింవు మని నిన్ను 
యాచించుటకు వచ్చితిని. పార్థివేశ్వరా ! నీకు నర్వమును తెలియును. నీకు 
ని్రే ఛఎయనమునుగూర్చి చెప్పవలసేనది లేదు. ఈనాడు నర్వరాజకులములందు మొ 
భరతవంశ శము మూరన్యమై యున్నది. విద్యావిజ్ఞానములచేత ఉదారవర్తనము మొదలగు 
గుణములచేత మాకులము శ్రేష్టముగ నున్నది. క్ళోప అనుకంప కారుణ్యము 
ఆనృశంన్యము ఆర్జవము క్షమ నత్యము కౌరవులయందు విశిష్టముగనున్న వి. ఇట్లు మొ 
వంశము విశిషమె యుండగా, నీవంటివాడు నిమిత్త ముగా ఆ వంశమునందు 


47 


అనుచితమైన కార్యము నంభవించుట యుక్తము కాదు. నీవు కౌరవుల ప్రతిక 
నిలువుటలో శ్రే శ్రేష్ణడవు. ధర్మమును అర్థమును తోసివేసి దుర్యోధనాదు! 
నీకుమూరులు లోభవశులు మర్యాదారహితులై అశిమ్టులై తమ ముఖ్య బంధువులయ 
గూఢముగ వ్రకటముగా కూడ నృశంనముగవర్తి ంచుచున్నా రని నీ వెణుంగుదువు., 
కౌరవులయందే ఉత్పన్న మగుచున్న ఘోరమైన యీయావదను ఉ చేక్టించినచో 
పృథివి నంతను నశింపజేయును. దీనిని ఉవశమింవజేయుట ప్రశాంతిని కలిగించుట | 
దువ్కరముకా దనియే నాయభిప్రాయము. ఈ శాంతి సాధనము ఇప్పుడు మన కిరువు। 
అధీనమె మై యున్నది. నీవు నీవుత్రులను నియమించినచో నేను పాండవులను నిలువుదు 
వీరిహితమును కోరి నీవు బలవంతముగా నైన వీరు నీయాజ్ఞకు లోబడునట్లు చేయః 
నీ హితమును పాండవుల హితమును కోర్‌ ప్రయత్నించుచున్న, నావలన పాండవ 
నీయనుశాననము ఎట్టిదో ఎయంగ గోరుచున్నారు. 


మహారాజా ! పాండవులతో వైరము నివృల మని వారితో కూడియుండ 
మవోఫల(వ్రద మని గుర్తించి అట్టి నంవిధానమును గావింవుము. నీవు నయము 
ధర్మ మునుగూర్చి అర్గమునుగూర్చి ఆలోచించుకొని వొనియందు నిలువు; 
పాండవులు నీకు నహోయులు కాగలరు. నీవు ఎంత యత్నించినను లోకమున + 
నహాయులు నీ కెక్కడ బభింతురు. భీష్మాదులతో పాటు పాండవులు కూడ న 
రక్షకులుగా నున్నచో నిన్ను చెనకుటకు నకలదేవసేనానమేతుడైన మహేంద్రునకు క 
సాధ్యము కాదు. ఇంక సామాన్యులైన రాజులను గూర్చి చెవృవలసిన దేమున్నది ? ఎ 
'పెడబుద్ధి కలవాడైనను వారిని మార్కొనుటకు పూనుకొనునా ? ఇప్పుడు న్‌ 
నమానుకై సై యున్నవారు నిన్ను మించియున్నవారు కూడ వారితో నంధి చేసికొందు 
ఆ విధముగా నీకు పాండవులవలన లోకేశ్వరత్వము అజేయత్వమును సిద్ధించు: 
పుత్తపౌత్చులతో నుఖముగా జీవింవగలవు. వారితో కూడి నీవు ఇతరుల 
జయింవగలవు ; వారిచే నంపాదింవబడిన భూమిని కూడ నీవే యనుభవింవ గల 
ఇది యంతయు నీకు న్వప్రయోజనమే. 


అట్లు కొక యుద్ధమే నంభవించినచో మహావినాశము నంభవించు, 
ఉభయవక్షములవారికిని” వినాశము కలుగు విధానమునందు ఏమి ధర్మ మున్న 
తలంచుచున్నావు ? ? మవోవరాక్రమశాలులైన పాండవులచే నీకుమారులు నివాతు వైన 
నీకు ఏమి నుఖము కలుగునో చెప్తుము. వీరును వారును శూరులై నన్నద్య 
యుద్దాభికాంక్షులై యున్నారు. అందఆను మవాభయమునుండి రక్షింపుము. వీరు 
వారును నవియులైన రాజులును కోధావేశవళులై ఒకర్‌ నొకరు చంవుకొనుచు పః 
నందఅను నశింవజేయుదురు. అట్లు జరుగకుండ మనము చూడవలె. పార్షివేంద్రా! 
లోకమును రక్షింపుము. నీవు నమత్వమును పొందినచో చాలును అంతం 
చక్కబడును. ఇచ్చట అచ్చట చేరినవారందజు నచ్చరిత్రులు ఆర్యులు వదాను 
వీరందజు నీసొమనన్యమువలన వైరములను వీడి వరన్పరనమాగమును పొంది * 


48 
ఫూషణాదులచే నత్కృతులై కలిసి భుజించి సంతో షముతో తమయిండ్లకు 
మరలిపోవుదురు గాక! 


రాజేం(దా! ఇప్పటివజకును నీకు పాండవులయందు స కలదు, 
జీవితమున చరమభాగమున వ్రవేశించిన నీవు ఆస్నేవామునే అవలంబించి వారితో 
నంధిని గావింపుము. తండ్రిని కోత్పోయిన బిడ్డలను | నీవే షెంచెతివి. వాదికి కష్టములు 
వచ్చినప్పుడు ఆదుకోవలసినవాడవు కూడనీజీ. అట్లు చేసినచో నీకు ధర్మము అర్ధము 
నశింవకుండును. 


మహారాజా! నీకు నమన్కరించి నిన్ను వ్రనన్నునిగా చేసికొని పాండవులు నీతో 
ఇట్లు చెప్పు మనిరి. "పెదనాన్నా నీయనుశాననమున మేము అనుచరులతో కూడ దుః 
ఖముల ననుభోవించుచు పండ్రెండు నంవత్సరములు అడవులలో, వదుమూడవ 
నంవత్సరము అజ్ఞాతముగా జనవదమునందు వర్తించితిమి. చేసికొన్న 
యొప్పందమునందు" మా తండి నిలిచియుండగల డను తలంపుతో మేము ఆ 
యొవ్పందమును అతిక్రమింవకుండ వర్తించితిమి. ఆవిషయమును బ్రాహ్మణు 
లెజుంగుదురు. కావున నీవును ఆయొప్పందమునందు నిలువుము. ఒప్పందమువలన 
నిత్యము క్లే శ్లేశములను పొందుచున్న మేము మారాజ్యభాగమును పొందుదుము గాక! 
ధర్మమును అర్థమును చక్కగా ఎటింగిన నీవు మమ్ము రక్షింవవలసి యున్నది. నీయందలి 
గౌరవముచేతీ మేము ఎన్నో కష్టములను నహించుచున్నాము. కావున నీవు మమ్ము 
తల్లివలె తండ్రివలె ఆదరింపుము. నీవు నీధర్మమునం దుండి మమ్ము నరియైన 
మార్గమునం దుంచుము". 


నీ కుమారులు ఈవరిషత్తులోని వారి నుద్దేశించి ఇట్లు చెవ్పుమనిరి. "ఆర్యులారా! 
ధర్మజ్ఞులైన నభానదుల నమావేశమున అనుచీతము నరభవించుట యుక్తము కాదు. 
అధర్జుముచేత ధర్మము, ఆనృతముచేత నత్యము భంగవడుచున్నప్పుడు నభానదులు 
చూచుచు ఊరకుండినచో హతు లగుదురు. ధర్మమును ఎవరు రక్షింపరో వారిని 
ఆధర్మము, పొం గివచ్చిన వ్రవావాము తీరమునందున్న వృక్షములను వలె, కూల్చును". 


మవోరాజా! ఇంతకాలము ధర్మమును భావించుచు కష్టములను మౌనముతో 
నహించియున్న పాండవులు ఎ ఇవ్పుడు ధర్మబద్ధముగా న్యాయయుక్తముగ తమ 
రాజ్యభాగమును ఇమ్మని క కోరుచున్నారు. వారకి వారిరాజకము నిచ్చుటకంకు 
అన్యముగ నీవు చెప్పగలిగిన దే మున్నది? ఇక్కు డ కూడియున్న మహీపాలురందయు 
ధర్మమును అర్ధమును. చక్తూగా విచారించి నేను చెప్పుచున్నది నత్య మగునో కాదో 
వకటింతురు గక! మవోభాగా ! ఈక్షత్రియులను మృత్యుపాళము నుండి రక్షింపుము ; 
కోపింవకుము ; శాంతింవుము. పాండవులకు పైతృకమైన రాజ్యభాగమును 
యథోచితముగా నొనంగి వుత్తపాత్తులతో నుఖముగా నుండుము. అజాతశత్రువును నీ 
వెజుంగుదువు. అతడు ధర్మమార్గమునందుండి నీయందు నీవుతులయంచును ఎట్లు 


49 


వర్తించుచుండెనో కూడ నీ వెణుంగుదువు. మోరు ఆతనిని వెడలగొటి తగులబెట్లుటక 
వ్రయత్నించినను అతడు నిన్నే ఆశ్రయించుకొనియున్నాడు. నీవే నీకుమారులతో చే! 
అతనిని న వంపి దూర మనల లం అతడు అక్కడ నెలకొ; 
పార్గీవులను జయించి వారినందజను నీకు లోబడునట్లు చే "నెను. అతడు ఎవ్పుడున 
నిన్ను న్న అతి[క్రమింవ లేదు. ఇట్టుండిన యాధర్మరాజుయొక్క రాజ్యధనధానా న్రిదికమున 
వారించుటకై శకుని -పెద్దమోనమును చేసెను. ఆనభలో ద్రౌవదికి కలిగినదుర్గతి; 
చూచుచుండియు యుథిష్టీరుడు కుటుంబవ్యవన్లకు విదేయుడె డై గురువూజాధర్మము; 
స్థిరుడై నీనమక్షమున క్షాత్రము నవలందింవ లేద చలింవలేదు. 


అది యటుండ నిమ్ము. నేను నీకును వారికిని శ్రేయన్సును కోరుచున్నాను. నీవ 
ఆనర్థమును కలిగించు విధానమును సార్థకమైన దానినిగా, వ్రయోజనవంతమైన వద్ధతి। 
వినాశకరముగా తలంవకుము. ఈప్రజలు ధర్మ మునుండి భ్రంశము నొంది అర్థమునుం( 
తొలగి, నుఖమునకు దూరులై నశింవకుందురు గాక! లోభమునకు వశుల్రేయున్న | | 
వుత్తులను ని (గహింవుము. పాండవులు నిన్ను సేవించుటకు సిద్ధముగా నున్నారు; అ( 
యవకాశము లభింవకున్నచో యుద్ధము చేయుటకు కూడ సిద్ధమేగానే యున్నారు. ఇం: 
నీకు ఏది వథ్య మని తలంతువో దోనిని నిశ్చయింవుము". 


శో|| కురూణాం పాండవానాం చ శమ స్వా దితి భారత | 
అవ్రణాశేన వీరాణా మేత ద్యాచితు మాగతః | 


శో|| కృపా౭నుకంపా కారుణ్య మానృశంన్యం చ భారత | 
తథార్ణవం క్షమా నత్యం కురు "ప్యేత ద్విశిమ్యతే || ( 


నీలకంఠీయ : కృపా, వరన్య నుఖార్జే యత్నః | అనుకంపా, వరదూఖదర్భ్శనేన త్రాన 
కారుణ్యం, వరదుఃఖప్రవోణార్లో యక్న్‌ః | ఆనృశంన్యం, వరదుఃఖావ్రదానమ్‌ | 


శో|| తస్మి న్నేవం విధే రాజన్‌ కులే మవాతి తిష్టతి | 
త్వన్ని మిత్తం విశేషేణ నేవా యుక్త క్ష మసారివ్ర తమ్‌ || 


ల 


నీలకంఠీయ : అసాంప్రతమ్‌, కృపాదిభ్యో వివరీతమ్‌, వ జ దుఃఖారో యత్న 
వరదుఃఖదర్శనే ఆహ్హాదః, వరన్య నుఖనాశార్డో యత్నః, వరన దుఃఖనరీపాదన' 
కౌటిల్యాదికం చతచ్చ అయుక్షమ్‌ | 


శో త్వయ్యధీన శృమో రాజన్‌ మయి చైవ విశాంవతే | 
వుత్తాన్‌ సావయ కౌరవ్య సావయిష్యా మ్యవాం వరాన్‌ || 
ఆ ఇ 


శో లోక స్యేశ్వరతాం భూయః శత్రుభి శ్చా వ్యధృమ్యతామ్‌ | 
ప్రావ్యసి త్వ మమిత్రమ్న నహితః కురుహెండవైః || 2 


శ 


థో 


50 
నంయుగే చైవ మవోరాజ దృశ్యతే నుమవోన్‌ క్షయః | 
క్షయే చోభయతో రాజన్‌ కం ధర్మ మనువశ్యసి || 


త్రాహి రాజ న్నిమం లోకం న నశ్యేయు రిమాః ప్రజాః | 
త్వయి ప్రకృతి మావన్నే శేషః స్యాత్‌ కురునందన ॥ 


నీలకంఠీయ : ప్రకృతిం, నత్త కగుణమ్‌ | 


శో 
శో 
శ 
శో 
శో 
శో] 
ఖో 
శో 


శో] 


ఆము స్త్వాం పాండవా రాజన్‌ అభివాద్య ప్రసాద్య చ| 
భవత శ్ళాననాత్‌ దుఃఖ మనుభూతం నవోనుగైః | 


ద్వాదశేమాని వర్షాణి వనే నిర్వ్యుషితాని నః| 
తయోదశం తథాజ్ఞాతైః నజనే వరివత్సరమ్‌ ॥ 


క నః నమయే తస్మిన్‌ పితేతి కృతనిశ్చయాః | 
వోన్మ నమయం తాత తం చనో బ్రావ్మాణా విదుః || 


క న నృమయే తిష్ష సితోనాం భరతర్షభ | 
నిత్యం నంజ్లేశితా రాజన్‌ స్వీరాజారంశం లభేమహి || 


త్వం ధర్మ మర్థం నరీజానన్‌' నమ్య బ్ననస్థా సాతు మర్తసి | 
గురుత్వం భవతి (పేక్ష్య బమూన్‌ క్లేశాన్‌ క్‌లి కహ || 
నంన్థాపయ వథివ్పస్మాన్‌ తిష్ట ధర్మే నువర్తని| 
ఆవాుశ్చేమాం వరిషదం వుత్రా స్తే భరతర్షభ | 
ధర్మజ్లేమ నభానత్సు నేవా యుక్త మసాంవ్రతమ్‌ | 
యత్ర ధర్మో వ్యాధర్మేణ నత్యం య త్రానృతేన చ | 
వాన్యతే _పేక్షమాణానాం వాతా న్తత్రనభానదః | 


విద్దో ధర్మో వ్యాధర్మేణ నభాం యత్ర వ్రవద్యతే || 


న చాన్య శల్యం కృంతంతి విద్దా న్త న్రత్ర నభానదః | 
ధర్మ ఎతా నారుజతి యథా న డ్యోనుకూలజాన్‌ || 


28 


40 


4] 


42 


43 


47 


48 


49 


50 


సీలకంఠీయమ్‌ : ఆరుజతి హినస్తి, అనుకూలజాన్‌ కూలం కూలం అనునృత్య జాతన్‌ 
వృక్షాదీన్‌ | 


తాని 


51 
బాలప్రియ 


“చేసికొన్న యొప్పందము నందు మాతండి నిలిచియుండ గల డః 
తలంపుముతో మేము ఆయొప్పందమును అతి[క్రమింవకుండ నరం 
ఆవిషయమును బ్రావ్మాణు లెణుంగుదురు. కావున నీవును ఆయొవ్వందశ్లు నం. 
నిలువుము.... మేము మా రాజ్యుభాగమును పొందుదుము గాక” (శో. 42, 43) ఆ 
పాండవుల వాక్యమునుగా శ్రీకృమ్ణుడు 'పేర్కొనినయంశము చాల ముఖ్యమైనది. + 
నందర్భమున ఆయొవ్పందమును వోరిశీలించుట ఆవశ్యకము. 


రెండవసారి జరిగిన జూదమునందు శకుని పందెమును ఈవిధము/గ 
ఉద్భా టించెను. "ఇందు మేము ఓడిన యొడల పండ్రెండేండ్లు వనవానము చే' 
వదుమూడవ యేడు జనవదమునందు అజ్ఞాతవానము చేయుదుము. అజ్ఞాతవానము 
బయల్పడితి మేని మరల వండ్రెండేండ్లో వనవానము పిదవ ఒక నేంవత్సరవ 
అజ్ఞాతవానము చేయుదుము. మోరు కూడ ఓడి నయెడల అప్లేచే చేయవలయున 
తగిస్‌రీతిలో పదుమూడవ యేడు పూర్తి యైనంతనే మేము కాని మోరు కా, 
న్వరాజ్యమును పొందవలసియుండును". 


శో|| త్రయోదశే చ నిరృత్తే పునరేవ యథోచితమ్‌ | 
న్వరాజ్యం ప్రతివత్తవ్య మితరై రధ వేతరైః | 1 


శ్రీమవోభారతే - నభా వర్వణి - అధ్యాయః - 76 


ఈ యొప్పందము (పకారము అరణ్యాజ్ఞాతవా నములు ముగిసినంత। 
తమరాజ్యము తమకు రావలె నని పాండవులు తడుగుచున్నారు. అరణ్యాజ్ఞా 
వానములను పాండవులు నక్రమముగా పూర్తి చేసినా రన్న విషయమే 
గోగ్రవాణనమయమునందే భీమ్మడు దుర్యోధనునకు న్పష్ట మొనరించినాడు. “వీ 
ఒప్పుకొన్న విధముగా నర్వము నిర్వర్తించినారు. ఈ విషయమును రూఢిగా తెలిసికొన 
తరువాతనే అర్జునుడు వచ్చినాడు... కావున యుద్దోచి తమైన కృత్యమును గా; 
ధర్మయుక్తమైన కార్యమును గాని త్వరగా నిశ్చయింపుము. ధనంజయుడ 
నమోపించుచున్నాడు". ఖ్‌ 


శో|| _నర్వం యథావ చ్చరితం యద్య దేభిః ప్రతిశ్రుతమ్‌.| 
ఏవ మేత ద్రువం జ్ఞాత్వా తతో వీభత్సు రాగతః || . 


శో తస్మా ద్యుద్దోచితం కర్మ కర్మ వా ధర్మ నంహితమ్‌ | 
క్రియతా మాకు రాజేంద్ర నంప్రొప్త శ ధనంజయః | 1: 


52 


నీలకింరీయమ్‌ : ధర్మన కంహితమ్‌ ఎ కర్మ, ఆయు ఎదేన ఏతై నహ ఐక్యం గత్వా 


6 


రాజ్యువ్రదానమ్‌ | 
ఈమా.- విని ధర్మయుక్త మైన రాజ్యవ్రదానమునకు ఆంగీకరింవక దుర్యోధనుడు 


టనెను. “పితామజో ! నేను పాండవులకు రాజ[ఖము సీయను. యుదవయత్త మునే 
ఇట్ల క దవ్రయత్న 


త్వరగా ఆజ్ఞాపింపుము". 


శో|| నావాం రాజ్యం ప్రదాస్యామి పాండవానాం పితామవా | 
యుద్దోవచారికం యత్తు త చ్చీఘం వ్రవిధీయతామ్‌ | 52 


శ్రీమవోభారతే - విరాటవర్వణీ - అధ్యాయః - 52 


కారవపాండవ వివాదవిషయమున ఇది అత్యంతము ముఖ్యమైన యంశము. 
ఒప్పందము ప్రకారము అజ్ఞాతవానము పూర్తి యెనంతనే దుర్యోధనుడే పాండవులను 
పిలిచి వారి రాజకమును హరికి ఇచ్చియుండవలె. అట్లు ఈయక మాటతప్పిన 
దురోకిధనుని ఎవరైనను గర్హి ంవవలసియే యున్నది. ఆయిదు గామములిచ్చినను 
అంగీకరింతు మని “పాండవులు శాంతిని కోరుచున్నప్పుడు "నూదిమొన మోపినంత 
భూమి నైనను నేను ఈయనను" అని యతడు మొండితనముతో ధర్మమును ధిక్కరించి 
మాటాడుచున్నవ్పుడు వానిని దండింవక తప్ప దనుటయు నిశ్చితమే. దుర్యోధనుడు 
ఒప్పందమును అతిక్రమించి మాట తప్పుట కేవలము అధర్మ మని నిశ్చయ 
మగుచున్నను భీష్మ ద్రోణాదులు వానివక్షముననే యుండి పాండవులతో యుద్దము 
చేయబూనుట శోచవీయము. ఇంకను దురో, రతేచునియందు వ ఏదో కొంత ధర్మ మున్నేట్లు 
ఎవరైన మాటాడినచో అదికేవలము బుద్ధిహీనత యనియే గ్రహింవవలసియున్నది. 


(iii) దుర్యోధనోపదేశ చమసము 


శ్రీకృష్ణుని ప్రనంగమును విని రాజు లందజు పులకితులై, "ఈవచనమున 
రు త. ఆని మౌనముతో నుండిరి. అప్పుడు వరశురాముడు 
కణ్వుడు నారదుడు శ్రీకృష్ణుని వచనానుసారముగా నంధికి అంగీకరింపు డని 
ధృతరాష్ట్రదురో ఇధనులకు ఉవీదేశి ంచకి. దుర్యోధనుడు ఆందీకరింవలేదు. 


ధృతరామ్హడు శ్రీకృష్ణునితో ఇట్లనెను. "కృష్టా! నీవు నాకు ఇవావరసాధకముగా 
చెప్పితివి. కాని నేసునావశమందు లేను ఇప్పుడు జరుగుచున్నది నాకు ప్రియము కూడ 
కాదు. వత్సా! మందుడై నామాటను వార్త్రవచనమును కూడ అతిక్రమించుచున్న యీ 
దుర్యోధనునకు బోధించుటకు యత్నింపుము. హితమును కోరునట్టి గాంధారి, 
విదురుడు, భీష్ముడు మొదలగువారు ఎంతగా చెప్పినను వీడు వినుట “లేదు. నీవు 


ఎత ఎదొ న ౫ 


53 

శ్రీకృమ్లడు దురోకధనునకు అభిముఖుడై మధురముగా ఇట్లనెను. "దుర్యోధ 
సానుచరముగోనీకు నుఖము కలుగునట్లుగా నేను; చెప్పుచున్న మాటలను వినుము. నీ 
మవో ప్రాజ్ఞుల కులమునందు వుట్టినవాడవు ; విజ్ఞానశాలివి. గుణనంవన్నుడవు, ఇ 
నందర్భములందు నీవు aya వర్తి ంపవలె. ఇవుఏడు నీవు తలంచుచున్న విధము 
దురాత్ములు నృశంనులు లజ్ఞాహీను ఎలు మూత్రమే వర్తింతురు. నత్పురుమల వవ్య 
ధర్మార్థయుక్తముగా నుండును. ధర్మ విరుద్దమైన వర్త నము నీయందు తజచు, 
కన్పించుచున్నది. అధర్మమునకు ఫలముమహాఘోరముగా పాణవారము 
నుండును. ఆయనర్థమును వరివారించినచో నీసోదరులు మిత్రులు భృత్యులు మొదలు 
అంతరకును శ్రేయ్‌న్సు కలుగును. నీవు అధర్మమునుండి అవకీర్తినుండి ముకు 
వగుదువు. ప్రాజ్ఞులు శూరులను అయిన పాండవులతో నంధిచేసికొనుము. మో తం 
అది హితము, ప్రియము. భీష్మదోణాదురైన "పెద్దలకు, మిత్రులకు కూడ అది, 
అభిమతము. నీవు శమమును పొందినచో నకల జగత్తు నకు సౌఖ్యము కలుగు, 
తల్లిదండ్రులయనుశాననము ననునరించి వర్తింవుము. ఎవ్వడైనను 'పెద్దయావ 
వచ్చినప్పుడు తండ్రి చెప్పిన యువదేశమునే న్మరించును. మోతండ్రికి పాండవుల, 
నంధి గావించుకొనుట ఇష్టముగ నున్నది. కావున నీవు కూడ అందాల 
అంగీకరింవుము. 


శాస్త్రము ననునరించి చెప్పునట్టి మిత్రులవాక్యమును విననివాడు తుద 
విషఫలమును భక్షించినవానివలె వరితాపము నొందును. హితవచనములను వి. 
ఆహితమును ఆలకించువాడు అచిరకాలముననే శత్రువులచేత జిక్కును. పెద్ద? 
మంత్రులను వీడి హీనుల వాక్యములను పాటించువాడు "ఘోరమైన విపత్తే! 
చిక్కుకొని బయల్పడలేక వినాశ మొందును. దురాత్మలను సేవించుచు వరుల 
వరించుచు తనవారిని ద్వేషించువానిని భూమి కూడ వరిత్యజీంచును. నీవు వీరు! 
సోదరులతో విరోధమును పెంచుకొని అశివ్టలు అనమర్జులు మూఢులును ఆయినవా 
నిన్ను రక్షింతు రని అనుకొ నుచున్నావు. ఇంద్రనమానులైన మవోరథులను అతిక్రమి: 
ఇతరులవలన మేలు కలుగు నని నీవలె తలంచువాడు లోకమున ఎవ్వడును ఉండ 
నీవు వుట్టినవ్పటినుండియు నిత్యము పాండవులకు అవకారమునే చేయుచుంటి 
అయినను వారు ధరా చ్యుల సట నీయందు ఎప్పుడును కోపమును జౌందలేదు. నీ 
కూడ వారియందు ప్రీతితోనే వర్తిరవవలి: 


wp 


ప్రాజ్ఞులయొక్క కార్యారంభము ధర్మార్గకామములకు మూడి ం¢é 
అనుకూలమైనదిగా ఉండును. మూడింటిని నమకూర్చుకొ నుటకు అవకాశ, 
లేనప్పుడు వారు ధర్మమును అర్థమును అనునరింతురు. మూడింటికిని ఆను కూ ల్యః 
లేని నందర్భమునందు ధీరుడు తర్థకామముల నుపేక్షించి ధర్మమునే అవలంబించు, 
మధ్యముడు కలవాకారణమైన యర్థమును అవలంబించును. బాలుడు కామమ 
అవలంబించును. (వలోభ్‌మునప్రీ. వశుడై ఆర్థకామములను హీనముక్లై 


in 


4 

యుషాయములతో నంపాడించుకొ నుటకు వయత్నించుచు ధర్మమును త్యజిం 
పాక్కతుడు వినాశము నొందును. అర్థకామమంలన్లు నంపాదింవగోరువాడు 3 
ధర్మ మునే ఆచరింపవలె. అర్థము కాని, కామము కాని ధర్మమునకు తొలగియు. 
ధర్మా ర్రకామముల సిదికి ధర్మమే ఉపాయమని పెద్దలు చెవ్పుదురు. అహి 
యుహోయముచేత వానిని నంపె పొదింవబూనుకొన్నచో అది అడవిలో అ! 
వినాశమును కలిగించుచు పెంపొందుచునే యుండును. నీవ ఇయు క్రి 
యుపాయముచేత సామాజ్యమును నంపాదింప దలంచుచున్నావు. నద్వ$ 
గలవారితో వంచనముతో వర్తించువాడు, గొడ్డలితో వనమును వలె, 
నజకుకొనువా డగును. వరాభవింవదగని వానియొక్క మనన్సును కలత "పెట్ట 
మూడు లోకములలో ఎవ్వడైనను ధీరుని అవమానింవరాదు. ప్రాకృతుడైన వానికీ 
అధి మానవంతుని అవమానింపరా దన్నచో పోధికశ్రుతేను భంగపెట్ట ' 
చెప్పవలసిన దేమున్నది ? 


కోధమునకు వశమైనవాడు దేనిని తాలిసికొనలేశు. దురో( 
నీయనవానమువలన కార్య మంతయు మార్గమునుండి తవ్పుచున్నది. నీవు = 
ఆలో చించుకొనుము. దుర్దనులతోడి శౌంగత్యముకంటె నీకు పాండవ, 
నవావానమే శ్రేయన్కరము. వారినం ప్రీతివలన నీవు నకఖకామములను పొంద, 
పాండవులచేత నంపాదింవబడిననాజ్యమును అనుభవించుచు వారిని శ్రోనివే: 
ఇతరులవలన రక్షణము కలుగు నని ఆశవడుచున్నావు. దుశ్శానన శకుని కం 
ఈశ్వారు లని తలంచుచు వారివలన సంపద కలుగు నని భావించుచున 
ధర్మ ముయొక్క అర్థముయొక్క జ్ఞానమును నీకు బోధించుటకు వారు చ 
పాండవులను వ్రతిఘీటించుటకు వారీ విక్రమము కూడ చాలదు. వారే కాదు ఈ 
లందయి కూడినను యుద్ధరంగమున క్రుద్దుడైన భీమసేనుని ముఖము! 
చూడజాలరు. నీకు నన్నిపొతీమైన పార్థివబల మరితయు ఇచ్చటనే యున్నది. ఈ భీ 
ద్రోణుడు కర్ణుడు మొదలుగా వీ రందయేను అర్జునుని వ్రతిఘటించుటకు నమర్గుల 
అతడు దేవీదానవాదులకు కూడ అజేయుడు. యుద్ధమును తలంపః 
అర్జునునియుద్ధమున మార్కొనిక్షేమముగా ఇంటికి చేరగలిగిన్‌ వీరుడు వీరిలో ఎ. 
ఉన్నా డేమో చూడుము. ఇంత జనక్షయ మెందులకు ? మోవక్షమున అ! 
జయింవగలిగినవానిని ఒక్కనిని చూడుము. అతడు అర్జునుని జయించినచ్‌ 
జయించినప్లే. ఖాండవప్రన్థమునందు గంధర్వయక్షరాక్షన నవేన్నగులతో దండెత్తి , 
మహేంద్రుని అర్జునుడు పేయించినాడు. వానితో ఎవడు పోరాడగలడు ? & 
యుద్ధము చేసి సాక్షాత్తుగా మవోదేవుడే నంతోషించి వరదవ్రదు డైనాడు. ఇటీవల; 
విరాడునగరమున ఆత క డొక్కడే మి మ్మందజను ప్రతిఘటించి గోవులను మరలి 
డని వినుచున్నాము. ఆతని యజేయత్వమునకు ఆనిదర్శనము ఒక్కటియే చా 
ఆతనికి నేను కూడ తోడై యున్నవ్వుడు మహేంద్రు డైనను మార్కొన దలంః 


55 


పుత్తులు భ్రాతలు నంబంధులు మొదలుగా వీరియందజ క్షేమమును చూడుము. వీరంద 
నీవు కారణముగా నశీంవకుందురు గాక! ఈ కులమునకు పరాభవము కలుగకుండు 
గాక! కులనాళకుడ వను నవ కీర్తి నీకు కలుగకుండును గాక! 


పాండవులతో నంధి జేసికొన్నచో వారు మో తండ్రినే మవోరాజునుగా, ని? 


యివరాజునుగా నంభావింతురు. దురోధనా ! ఎదురుగా వచ్చుచున్న రాజ్యలక్ష్మీ 
అవవమానింవకుము. పాండవులకు అర్ధరాజ్యము నొనంగి మవారాజ్యలక్ష్మి 
పొందుము. నువాత్తులమాట పాటించే పాండవులతో నఖ్యమును పొందిన? 
వుత్రమిత్రాదులతో కూడి చిరకాలము శుభములను పొందగలవు". 


శో 
శో 


శో 


శస 


Ty / 
¥ Hawn» 


శో 


శో 


గొ 


చే 


3 


ఏవ ముకా కాప తతః కష్ణ మభ్యుభాషత కౌరవః | 
న్వర్గరం లోక్యం చమా మాత త్త ధర్మ్యం న్యాయం చ కేశవ | 


నత్వవాం న్వవళస్తాత క్రియమాణం నమే ప్రియమ్‌ | 
అంగ దుర్యోధనం కృష్ణ మందం శాస్తాతిగం మమ |! 


అనునేతుం మవోబావో |! యతన్వ వురుషోత్తమ | 
నశృణోతి మవాబావో వచనం సాధు భాషితమ్‌ | 


నువ్యాత్కార్యం తు నుమవాత్‌ కృతం తే స్యా జ్ఞనార్దన | 
తతో ౭భ్యావృత్య వార్దేయో దుర్యోధన మమర్షణమ్‌ | || 


అబవీ న్మధురాం వాచం నర్వ ధర్మార్ధ తత్త ్వవిత్‌ | 
దుర్యోధన నిబో ధేదం మద్వాక్యం “సేరునక్తేము | 


శమార్థం విశేషేణ సానుబంధన్య భారత | 
మవో ప్రాజ్ఞకులే జాతః సా, ధ్వేతత్‌ కర్తు మర్షసి || 


శమే శర్మ భవే త్వాత నర్వన్య జగత న్రఖా | 
ప్రమా నని కులే జూతః శ్రుతవా ననృశంనవాన్‌ | 
తిష్ట తాత పితు శాస్త్రే మాతు శ్చ భరతర్షభ ॥ . 1 


రోచతే తే పితు స్తాత పాండవై వై వృవా నంగమః | 
సామాత్యన్య కురుణ్రేన్ట తత్తుభ్యం తాత రోచతామ్‌ | 2 


జన్మ ప్రభృతి కౌంతేయా నిత్యం వినికృతా స్త్వయా | | 
న చతే జాతు కువ్యన్తి ధర్మాత్మానో హి పాండవాః | 3 


త్రివర్గయుక్తః ప్రాజ్ఞానా మారంభో భరతర్షభ | 
ధరాఃరా వనురుధగ॥ంతే |తివరానంభవే నరాః | 3 


56 


శో|| వృథ క్ప వినివిష్టానాం ధర్మం ధీరో౭నురుధ్యతే | 
మధ్యమో౭ర్థం కలీం బాలః కామ మేవానురుధ్యతే ॥ 35 


శో] ఇంద్రియైః ప్రాకృతో లోభా ద్దర్మం వివ్రజవోతి యః | 
కామార్థా వనుహెయేన లివృమానో వినశ్యతి || 36 


శో కామారా లివృమానన్తు ధర్మ మాదిత శ్చరేత్‌ | 
నహి ధర్మా దపై త్యర్థః కామో వా౭పి కదాచన || 37 


శ్రీమవోభారతే - ఉద్యోగపర్వణి - అధ్యాయః - 124 
(1) దోషావిష్కరణ చమసము 


(శ్రీక్సమ్ణునియవదేశము ననునరించి భీమ్మడు ద్రోణుడు విదురుడు ధృతరాష్ట్రుడు 
దుర్యోధనునక హితము నువదేశించిరి. 


ఆప్రియ్యవ్రనంగములను నహింవక దుర్యోధనుడు వానుదేవునితో ఇట్లనెను. 
“కృష్ణా! నీవు విషయమును చక్కగా నమోక్టించి మాటాడవలసియున్నది. మా 
బలాబలములను ఏమి వరిశీలించితివి ? పాండవులయందలి భక్తితో నన్నే వరుషముగ 
నిందించుచున్నావు. నీతోపాటు పితామహాదులును నన్నే నిష్కారణముగా 
గర్హించుచున్నారు. నేను గావించిన యక్రమకృత్య మేమా నాకు గోచరించుటలేదు. 
అయినను మాతండితో కూడ మోరందణు నన్ను ద్వేషించుచున్నారు. ఎంత 
ఆలోచించినను నేను గావించినయవరాధ మేదియో నాకు రవ్వంతయు కన్పించుట 


నేను పాండవులను ప్రీతితో ఆవ్వోనించినప్పుడు యుథిష్టిరుడు శకునితో 
జూదమాడి రాజ్యమును కోల్పోయినాడు. అందులో నాతవ్పు ఏమున్నది ? అవ్పుడు 
మేము గెలుచుకొన్న నంవదను మరల వారికే యిచ్చితిమి. వారు మరల పొచికలాడి 
ఓడిపోయి అడవులపాలైనచో మావలన జరిగిన యవరాధ మేమున్నది? అశక్తు లైన 
పాండవులు ఇప్పుడు బంధువుల ప్రోత్సావామున ద్రవ్యాష్టులై ఏదేనొక మిషతో మా పై 
వైరమును సాధించుటకు సెద్ధమగుచున్నారు. మేమువారికి గావించిన పావమేమున్నది? 
వారు నిష్కారణముగా యోదవులతో కూడి ధార్తరామ్హ లను మ 
మేము ఉ(గములైన వచనములచే నొని భయంకర “ృత్యములచేత గాని భయవ 
క్షత్రధర్మము నుండి బ్రమ్టలమ్హై దేవేంద్రునకు కూడ తలవంచము. యుద్ధధర్మమును 
పాటించుచు మమ్ము మార్కొనగలవాడు నాకు ఎవ్వడును కన్పిరోచుట లేదు. 
భీవ్మద్రోణకృవకర్టులేకు దేవతలు కూడ జయింవలేరు. ఇంక పాండవుల కశక్యమని 
చెప్పవలసినదేమున్నది ? మేము న్వధర్మమును అనుష్టించుచు యుద్ధమున 


57 

మరణింతుమేని అది న్వర్గవదమే యగును. శరతల్పమునందు శయనించుట క్షక్తియులక 
ముఖ్యధభర్మమే కదా ! మేము శతవులకు వ్రజమి-కుండ వీరశశయనమును పోందినచ్‌ 
మావా రెవ్వరును పరితపింపరు. ఉత్తమకులమున జన్మించి క్షత్తియధర్మమున 
అవలంబించువాడు ఎవడైనను ప్రాణఖ భయముతో శృతువునకు నమన్మరించునా 
'ఉద్యమమే యొనరింవవలె. శతువునకు పణమిల్లరాదు. అక 
నందర్భమునందు నడిమిని విజిగిన వజటుగవచ్చును గాని వరునకు మ్రజణమిల్ల రాదు 
అన్న మాతంగమునియొక్క వచనమును హితమును కోరువారు అవలంబింతురు 
ధర్మ ముకొ అకైనచో నావంటివాడు (బావ్మాణులకే ప్రణమిల్లును. ఇది క్షత్రియులక 
ధర్మము. నా మతము కూడ ఇంతే. 


మాతండ్రీ యింతకు పూర్వము వారి కొనంగిన రాజ్యూంశము, నేను జీవిం? 
యుండగా, మరల వారికి లభింవదు. ధృతరాష్ట్రుడు రాజుగా జీవించియున్నంతవ అక 
మేముగాని వారుగాని ఆయుధములను వదలి మాకిప్పు డున్నదానిని అనుభవించుచ 
ఉండవచ్చును. నేను అన్వతంత్రుడనై యుండగా వారికి ఈయబడినరాజ్యము మాత్రమ 
వరల వారికి ఇచ్చుట మాత్రము జరుగదు. నేను బాలుడనై యుండగ 
అజ్ఞా నమువలనగాని భయమువలనగాని దత్తవ్షానరాజ్యము, ఇప్పుడు నేన 
బతికియుండగా వారికి లభించుట అనంభవము. మా భూమియందు వాడియైైః 
రూదియొక్క మొన మోవుటకు వలసినంత నేలనైనను నేను వారికి వదలను". 


కో|| ప్రనమాక్ష్య భవా నేత ద్యక్తు మర్హసి కేశవ | 
మామేవ హి విశేషేణ విభాష్య పరిగర్హసే || 


ఫో భక్తివాదేన పారానా మకస్మా న్మధునూదన | 
భవాన్‌ గర్హయతే నిత్యం కిం నమోక్ష్య బలా బలమ్‌ || న 


ఫో నచావాం కంచి దత్యర్థ మవరాధ మరిందమ | 
విచింతయన్‌ ప్రవశ్యామీ న నునూక్ష్మ మపి కేశవ | (3 


ఫో కేన వావ్యవవాదేన విరుధ్యం త్యరిథి నృవా | 

అశక్నాః పాండవాః కృష్ణ వ్రవ్యూష్టాః వ్రత్యమిత్రవత్‌ | 16 
శో|| క్రి మస్మాఖిః కృతం తేషాం కస్మిన్‌ వా వునరాగసి | 

ధార్తరాష్టాన్‌ జిఘాంనంతి పాండవాః నృంజయై న్సవా || 11 


గే| నచాపివయ ముగ్రేణ కర్మణా వచనేన వా | 
ట్రభ్రష్టాః వ్రణమా మేవా భయా దపి శతక్రతుమ్‌ || 12 


న! 


58 


శ నచతం కృష్ణ వశ్యామి క్షత్తధర్మ మనుష్టితమ్‌ | 
ఉత్సపాత యుధా జేతుం యో నశ్శత్రునిబర్హణ || కే; 


శ ముఖ) వై వైష నో ధర్మః క్షత్రియాణాం జనార్దన | 
యత్‌ శయీమహి నంగ్రామశే శరతల్పగతా వయమ్‌ || 1( 


శో ఉద్గబ్నే క్ర్రచ్చే దేవ న నమేత్‌ త ఉద్యమో ప్యావ పౌరుమషమ్‌ | 
అ వ్యవర్వణి భజ్యేత న నమే దివా కర్హిచిత్‌ || 16 


నీలకంరీయమ్‌ : ఉద్యచ్చేదేవ ఉద్యమం కుర్యాదేవ | అవర్వణి అవ్రస్తావే, "వర్వ నా, 
దుత్ఫవే గ్రంథౌ వ్రస్తావ్‌ లక్షణాంతరే" ఇతి విశ్చః 


శ ఇతి మాతంగవచనం వరీవ్యంతి హితేవృవః | 
ధర్మాయ చైవ వ్రణమే ద్రావ్మాణేభ్య శృ మద్విధః | 20 


శో రాజ్యాంశ శ్చాభ్యనుజ్ఞాతో యో మేపిత్రా వురాభవత్‌ | 
నన లభ్యః వునర్జాతు మయి జీవతికేశవ || 22 


శో|| ధియమాణే మవోబావౌ మయి నంవ్రతి కేశవ | 
యావద్ధి తీక్ణయా నూచ్యా విధ్యే దగ్రేణ కేళవ | 
తావ దీప ఫపరిత్యాజ్యం భూమే ర్నః పాండవాన్‌ వ్రతి || 25 


శ్రీమవోభారతే - ఉదో్యోగవర్వణీ - అధ్యాయః - 127 


ఆమాటలకు క్రుద్దుడై కృష్ణుడు కనులు వె పెద్దవి చేసి వకవక నవ్వి దుర్యోధనునితో 
ఇట్లనెను. "నరే! నీకు వీరోశయనమే లభించును. నీకోరిక తీరును. మవాయుద్దము 
రానున్నది. అమాత్యులతో కూడ స్థిరుడవై యుందుము. పాండవులకు నేనేమియు 
అవకారము చేయలేదు అని మూఢుజవె వై తలంచుచున్నావు. వారి విషయమున నీవు 
గావించిన యవరాధ మెట్టిదో ఈరాజు ఫందజు తెలిసికొందురు గాక! 


మవిత్ములైన పాండవుల వైభవమునకు నంవదకు వరితపించుచు నీవు శకునితో 
జూదమునుగూర్చి దుష్టమైనయాలోచనము గావించితివి. బుజువర్తనులై 
నజ్జ్ఞననమ్మానితులైన జ్ఞాతుల | విషయమున నీవు వంచనముతో వారిని ఆవ్యోనించి 
మన్ని ్నించుచున్న ట్లు ఎట్లు నటించితివి? ? మవో ప్రాజ్ఞులైన నత్పురుమలకు కూడ ద్యూతము 
బుద్ధిని నశించ జేయును: దుర్దనులకు తప్పక అది కలవామును దుఃఖమును కలిగించును. 
ఇప్పుడు కలిగిన యావదీ అంతయు ఆజూదమువలననే నంభవించినది. అఆగ్రజుని 
భార్యను నభకు రప్పించి నీవలె దుర్భాషలాడువాడు ఎవడైన ఉన్నాడా ? 
మవ! వత్మెథ తమైన పాండవధర్మ వత్ని, వారికీ ప్రాణాధికప్రియరాలును అయిన 


చు లు తా 


59 

ఆమెనుగూర్చి అన్నమాటలను కౌరవు లందజును ఎజుగుదురు. అడవులకు పోవుచ 
పాండవులను దుశ్శానను డన్న మాటలను కూడ వీ రెజటుంగుదురు. ధర్మ వర్తను 
బంధువుల యెడ ఎవ్యడైనను అనుచితముగ వ్రవర్తించునా ? అనారుక్టల 
నృశంనులవలె నీవు కర్ణుడు దుళ్ళాననుడు వారిని ఎన్నో మాట లన్నారు. వారు బా 
యుండగా వారణావక్‌మున తలి తో కూడ న వారిని దడ్డ మొనర్చుటకు నీవు" 
పయిత్నము చేసితివి. కాని నీకో సిద్ది ంవతోదు. అప్పుడు ఎ 
నీహత్యావయత్నములనుండి Pes తల్లితో కూడ పన 
ఏకచకవురమున చిరకాలముండిరి. విషముచేత నర్పముల? జేత బంధనములచేత ! 
నకలవిధముల వారిని అంతమొందించుటకు యత్నించితివి. అయినను నీ నంకల్ప 
నెరవేరలేదు. ఇట్లు ఎల్లప్పుడు వారికి దోహమునే తలపెట్టుచు వా 
నేనెజ్టియవరాధమును చేయలేదని ఎట్టు చెప్పుచున్నావు ? ఇప్పుడు వారు 
తండిభాగముకొఅకు యాచించుచుండగా ఈయ ననుచున్నావు. పాపాత్ము౭ 
ఐబశ్చార్య భమ్టడవై నేలగూలినప్పుడు ఆభాగమును తప్పక ఇత్తువు. అనార్యుః 
వంచకుడవైో క్రూరుడవై వారియెడల ఎన్నో అవరాధములను చేసి ఇప్పుడు న 
చేయలేదనుచున్నావు. 


తల్లిదండ్రులు భీమ్మడు ద్రోణుడు విదురుడు శమింపుమని ఎన్ని వర్యాయమ 
నీకు బోధించిన్గను వినకున్నా వు. నీవు శమము నవలంబించినచో నీకును పాండవుః 
కూడ గొప్ప శ్రేయన్సు కలుగును. బుద్దిహీ నతవలన నీకు అది రుచించుట లే 
నుహృత్తుల వచనములను అతిక్రమించుచున్న నీకు నుఖము కలుగదు. నీ 
ధర్మ విరుద్ధము అవకీర్తికరమును అయిన వనికి వూనుకొన్నావు." 


శో|| తతః వ్రవాన్య దాశార్హః (కోధవర్యాకులేక్షణః | 
దురోర్టధన మిదం వోక్య మబవీత్‌ కురునంనది | 


శో||  లవ్స్యసే వీరశయనం కామ మేత దవావ్స్యసి | 
స్థిరో భవ నవోమాత్యో విమర్గో భవితా మవోన్‌ | 


శో|| యబచైవం మన్యసే మూఢ న మే కళ్చిద్వ్యతిక్రమః | 
పాండవే ప్వితి ; తత్సర్వం నిబోధత నరాధిపాః || 


శో|| థియా నంతవ్యమానేన పాండవానాం మవోత్మనామ్‌ | 
త్వయా దుర్మ్శంత్రితం ద్యూతం సౌబలేన చ భారత || 


శో|| తదిదం వ్యననం ఘోరం త్వయా ద్యూతముఖం కృతమ్‌ | 
అనమోక్ష్య నదాచారైః సార్థపాపానుబంధనైః || 


60 
శో|| కళ్చాన్యో భ్రాతృభార్యాం వై విప్రకర్తుం తథార్హతి | 
ఆనీయ చ నభాం వ్యక్తం యథోక్తా ద్రావదీత్వయా || 8 


శో|| నృశంసానా మనార్యాణాం వురుషాణాంచ భాషణమ్‌ | 
కర్రదుశ్ళాననాభ్యాం చ త్వయా చ బవుశళః కృతమ్‌ | 12 


శో|| నవామాత్రా ప్రదగ్ధం తాన్‌ బాలకాన్‌ వారణావతే | 
ఆస్థితః వరమం యత్నంన నమృద్ధం చ తత్తవ || 15 


శో|| ఏవం బుద్దిః పాండవేమ మిథ్యావృత్తి నృదా భవాన్‌ | 
గొ థి చి 
కథం తే నావరాథో౭స్పి పాండవేమ మవోాత్మను | 16 


శ్రీమవోభారతే ఉద్యోగపర్వణి - అధ్యాయః - 128 
2. నిశ్వాత్మకథ్వ ప్రకటన కమండలువు 
(ఫ బంధనోద్యమ చమసము 


శ్రీకృష్ణుడిట్లు చెవ్వుచుండగా దుళ్ళాననుడు దుర్యోధనునితో ఇట్లనెను. "అన్నా! 
నీవు పాండవులతో నంధికి ఇష్టవడకున్నచో కౌరవులు నిన్ను బంధించి'యుధిష్టిరునకు 
అప్పగింతురు. భీష్మద్రోణులు తండ్రి కూడ నిన్ను నన్ను కర్ణుని పాండవులకు 
ఇచ్చివేయుదురు". ఆమాటలను విని మవోనర్చము వలె నిట్టూర్చుచు దుర్యోధనుడు 
మవిరాజును భీవ్మ ద్రోణాదులను అనాదరించి నభామర్యాదను పాటింవక లజాహీనుడై 


జ 


బయలుదేరెను. వానివెంట వాని సోదరులు ఇమ్టలైనరాజులను బయలుదేరిరి. 


వెడలిపోవుచున్న దుర్యోధనుని జూచి భీమ్మడిట్లనెను. "దురాత్ముడైన యీ 
ధార్తరామ్ట్హుడు ధర్మమును అర్థమును వదలి నంఘర్షణమునే కోరుచున్నాడు. 
ఈరాజులందజును మూఢులై మంత్రులతో కూడ వీనివెంట పోవుచున్నారు. కృష్ణా | 
క్షత్ర యజాతి యంతయు కాలవశమున మృత్యువునకు పక్వమైయున్న దని 
తలంచుచున్నాను". 


ఆమాటపైన శ్రీకృ ముడు కురువృద్భ ల నందజను చూచి ఇట్లనెను. 
“ఐశ్వర్యమువలన మందుడైయన్నరాజును నియమింవక ఈ కురువృద్దు అందును 
పెద్ద ధర్మవ్యతిక్రదుమునకు పాల్పడుచున్నారు. మారందణును శత్రునంవోర నమర్ధలు. 
ఇవ్పుడు కాలోచితమైన కర్తవ్యమును చెవ్పుచున్నాను. వినుడు. ఈకార్యనిర్వవాణమున 
డ్రేయన్నూ కలుగును. జరిగి నదంతయు' మోకు వ్రత్యక్షమే. కావున నేను చెవ్పు హితము 
మోకు రుచించినచో అట్లు చేయుడు. 


61 


వృద్ధుడు భో జకులమునకు అధవతి నకలయాదవులకు రాజు అయి 
యు(గసే నుడు జీవించియుండగనే, ఆయన కుమారుడు కంనుడు దుర్వర్తన 
తండ్రియొక్క ప్రభుత్వమును వారించెను. వానిని బంధువు లందును వరిత్యుజించి 
అప్పుడు నేను జ్ఞాతులహితమును కోరి కంనుని నంవారించితిని. పిదవ మే మందజః 
ఉ(గసీనుని నక్క్‌రించి రాజును గావించితిమి. కంను నొక్కానిని పరిత్యజి 
థోజూంధకవృష్ణులు కూడి నుఖముగా అభ్యుదయము నొందుచున్నారు. 


పూర్వము దేవతలు దానవులు యుద్ధమునకు సిద్ధపడిరి, వారి ననునరి( 
లోకములోని మనువ్యగంధర్వాదు లందజునూరెండు వక్షములైరి. "దేవతలే జయింతు 
కాని యుద్ధము జరిగినచో అమితముగ ప్రజావినాశము జరుగు"నని ప్రజావతిటై 
వరమేషి, “ధెత్యదానవులను బంధించి వరుణునకు అవ్పగింవు"మని ధర్మున 
ఆదేశించెను. ఆనియోగముచేత ధర్ముడు దైతేయ దానవులను బంధించి వరుణున 
అప్పగించెను. ధర్మునియొక్క పాశములచే బద్భలైయున్న వారిని వరుణు 
వారుణపాశములచేత కూడ బంధించి సాగరమునందు [వ్రబలయత్నము 
రక్షీంచుచున్నాడు. 


కాబట్టి ఆవిధముగానే మోరు దురోధనకర్ణదుశ్ళాననశకునులను బంధి( 
పాండవులకు అవ్పగింపుడు. కులముయొక్క క్షేమముకొ అరు వురుమని, గ్రాముకొ ఈ 
కులమును, జనవదముకొఅకు గ్రామమును, తనకొ అకు వృథివిని త్యృజింవవలయు 
మవోరాజ! దుర్యోధనుని బంధించి పాండవులతో శాంతిని పొందుము. అట్లయిన 
నీనిమిత్తమున క్షత్రియులు నశింవకుందురు". 


శో|| నర్వేషాం కురువృద్ధానాం మవో నయ మతిక్రమః | 
ప్రవాన్య మంద మైశ్యోర్యే న న నియచ్చత య న్నృవమ్‌ || 


శో తత్ర కార్య మవాం మన్యే కాలప్రాప్త మరిందమాః | 
క్రియమాణే భవే (చ్ర్చేయః తత్సర్వం శృణుతానమఘాః || 
శో ఉగ్రసేననుతః కంనః వరిత్యక్త నృ బాంధవైః | 
జ్ఞాతీనాం హితకామేవన మయా శసో + మవోమృధే | 
శో|| కంన మేకం వరిత్యజ్య కులార్ధే నర్వయాదవాః | 
నంభూయ నుఖ మేధన్తే భోజకాంధకవృష్ట్ణయః || 
శో దేవానుతముమమ్య్యా శృ గంధర్వోరగ రాక్షసాః | 
అస్మిన్‌ యుద్ధే నువం క్రుద్ద్ధా వానిష్యంతి వరన్చరమ్‌ | 
శో ఇతి మత్వా౭ బై వీద్ధర్యం వరమేషీ ష్షీచ్రజావతిః | 
వరుణాయ త్రయచ్ర్రేతాన్‌ బద్ధ్వా దై డెతేయదానవాన్‌ || 


ర2ై 
శో|| ఏకముక్తన్త్నతో తో ధర్మో నియోగాత్‌ వరమేష్టినః | 


వరుణాయ ( దదౌ నూన్‌ బద్ధ్వా దై దెతేయ దానవాన్‌ |! 46 
శో| తథా దుర్యోధనం కర్ణం శకునిం చాపి సౌబలమ్‌ | 

బద్ధ్వా దుశ్శాననం పొపి పాండవేభ్యః వ్రయచ్చథ ॥| 48 
శ త్యజేత్‌ కులార్జే రే వురుషం గ్రామస్యార్థి కులం త్యజేత్‌ | 

(గ్రామం జనవేదస్యార్ణే ఆత్మార్థే వృథీవీం త్యజేత్‌ ॥ 49 
శో రాజన్‌ దుర్యోధనం బద్దాప తతః నంకామ్య పాండవైః | 

త్వత్మృతే న నశ్యేయుః కత్రి గతి యాః క్షత్తి త్రియర్షభ॥ 50 


శ్రీమవోభారతే - ఉద్యోగవర్వణి - అధా్రయః - 128 


ఆమాటలు విని ధృతరాషమ్ట్రడు కృష్ణునకు నమాధానము చెప్పకుండ త్వరవడుచు 
విదురుని పిలిచి గాంధారిని పిలుచుకొని రమ్మనెను. ఆమె వచ్చిన తరువాత విదురుడు 
దుర్యోధనుని తీసికొని వచ్చెను. భీష్మాదులు తండ్రియు చెప్పినట్లు పాండవులతో నంధి 
చెసికొమ్మని ఆమె వుత్రునకు బోధించెను. ఆతడు ఆమె మాబన ఆనాదరించి నభ నుండి 
వెడలిపోయి శకునికర్ణదుశ్ళాననులతో మంతనము లారంభించెను. శ్రీకృష్ణుని అప్పుడే 
అచ్చటనే బంధింవవలయు నని ఆదుష్టచతుష్టయము నిశ్చయించెను. తవషయము 
నెజింగి సాత్యకి కృతవర్మను నభాద్వారమునోద్ద నన్నద్ధుడవై యుండు మని చెప్పి 
నభలోనికి వచ్చి కృష్ణునకు. ధృతరాష్టా దులకు దురోక్టిధనుని దురాలోచనము . 
నెజింగించెను. 


విదురుడు ధృతరాము నిట్లు హెచ్చరించెను. "అన్నా! నీకొడుకులకు కాలము 
దావురీంచినది. వారు వుండరీకాక్టుని నిగ్రహింవదలంచుచున్నారు. సింహము 
ఏనుగులను వలె ఆయన వారిని అంత మొందింపగలడు. శ్రీకృష్ణుడు నిందితమైన 
కార్యమును పావమును ఎవ్పడును చేయడు; ; ధర్మమును అతిక్రమింపడు". 


(శ్రీక్సవ్లుడు ధృతరానునితో అందజు వినుచుండగా ఇట్లనెను. "మవోరాజూ! వీరు 
క్రుద్దులై నన్ను ని గ్రహింవవేచ్చును. వీరు నన్ను గాని, నేను వీరినిగాని నిగ్రహించుటకు 
నీవుఅనుమతినొనంగుము. వీరి నందణను నేను నిగ్రహింవగోరు చున్నాను. నేను నింది 
తమైన పావకర్మను ఎప్పుడును చేయను. పాండవులనంవదక పేరాననొందుచు 
నీకొడుకులు తమకు ఉన్నదానిని కూడ కోల్పోవుచున్నారు. వీరు ఈవిధముగా నన్ను 
నిగ్రహింవదోరుటవలన యుథిష్టిరుని కార్య మిప్పుడే సిదించుచున్నది. ఇప్పడే 
నీకొడుకులను వారియనుచరులను బంధించి పాండవులకు అప్పగింతును. అది 
దుష్మృత మగునా ఏమి ? నీనన్నిధియందు క్రోధవశుడనై నిందితమైన కార్యమును 
ప్రవర్తింవజేయను. ఈ దుర్యోధనుడు తనకు ఇష్టము వచ్చినట్లు 'చేయును గాక! 
నీకొడుకులు స్వేచ్చగా వర్తించుటకు నేను అనుజ్ఞనిచ్చుచున్నాను". 


శో 
శ్లో 
ళో 
శో 
ఖో 
క్లో 


క్లో 


63 


ధృతరాష్ట్రుడు కృష్ణునకు" నమాధానము చెవ్పకవిదురుని వంపి సానుచరముగా 
దుర్యోధనుని పీలిపించి'శీవ్రముగ మందలించెను. విదురుడు కూడ శ్రీ శ్రీకృష్ణుని 
వరాక్రమమును ప్రశంసించి దుర్యోధనుని బెదిరించెను. 


సింవో నాగా నివ క్రుద్దో గమయే ద్యమసాదనమ్‌ | 
న త్వయం నిందితం, కర్మ ”కుర్యాత్పావం కథంచన] 


న చ ధర్మా దవక్రామే దచ్యుతః పురుషోత్తమః | 
విదురేజైవ ముక్తేతు కేశవో వాక్య మబ్రవీత్‌ || 


ధృతరాష్ట్ర మభి(పేక్ష్య నువ్ఫదాం శృణ్వతాం మిథః | 
రాజు న్నేతే యది క్రుద్ధా మాం నిగృహ్లీయు రోజసా || 


ఏతేవా మామవాం వైనా ననుజానీహి పార్థివ | 
ఏతాన్‌ హి నర్వాన్‌ నంరబ్బా న్నియంతు మడా ముత్సహే || 


నత్వవాం నిందితం కర్మ కుర్యాం పాపం కథంచన | 
పాండవార్డే హి-చుభ్యంతః స్వార్గాన్‌ వోన్యంతి తే నుతాః || 


ఏతే చే దేవ మిచ్చంతి కృతకార్యో యుధిష్టిరః | 
అద్యైవ వ్యావా మేనాంశ్చ యే చైనా నను భారత || 


నిగృవ్యా రాజన్‌ పార్థేభ్యో దద్యాం కిం దువ్మృతం భవేత్‌ | 
ఇదం తు న ప్రవర్తేయం నిందితం కర్మ భారత || 


నన్నిధౌ తే మవోరాజ క్రోధజం పావబుద్ధిజమ్‌ | 
ఏష దుర్యోధనో రాజన్‌ యథేచ్చతి తథా౭న్తు తత్‌ || 


అవాం తు నర్వాం న్తనయాన్‌ అనుజానామి తేనృవ। 
ఏత్యమృ్బత్వాతు విదురం ధృతరాష్ట్రో ౭భ్యభావత || 


శ్రీమవోభారతే - ఉద్యోగపర్వణి - అధాకియః - 130 


బాల ప్రియ 


22 


23 


24 


25 


26 


27 


28 


29 


30 


తల్లిదండ్రులయొక్క పితామవహాదులయొక్క హితోవదేశమును అతిక్రమించుట 
కప్పని, అప్పుడు వారు తమ్ము నిగహింవవచ్చు నని దుశ్ళాననుడు తలంచుట 
వమనింపదగి యున్నది. తాము చేయుచున్నది యవరాధమని వారికి తెలియు నన్నమాట. 
ఇంతమాత్రము ధృతరామ నకు భీష్మునకు తెలియదని తలంచుటకు వీలులేదు. 
కల్లిదండ్రుల మాట వినక వ సిద్ధవడుచున్న వుత్తుని వరిత్యజించుట 


- రత 


తల్లిందండ్రులకు ధర్మకర్తవ్య మని శ్రీకృమ్లుడు నృష్టముగా నిరూపించెను. ధృతరామ్హడు 
వుత్ర త్ర(పేమకు వళుడె డై కర్తవ్యుమును నిర్వహిరవబూనలేదు. నర్వధర్మజ్ఞుడైన ఫీమ్మడు కూడ 
సామాన్యులవలె, “కాలముయొక్క ప్రభావ మిట్లున్నది. మన మేమి చేయగలము" అని 
అంగాలార్పజొచ్చెనే కాని కర్తవ్యనిర్వహణమునకు వూనుకొ నలేదు. రాజక్టమును 
Sn మాత్రమున భీమ్మనకు కుటుంబమున ఆధికారసానము పోదు. 

కుటుంబమునకు పెద్దవాడుగా అధర్మమును నివారించుటకై ఆయన “దుర్యోధనుని 
వరిత్యజింవుమని ధృతరామ్రని శాసింవవలసియుండెను. కాని ఆయన తనకర్తవ్యమును 
నిర్వహి ంపబూనుకొ నలేదు. ఇది పెద్ద ధర్మాతిక్రమణము. ఢృతరామ్మ ని 
నియమింపకుండ ఊరకచూచుచున్న సీమ్మాదులైన కురువృద్దు అందును 
గావించుచున్నది పెద్ద ధర్మాతిక్రమణ మని శ్రి శ్రీకృమ్ణుడు నిన్సంకోచముగా ప్రకటించెను. 
ఈ మాటను వారెవరును కాదన లేదు. కాని కర్తవ్యమును నిర్వహించుటకు మాత్రము 
వూనుకొనలేదు. 


ఫి శ్రీకృొష్టుడు చెప్పినను ధృతరాష్ట్రుడు భీష్మాదులు కర్తవ్యమును 
నిర్వహింపబూనుకొనలేదు. పేమవశులైయున్న వారు తమ్ము నిగ్రహింవ రని 
దురో్టధనునకు చక్కగా తెలియును. అందువలన అతడు వారు చెప్పినట్లుగా వినకపోగా 
దూతగా వచ్చిన శ్రీకృష్ణుని బంధంచుటకు పూనుకొనొను. ఇది అప్పుడు 
ప్రత్యక్షమగుచున్న నేరము. ర్కేనేరము చేయబూనినవానిని రాజు వెంటనే విచారించి 
ప దురోధనుడుకాక మజియొకడు అవరాధి యైనచో ల ఇ 
తట్బక విక్షించి యుండెడివాడు. ప్రభుత్వకర్తవ్యమును వదలి ధృతరాష్రడు క కుమారుని 
విక్షిందక మరల హితబోధ చేయుటకే వూనుకొనెను. 


ప్పుడు శ్రీకృమ్ల డేమి చేయవలె ? దుర్యోధనాదులు తన్ను బంధించుటకు 
వచ్చినచో ఆయన బంధిరవబడవలసినదేనా ? అవ్పుడైనను ధృతరాష్టా, దులు వారిని 
అడ్డగించి చి శ్రీక్చమని రక్షింతురని నమ్మకమేమున్నది ? ఇంటికోడలైన ద్ర దౌ వదినే 
రక్లింపబూనకొ నేని కురువృద్దులు దూతను రక్షింపబూనుకొందురా ? అప్పుడు 
శ్రీకృష్ణుడు న నా విక్రమించి వారిని నంహరింపవచ్చునా ? 
కుంతినర్‌బంధముచేత ధృతరాష్ట్రుడు శ్రీక్పుమ్లునకు మామ, పెద్దవాడు. ఆయనయింటికి 
దూతగా వచ్చి ఆయన నమక్షమున ఆయనకుమారులను 'అత్మరక్షణకొజకైనను 
నంహరించుట ధర్మము వలే అది కోధజము పావబుద్ధిజము అగును. కాని 
దుడో శైధనాదులను వ్రతిఘటింపక లోబడుట అధర్మ మునకు తోబడుటయే యగును. 
అది క్షత్రియునకు ఉచితము కాదు. అందువలన ఆయన ధృతరామ్హని "పెద్దజీకమును 
మన్నించి ఆత్మ రక్షణకై దురోధనాదులను నిగ్రవాంచుటకు తనకుఅనుమతి నిమ్మని 
ప్రార్థించెను. అప్పుడు కూడ ఆయన వారిని నంవారింతు నన లేదు ; బంధించి 
పాండవులకు అవ ప్పగింతు నని మాత్రమే చెప్పెను. తనకు అపాయము నంభవించుచున్న 
సంచి ఇచర్భమున ఆత్మ రక్షణకై "పెద్దలయనుమతిని పాందవలయు నని నామాన్యునకు 


65 


తోచనే తోచదు. ఇది శ్రుక్సుమ్లునియొక్క ధర్మాత్మత్వమునకు వ్రబలనిదర్శనము. ఆయ 
అ నందర్భమున క్రోధమును ప్రకటించి దురోధనుని జెదరించెనే కాని కోధమున 
లోబడ లే దనుటయు న్పష్టమే. 


ఆత్మ రక్షణకై శ్రీకృష్ణుడు అనుమతిని కోరుచున్నప్పటికి ధృతరాష్టు, 
నమాధానము చెవ్పకమరల దుర్యోధనునకు హితబోధ చేయుటకే వూనుకొనుటవే6 
ఆయనయొక్క స్వార్థవరత్వము ఎంత దృఢముగా నున్నదో వ్యక్తమగుచున్నది. 


(షష) విశ్వరూప ప్రదర్శన చమసము 


విదురుడు దురోధనునకు హితమును చెప్పి విరమించినంతనే శ్రీకృబ్లు 
దుర్యోధనునితో ఇట్లనెను. "దురోధనా ! అజ్ఞానమువలన నీవు నాకు నవోయులు లేం 
నన్ను పరిభవించి బంధింవవలెనని తలంచుచున్నావు. కాని పాండవులు అంధకుః 
వృష్ణులు ఆదిత్యులు రుద్రులు వనువులు బుషులును ఇచ్చటనే యున్నారు." ఇట్ల 
శ్రీక్టమడు "పెద్దగా నవ్వాను. ఆయన నవ్వుచుండగా పాండవాదులు మెజవు తీగలవ 
ఆయనసుండి అగ్నిజ్వాలలను వెలువరించుచు బొటనవ్రేలంతటి యాకారములక్‌ 
వెలువడి ప్రకాశింవజొచ్చిరి. ఆయనయొక్క లలాటమునందు బ్రవ్మా, వక్షన్సునం. 
రుద్రుడు, భుజములయందు లోకపాలకులు, నోటియందు అగ్నిదేవుడు కన్పించి! 
ఆదిత్యులు సాధ్యులు వనువులు అశ్వినులు, ఇంద్రునితో కూడ మరుత్తులు, విశ్వేదేవతం 
ఆయనయొక్క వివిధ దూవభాగములయందు ప్రకాశించిరి. ఆయన బావువులయంది 
కుడివైపున అర్జునుడు ఎడమవైపున బలరాముడు అబర్భవందరి. భీముడు యుఖిష్టిరుడి 
నకలనహదేవ్పీలు ఆయన వెనుక భాగమునుండి పైక వచ్చిరి. అంధకవృష్ణుల 
(పద్యుమ్నాదులు మవాయుధములతో ఆయనకు ముందుభాగమున తేజరిల్లీ6 
ఆయనయొక్కు అనేక బాహువులయందు శంఖచక్రగదానందకాదులై 
దివ్యాయుధములు ఉద్యతములై దీపింవజూచ్చెను. నేత్రయు గళము నుండి నాసికొనుంé 
చెవులనుండి రోమకూవములనుండి, నూర్వ్యునినుండి కిరణములవలె, పొగల సెగలత్‌ 
పావకజ్వాలలు బయలుదేరెను. 


ఖయంకరవైన యామహారూవమును చూచి, మహర్షులు 
భీవ్మద్రోణవిదురనంజయులు తవ్ప, రాజు లందజును విభీతులై కనులు మూసికొసనీరి 
భీష్మాదులకు శ్రీకృష్ణభగవానుడు దివ్యదృుష్టిని ప్రసాదించెను. ఆ నభాతలమునందు 
వద్య|్యోతమానమగుచున్న వానుదేవుని మహాశ్చర్యరూవమును చూచి దేవతలు 
దుందుభులను మోగించి పువ్చములను వర్షించిరి. 


భృాతరామ్హడు ఆనంరంభమునుబట్టీ శ్రీకృమ్డ డేడో అద్భుతమును 
పదర్శించుచున్నో ని గ్రహించి, "భగవానుడా ! | పుండరీకాక్షా ! నన్ను 


మలో అట ఇర. జ. త. ఆం ఎం ఎం వతు త లాట 


66 


ఎవరిని చూడగోరుట లేదు. నిన్ను చూచిన పిదవ నాదృష్టి యంతరించును గాక!" అని 

ప్రార్థించెను. "అట్లే చూడుము" అని వొనుదేవు డనుగ్రహీంచినంతనే ధృతరామ్హడు 
రెండు కన్నులతో "ఆవిశ్శరూవమును చూడజూచ్చెను. వుట్టుగ్రుడ్డికి దృష్టి కలుగుటను 
చూచి విస్మితులై మవార్డులు శ్రీకృష్ణుని న్హుతించిరి. 


అప్పుడు భూమి చలించెను. సాగరము క్ష క్షుఖతమ ఎయెక్టను. రాజు లఅందజు 
విస్మితులగుచుండగా శ్రీకృష్ణుడు దివ్యము చిత్రము నమృద్గ మును ఆయిన 
విశ్చారూవమును ఉవనంవారించేను. rat సాత్యకిని కృతవర్శను గై గెకొని ఆయన 
నభాభవనమునుండి బయలుదేతెను. మహర్షులు అంతర్షి తులై వెడలి పోయిరి. 
శతక్రతునివెంట దేవతలవలె, రాజులు శ్రీకృ కృమ్ణునివెంట బయలుడేటిరీ- 


ధృతరాష్ట్రుడు శ్రీకృమ్ణని నమీపించి ఇట్లనెను. "కృష్ణా! కుమారుల విషయమున 
నాకు గల సామర్థ్యమెట్టిదో నీవు చూచితివి. కురువులకు శాంతినే అభిలక్షించుచు 
ప్రయత్నించుచున్నోను అశక్తు డనైన నావరిస్థితిని గమనించి నన్ను నీవు శంకింవకుము. 
నాకు పాండవులయెడ పావబుద్ధి లేదు. నేనే దుర్యోధనునకు హితమును బోధించుట 
నీవు వింటివి. శాంతికొ అకు నేను నర్వవిధముల పయత్నించుచున్నానని ఈరాజు 
లందజును ఎజుగుదురు". 


శ్రీకృవ్లుడు ఫీష్మాదులను చూచి ఇట్లనెను. "మీియెదుటనే రోషముతో దుర్దనుడైన 
దుర్యోధనుడు ప్రవర్తించిన విధము మోటి (ప్రత్యక్షముగా చూచితిరి. ఈ మవోరాజు 
ధృతరామ్టడు వుత్తుల విషయమున తాను అఆనమర్జుడ నని చెవ్పుచున్నాడు. ఇంక మో 
రందయ హౌకు సలపీండు. నేను యుధిష్టిరుని యొద్దేకు పోవుదును". 


వారిని వీడ్కొని వానుదేవుడు చెప్పిపోవుటకై కుంతియింటికి పోయెను. ఆమెకు 
పాదాభివందనము గావించి ఆయన జరిగిన వృత్తాంతమును చెప్పి, “పాండవులకు 
నీమాటగా ఏమి చెప్పుమందువు? అని యడిగెను. ఆమె యుధి ష్టిరు నకు 
క్షితి త్రియధర్మవిశేషములను వివరించి, “క్షత్రి యస్తే ఏవ్రయోజనముకొఐకు పుత్తుని 
పోందునో ఆనమయ మానన్న మైనది" అనీ చెవ్పుమనెను. 


క్చయ్డు డావాకు వందనముగావించి వదక్షిణమొనర్చి ఆవెయింటినుండి 
బయలుదేజ్‌ ఖష్మాదులతో పోయివత్తు నని సెలవు గైకొని కోర్టుని మాత్రము 
తనరథమునందు ఎక్కించుకొని వయనమయ్యెను. 


శో  ఏకో౭డా మితి యన్మోవో న్మన్యసే మాం నుయోధన | 
వరిభూయ నుదుర్భుద్ధే గ్రహీతుం మాం చికీర్ణసి || 2 


శ్లో _ఇషహ్టావ పాండవా న్సర్వే తథైవాంధక వృష్ణయః | 
ఇవోదిత్యాశ్చ రుద్రాశ్ళ వనవశ్చ మవార్షిభీః | 3 


67 


శో|| ఏవ ముక్తాాజవో సోచైైః కేశవః వరవీరవో | 
తన్య నంన్మయత శ్యారే ర్విద్యుదూపా మవాత్మనః || 


శో అంగుష్టమాత్రా స్త్రీ స్రిదశా ముముచుః పొవకార్చిషః | 
అన్య బవ్మో లలాటస్తో రుద్రోవక్షసి చాభవత్‌ || 


శో తత్రాద్భుతం మవోరాజ ధృతరాష్ట్ర శ్చ చక్టుషీ | 
| లబ్ధవాన్‌ వానుదేవాచ్చ విశ్చరూవదిదృక్షయా | 2 


త్త తతో౭బవీ న్మవోబామార్ధ ర్హ్రుతరాష్ట్రం జనార్దనః | 
ద్రోణం పితామవాం భీమల క్షత్తా రర బాహ్లికం కృవమ్‌ || 3 


శో|| ధ్రత్యక్షమేవ భవతాం యద్వ్యృత్తం కురునంనది | 
యథా చాళిష్టవ న్మందో రోషా దద్య నముత్ధితః || 3 


శో|| వద త్యనీశమాత్మానం ధృతరాష్ట్రో మహీవతిః | 
ఆవృచ్చే భవత న్సర్ద్వాన్‌ గమిష్యామే యుధిష్టిరమ్‌ | 3 


శ్రీమవోభారకే - - ఉద్యోగపర్వణి - అధా్రయః - 131 
బాల ప్రియ 


మహాభారతకథయందు శ్రీకృష్ణుడు ప్రదర్శించిన విశ్వరూవములలో ఇ 
మొదటిది. విశ్వపరిపాలనకు నంబంధించినయధికారపదవులందున్న దేవత! 
మహర్షులు మొదలగువారిని భగవంతుడు తన శరీరమునందే యున్నట్లు చూపు 
విశ్వరూ వ ప్రదర్శనము. ఇందు దేవతలను కాక పాలడవాదులను' చూపు 
గమనింవదగియున్నది. అర్జునునకు యుద్ధరంగమున చూపినది ఇందులకు కొని 
విశేషములతో భిన్నముగా నున్నది. ఇప్లే ఉదంకునకు చూపిన విశ్వరూవము " 
రెండింటికిని భిన్నముగా నున్నది. విశ్వవరిపాలనకు అధికారులైనవా రందణయు తనయం 
ఉన్నారని చూపుట మూడింటియందును సమానమైన ప్రధానాంశము. టిని 
అంగముగా, (పిక్షకులైన ధృతరాష్ట్ర దులకు, అర్జునునకు, ఉదంకునకు ఏర్పడి 
నందర్భభేదముల ననునరించి ఆయాసేమయములకు ఉచితముగా ఆయన అనేకముకై 
యితరాంశములను వ్రదర్శించెనని గ్రహింవవలసియున్నది. అందువలన ఇది సిద్దమై 
రూవము కాదని భగవంతుడు తనవిశ్వమయత్వమును ట్రకటింవదలంచుకొన్నమ్పు, 
అవ్పటికప్పుడు నందర్భానుసారముగా నంకల్పించి విశ్వరూపమును ఏర్పజి 
చూపునని నృష్టమగుచున్నది. కావున దీనికి ప్రయోజనము కూడ భిన్నముగా 
యుండుననుట స్పష్టము. ఇచ్చట దురోోధనాదులను మూఢులను గావిం 
వారివిజృంభణమును అరికట్టుట ముఖ్యవ్రయోజనము. అంతశక్తి [కిమంతుడైన శ్రీకృష్లు 


68 


పాండవులవక్షమునందు ఉండుటచే, యుద్ధము నంభవించినచో తమకు వినాశము 
పొండవులకు జయము తప్పదని బ్రహించీ దుర్యోధనుడు నంధి కంగీకరించుటకు 
అవకాశము కలదు. అతడు అంగీకరింవకున్నను ధృతరాష్ట్రభీష్మాదులైన వానిని 
నిగహింవవచ్చును. కావున శ్రీ శ్రుకృష్ణుడు నంధికొజకై కావించిన యుద్యోగమున ఇది 
తుద్మిప్రయత్న ము. దీనినిబట్టి ఆయన నేంధికొజ్లకై నకల, ప్రయత్న ములను గావించె ననుట 
స్పష్టము. 


విశ్వరూవమును ప్రదర్శించి తనవరమేశ్వరత్వమును ప్రకటించిన కృష్ణుడు 
ధృతరాష్టాదుల యధర్మవరత్వమును ఉద్దాటించి ధిక్కరింవక వారి పెద్దజికమును 
మన్నించిసగౌరవముగా వారియొద్ద సెలవు తీసికొనుట గమనింవదగియున్నది. అఫ్లే 
కుంతికి పాదాభివందనము గావించిఆయన ప్రదక్షిణము గావించి సెలవు తీసికొన్నాడు. 
వరమేశ్వరుడేయైనను తాను వహించుచున్న మనుష్యదేవాము ననునరించి నకల 
మర్యాదలను పాటింవవలసినదే యనునియమమును ఆయన ఇట్లు ప్రదర్శించినాడు. 


నిగూఢమైన మశజియొక ప్రయోజనము కూడ ఈరాయబారయత్నమున మనము 
ఊహింవవచ్చును. విదురుడు చెప్పిశ్లట్లు దుర్యోధనాదులు ఏవరిస్థితియందు కూడ 
నంధికి అంగీకరింవ రని కృవమ్ణునకు కూడ తెలియును. అయినను ధీర్మకర్తవ్యముగా 
ఆయన దీనిని నిర్వహించె ననేట న్నష్టమే. ఆయన యీ రాయబారమునకై వాస్తినకు 
పోకుండినచో ఒక "పెద్దయపోయమునకు అవకాశముండెడిది. దుర్యోధనుడు తండ్రిని 
బలవంత పెట్టి ఆయనవలన ధర్మరాజును జూదమునకో ద్వంద్వయుధ్ధ మునకో 
పిలిపింవవచ్చును. లేదా నంజయుడు చెప్పినట్లుగా ధృతరాష్టుడే యుధిష్టిరుని పిలిపించి, 
“నీవు మహాత్ము డవు. నీనడవడికి నీకు భీక్షాన్నమైన న మేలే. దుర్యోధనునితో 
యుద్ధమునకు పూనుకోవద్దు" అని పెద్దతండ్రిగా ఆదేశింపవచ్చును. అప్పుడు 
ధార్మికుడైన యుధిష్టిరుడు తండ్రిమాటను “పాటింవవలసియే యుండును. పూర్వము 
కూడ యుధి ష్టిరుడు తండ్రియాజ్ఞకొ అకే అర్గరాజ్యమునకు అంగీకరించెను; 
వారణావతమునకు పోయెను, జూదమునకురెండు* వర్యాయములు వచ్చెను. "మాతం డి 
ఆదేశించి నచో పొవకునియందైనను వడుదును" అని శ్రీరాముడు చెప్పినట్లు 
ధర్మరాజునకు తండ్రియాజ్ఞ అతిక్రమింవరానిదే యగును. ధృతరామ్టనిన్వభావముశు 
ఎఆజింగినవాడణవటచే యుధ్ధీష్టిరుడు ఆయనకు ఎక్స నను నంతృష్పిని కలిగింవవలయు 
ననియే, తమకు అయిదూళ్లు ఇచ్చినను చాలు సోని చెప్పెను. అందులకు కూడ 
ఆంగీకరింవక' ధృతరాష్ట్రుడు, "నీవ యుద్దమునకు రావద్దు" అని అదేశించినచో, 
ధర్మాత్ముడైన శ్రీకృష్ణుడు కూడ, తం డ్రీయౌజ్ఞను ధిక్కరించీ వగను తీర్చుకొమ్మని 
ధర్మరాజునకు చెప్పజాలడు. అందువలన ధృతరామ్హడు ఆవిధముగా ఆదేశించుటకు 
అవకాశము లేకుండజేయుటకు కూడ శ్రీకృమడు రాయబారమునకు బయలుదేజె నని 
ass ఆయన కఠ తంల నమక్షమున దురో శ్రధనుని దుర్వర్హనమును 


Nan ఎలి we ND wr 5 శాడ్‌ తా వాటి CN 


69 


ంసించుటకు తనకు శక్తిలేదని ధృతరాష్ట్రుడు చెవ్పవలసివచ్చాను. సొంత కొడుకుని 
5సింవలేని ధృతరామ్హడు తమ్ముని కొడుకును శాసింవబూనుకొనుట అనుచితవ 
*ిస్యాన్పదము, లోకనీందకు హేతువగును. ధృతరాష్ట్రుడు అట్టి సావానము చేయుటః 
'మాత్రము అవకాశము లేకుండజేయుట శ్రీ శ్రీకృష్ణోని దౌత్యమునకు మజీయొ 
చుఖర్థిప్రయోజనము. 


ధర్మరాజు కురుక్షేత్రమునందు యుద్దము నారంథించుటకు ముందుగా 
ష్మాదులయొద్దకు పోయి "పెద్దల యనుమతిని పాందుటకూడ ఇట్టిదే. 


మాతృదేవతగా కుంతి యుదము చేయుమని అదేశించినది కదా! ధృతరాష్ట్ర దు 
హాదేశములను ధర్మరాజు లెళ్కీ పెట్టవలసిన యక్కణ యేమున్నది ? కుం 
ర్మరాజునకు మాతృదేవతయే. కాని భర్త్‌ గతించిన తరువాత ఆమె కుటుంబమునః। 
ఏద్దవాడైన ధృతరామ్టని యాదేశమునకు స లోబడి వర్తి ర్రింవవలసియున్నది. అందువల 
ఎ్రతరాష్ట్రుడు యుధిష్టిరుని ఆజ్ఞాపించినచో ఆయాజ్ఞకు భిన్నముగా ఆమె ఆదేశించిన 
'యాడేశము చెల్లదు. “అయోధక్టిలోనే యుండుమని రాముని కౌ నల్య ఆదేశించినప్పుడ 
ముడు ఈకారణముచేతనే ఆమె యాదేశమును నిరాకరించి తండ్రివచనమునే పాటిం: 
నమునకు పోయెను. కావున ధృతరాష్ట్రుడు కాని భీష్మాదులుకాని "యుద్దమునః 
5వల“దని శాసించినచో ఆ శాననమునుర యుధిష్టరుడు అతిక్రమించుట ధర్యోదృష్టిక్‌ 
౧భవము కాదు. కావుననే శ్రీకృష్ణుడు రాయబారమునకు పోయి "యుద్ధమున 
వారింవవతె నన్నచో వారు దురోక్టిధనుని శాసీంవవలయునే కాని ధర్మరాజు న 
సింవరాదు, దురోకోధనుని శాసింవలేనివారు ధర్మజును శాసింవబూనుట అక్రమవ 
శిన్యాన్సదము లోకనింద్యము" అను విషయము లోకమునకు వ్రకటమగునట్లు చె 
*రు ఆవిధముగా శాసించుటకు అవకాశము లేకుండ జేసెను. అప్పటికే వా? 
ధర్మ వక్షము నవలంబించి లోకనిందకు పాత్రులై యుండిరి. అందువలన వారు ఇంకి 
క్రమముగా ధర్మరాజును శాసించుటకు సావాసింవలేక పోయిరి. 


(మ) రాధేయాకర్షణ వ్రయళ్న చనునము 


శ్రీకృవ్ణుడు కర్దునితో బయలుదేజి కొంతదూరము వచ్చిన తరువాత రథము ని 

కాంతమునరిదు ఆతనితో ఇట్లనెను. "రాధోయా! నీవు బ్రాహ్మణులను 
పాసించితివి. ధర్మశాన్త ములందు నూక్ష్మవిశేషములను వరినిష్టితముగా (గ్రహించితి; 
'నీనుడు నవోఢుడు అను నిరువురకు, తల్లిని ఏవావాము చేసికొన్నవాడే తండ్రియ, 
'శ్రవేత్తలు చెప్పుదురు. నీవు ఆవిధముగా కుంతికి జన్మించితివి, కాచ్తున ధర్మ్హమ. 

శనరించి పాండురాజునకు వుత్రుడవు. ధర్మశాస్త ములయొక్క ని గవామువలన నీచ 
'జు కాగలవు రమ్ము. తండ్రి వక్షమునందు పాండవులు, తల్లిపక్షమునందు వృష్ణుల 
వు నాతో ఇప్పుడు వచ్చినచో, నిన్ను కౌంతేయువీగా తాలిసికొందోరా 


70 


న్‌ నీవు ముందు పుట్టినవాడ వగుటచే పాండవులు అయిదుగురు, 

దావదీపుత్రులు అభిమన్యుడు, పారిడవులకు నహాయులై వచ్చియున్న రాజులు 
వ. నీకు పాదాభివందనము గావింతురు. నర్వరత్నొవధీ వీజపూర్ణములైన 
హారణ్మయ కుంభములతో అఖిషేచనిక ద్రవ్యములను రాజన్యులు రాబీకన్యలు 
ఇకొనివత్తురు. ఆజవవరా్యాయమున ద్రౌవది నీయొద్దకు కూడ రాగలదు. పాండవుల 
పురోహితుడైన ధౌ మ్యుడు నీకొజకు అగ్నివోత్రమును గావించును. ఆయనతో కూడ 
న పౌరంగతులు వివ్రులు పాండవులు పాంచాలురు నేను నిన్ను వృథివీవతినిగా 

"షేకింతుము. యుధిష్టిరుడు యువరాజగును. అభిషిక్తుడవై నీవు ఊరేగింవునకు 
నా నూ, రేథమునందు ధర్మరాజు శ్వేతవ్యజనమును గై గెకొని నిన్ను 
సేవించును. భీమసేనుడు శ్వీతచ్చత్రమును వట్టును. శ్వేతాశ్వయుక్తమైన రథమును 
అర్జునుడు సారధియై నడపును. అభిమన్యుడు నీకనునన్నలతో ఉండును, 
రకులనవాదేవులు ద్రౌవదీవుత్రులు షాంచాలురు అంధకవృష్టులు దాశార్లు పలు, దకార్డులు 
కను నిన్ను అనునరించి వత్తుము. ద్రవిడులు కుంతలులు ఆంధ్రులు మొదలగువారు 
ఏరథ మునకు ముందు నడుచుచుందురు. నూతమాగదులు నిన్ను బవహువిధముల 
రుతించుచుందురు. పాండవులు నీవిజయమును ఉద్యో షింతురు. నక్షత్రములతో 
కంద్రునివలె పాండవులతోకూడి రాజ్యమును పాలింవుము. కుంతికి ఆనందమును 
లిగింవుము*. 


కో| కానీనళ్చ నవోథఢళశ్చ కన్యాయాం యశ్చ జాయతే | 


వోఢారం పితరం తన్య ప్రాము శ్యాన్ర్రవిదో జనాః || 8 
ఫ్య సో౭సి కర్ణతథా జాతః పాండోః వుత్తో౭సి ధర్మతః | 
నిగవో ద్ధర్మశాస్తాణా మేహి రాజా భవివ్యసి || 9 


రీలకంఠీయమ్‌ : కానీన శ్చ ద్వివిధః | నవోఢః వివావోత్‌ ఊర్ధ్వం జాతః | కానీనః 
ఎవావోత్‌ (పాగ్గాతః | తన్మాతుః వోఢారం తన్య పితరం (పావొుః i 


శో|| మయా సార్థ మితో యాత మద్య త్వాం తాత పాండవాః | 


అభిజా నంకు కౌంతేయం పూర్వం జాతం యుధిష్టిరాత్‌ || 1 
ఫో పాదౌ తవ గ్రహీమ్యంతి భ్రాతరః వంచపాండవాః | 

దౌవదేయా న్తథా వంచ సౌభద్ర శ్చావరాజితః || 12 
| రాజన్యారాజకన్యా శ్చాప్యానయం త్వభిషేచనమ్‌ | 

షష త్వాం చ తథా కాలే ద్రౌవ ద్యువగమివ్యతి || క్‌ 
న న త్వం పరివృతః పార్ల 8 నక్షతైరి వ చంద్రమాః | 

ప్రశాధి రాజ్యం కాంతేయ కుంతేం చ వ్రతినందయ ॥ 28 


శ్రీమవోభారకే - ఉద్యోగవర్వజణి - అధ్యాయః - 139 


71 


కర్ణుడు శ్రీకృష్ణుని యనురాగమును అభినందించి ఇట్లనెను. "కృష్ణా! నీవు చెప్పిన 
కంతయు నిజమే. కానిఅధిరథుడు రాథయు నన్ను వుత్తునిగా ఎంతో ప్రేమతో పెంచిరి; 
కాతకర్మాదు లన్నియు నిర్వర్తించిరి. నూతకులమునేరిదే నాకు వివావోదు లన్నియు 
)ర్వర్తించిరి. పుత్తులు పౌత్తులు కలిగిరి. నువర్ణరానులతో నాకు నకలమైన వృథ్వి 
)ధించినను, శేషా వారి యనుబంధమును అనత్స్‌ మొనరింవజూాలను. దుర్యోధనుడు 
కన్ను ఆర్జునునకు యతియోద్ధ నుగా నమ్మ పాండవులతో యుద్దమునకు 
)ద్ధవడియుస్నాడు. బంధనవధాదులివలన భయముచేతగాని రాజ్యలోభమువేలన గాని 
ను దురోధనున కొనంగిన మాటను అనృత మొనరింవజాలను. ఇప్పుడు నేను 
"ంతేయుడ నని వారిపక్షమున జేరి అర్జునునితో ఎక్కొటికయ్య మును 
)రమించుకొన్నచో, అది నాకే కాక అర్జునునకు కూడ అపకీర్తిని కలిగించును. 
"ండవులు నీవు చెప్పినట్లు చేయుదు రోనుట నిన్నంశయము. ఈ విషయమును 
'వాన్యముగా నుంచుము. యుధిష్టిరుడు నన్ను అన్ననుగా తెలిసికొన్నచో రాజ్యమును 
1రిగ్రహింవడు. నాకు రాజ్యము లభించినను నేను దానిని దురో్యోధనునకే ఇత్తును. 
1ర్మాత్ముడైన యుధిష్టిరుడు రాజు కావలె. ఈ యుద్ధయజ్ఞము భీమసేనుడు దుర్యోధనుని 
$ధథించుటతో నమాప్త మగును. యుధిష్టిరునీ యీద్ధ మునకు తీసికొనిరమ్ము. 
గి జన్మరవాన్యమును కాపాడుమ్ముకి 


శ్రీకృమ్లు డిట్లనెను. "కరా ! యుద్ధము తప్పదని పాండవులకు విజయము 
1శ్చితమని, ఫష్మాదులతో దురోక్ట్‌థనునితో చెప్పుము. ఎక్కువగా ఎండ, చలి లేకుండ 
గమ్యముగా ఓవధదీ ఫల నమృద్ధముగా ఈమానము జరుగుచున్నది. నేటికి 
'డవదినమున అమావాన్య వచ్చును. అది శక్రదైవతము. అప్పుడు యుద్ధమునందు 
మూరు కోరినట్లుగా వీరన్వర్గ ము లభించునట్లు చేయుదునని నామాటగా 
ఏర్యోధనాదులకు చెప్పుము. 


కర్ణుడు కృష్ణుని మాటను నమర్థించుచు ఇట్లనెను. "కృష్ణా ! నీవు చెప్పినట్లె 
;రుగునకౌరవ వీనాశనూచకములైేన శకునము లనేకములూ కన్పించుచున్నవి. 
స్రవ్నములు కూడ నాకు అప్లే కలుగుచున్నవి. యుధిష్టిరుడే భూమిని పాలించును. 
'నును దుర్యోధనునకు నవోయమై మై యున్న క్షత్తమండల మంతయు గాండీవాగ్ని యందు 
వేశంతుము. ఇందులకు నందియము లేదు 


కృముడు కర్గునినిశ్చయము నెతీంగి కౌగిలించుకొని వీడ్కొలిపె ను. కర్ణుడు 
ఇస్త్రినకు బమయులుదేపిగా కృష్ణుడు నవరివారుడై వేగముగా ఉవప్లవ్యమునకు పోయెను. 


బాలపియ 


యుద్ధమును నివారించుకర్తవ్యమున శ్రీకృమ్ణడు కర్ణుని పాండవులయొద్దకు 
;కర్ణించుటకు తుది పయత్నమొనరించెను. కరుడు లేకున్నచో దుర్యోధనుడు 


7 


యుద్ధమునకు వూనుకొ నడు. కుంతి ఎంతో వ్రయత్నముతో వేదనతో దాచుకొనుచున్న 
కనాాత్వభంగవృత్తా ంతమును ఇందులక్రై బహిరంగవజచుటకు కూడ క్పృమ్జు మడు 
వెనుదీయలేదు. అట్లు చేయుటవలన మేనత్తకు సాటివారిలో అవమానము మనస్తా వేము 
కలుగు ననుట నిక్చీతము. అయినను ఆయన ప్రజావినాశనివారణ మనుకర్తవ్య 
నిర్వవాణదృష్టితో దానిని లెక్క పెట్టలేదు. 


ty 


కానీనుడు నహోఢుడు అని కన్యాప్పుత్తులు రెండు విధములు. కన్యకు 
వివావామునకు పూర్వమందు జన్మించినవాడు కాసీనుడు ; వివావామునకు తరువాత 
జన్మించినవాడు నవోఢుడు. ఆమెను వివావాము చేసికొన్న వాడే ఇరువురకును 
తండ్రియగును. కావున ధర్మాదులవలన జన్మించిన యుధి ప్టిరాదులకు వలెనే 
నూర్యునివలన కుంతియందు జన్మీంచిన కర్ణునకు కూడ పాండురాజే ధర్మవద్ధతియందు 
తండ్రియగును. “ధర్మశాస్త ముల యొక్క. నిగ్రహమువలన నీవురాజు కాగలవు (నిగ్రవోత్‌ 
ధర్మశాస్థ్రాణామ్‌) అని శీ శ్రుకృష్ణడనుట గమనింవదగియున్నది. నిగ్రహమనగా 
ఇతరులనుశాసించుట. ఇచ్చట ధర్మశాస్త్ర ములు ఎవరిని శానించును? కర్ణుని విషయమున 
పాండురాజవుత త్రత్వమును నంశయించు వారిని ధర్మశాన్రములు శాసింవేవలసియున్నది. 
కర్లుడు కుంతీవు|తుడైనను జాతకర్మ వివావోద్నిక్లంస్కారము లన్నియు నూతకులముననే 
పోంది పుత్తపౌత్తులతో వర్తిల్లైను. అందువలన అతడు జన్మచే క్షక్రియుడైనను 
నంస్కారములచే క నూతుజే ర్రైనాడు. అందువలన అతడు నుక్షత్తి యుడైైన 
పాండురాజు నకు కుమారుడగుతీ, క్షత్తి త్తియనంస్కారములతో -పెంపొందీన 
యుధిష్టిరాదులకు అగ్రజుడగుట ఎట్లు కుదురు నని కొందజు నందేహింవవచ్చును. 
నూతులు రథకారవృత్తియం దుండి రాజ్యపాలనకు అర్హులుగా భావింపబడకున్నను 
నూతజాతి క్షల్రియ వర్షాంతర్గతమే. కావుననే దుర్యోధనుడు కర్ణుని అంగరాజును 
కావింవగలిగేను. అతడు అంగరాజైనతరువాత "పెక్కుయజ్ఞములను గావించెను. 
అందుచేత ధర్మశాన్తములయొక్క బలమువలన అతడు పాండురాజునకు వుత్తుడగుట 
నమంజనమే అని ఒప్పించుటయే ధర్మశాస్త్ర ములయొక్క నిగ్రహము. 
విద్యావృత్తినంస్కారాదులు జన్మలక్షణమును మార్చలేవు. యుద్ధములు చేసిన ద్రోణుడు 
బావ్యాణత్వమును, నందునియింట పెరిగిన బలరామకృష్ణులు క్షత్రియత్వమును 
కోల్రోతేదు. 


రాజ్యులోభముచేతనే కాక ద్రౌవదీసౌందర్యముచేత కూడ శ్రీకృమ్మడు కర్టుని 
ఆక ంచుటకు (వయత్నించెను. మవాోనీరులుగా ఎదిగియున్న యువపాండవులకు 
ఆయిడుగపరికి తల్లియైన డ్రవది విషయమున ఆయన ఇట్లు మాటాడుట ధర్మమా అని 
er నంశయింతురు. కాని “నేను నిందితమైన కార్యమును ప్రవర్తింవజేయను" అని 
ధృతరామనితో, “కంమక్రోధాదులవల న నేను ఎవ్పుడును ధర్మమును వీడను" అని 
దురోధనునితో ఆయన ఇంతకు ముందే చెప్పినాడు. "పురుషోత్త ముడైన ( యో 


73 
అట్టి కృష్ణుడు ద్రౌవదినిగూర్చి ధర్మహీనముగ ప్రనంగించె ననుట నంభావ్యము కా, 
కావున అందలి ధర్మవిశేషమును మనము విమర్శించి గ్రహింవవలసియున్నది. 


డ్రౌవది పాండవులకు అయిదుగురికి ఏ హేతువు చేత భార్య అయ్యె 
ఆహేతువు చేతనే కర్ణునకు కూడ భార్య అగుట నమంజనమని Bere 
"భిక్షను మో రందజు ఘేజింవుడు" అని దె దౌవదీవివావా నందర్భమున కుంతి యను 
ఇమాటపై వారందయును |ద్రౌవదిని భార్యునుగా వరిిగహించిరి. “మీరు a 
అన్నవ్వుడు కుంతియొక్క దృష్టియందు కర్ణుడున్నాడా? లేడు.కాని ఆమె మనన్సునం 
కుమారుడుగా కరుడు మెదోలుచునే యేన్నాడు. లోకమునకు భయపడి ఆ. 
ఆవిషయమును బయల్పణువ లేకపోయినను వానిని ఎవ్పుడును తన్యరిల వల 
కులవినాశమును నివారించుటకై ఆమె లోకావవాదమును లెక్క "పెట్టక వాని 
కుమారునిగా ప్రకటించుటకు సిద్ధపడి కృష్ణుని రాయబారమున కనంతరము వాని 
కలిసికొని పాండవవక్షమున చేధీమని బతీమిలాడినది. తుదకు యుద్దమృతుల 
(పేతకార్యములు కావించునప్పుడు, వరలోకమున కూడ వానికి దుర్గతి నంఫేవింవరా, 
అను తలంవుతో సావాసించి యుధిష్టిరునకు వాని జన్మవృత్తా రతమును చెపె ప్ప? 
కావున కర్టుడు తనకుమారుడే అనీ అమె పకటించినతరువార, అయిదుగు 
కుమారులకు నమానముగా భోగ్యగా నున్న ద్రౌవది అ(గజునకు ఖోగ్యుకాద 
చెప్పజాలదు. యుధిష్టిరు డైనను అగ్రజునకు అందని దౌపదీభోగమును తా, 
పొందుటకు అంగీకరింవడు. అయినచో ఎప్పుడో వివాహమై పుత్తులను కూ 
పొందియున్న దౌవదికి అప్పుడు మరల కర్టున కిచ్చి "పెండ్లి చేయుదురా ? ఆమె 
యుధిష్టిరునితో వివావామైన తరువాతనే కదా తక్కిన నలువురితో వివావాము, 
జరీగినేది. ఆ విశేషవిధిచేతనే ఇప్పుడుకూడ ఆమెకు కర్తునితో వివాహమ 
జరుగవచ్చును. 


ఈ వివావామునకు యుధిష్టిరాదులు అంగీకరించినను ద్రౌవది యంగీకరించున 
కురునభలో ఆమెను బంధకి అని, ఆమెను వివన్రను గావించినను దోషము లేదని కర్ణు( 
అమానుషముగా ఉదాటించి వరివాసించిసాడు.' దుశ్శాననునిచర్య కన్న కర్ట్‌ 
వరివోనమే తనకు ఎంతో బాధను కలిగించుచున్న దని ఆమె, వనమునందు ఓదార్చుట! 
వచ్చిన కృష్ణునితో చెప్పినది. అంతద్వేషముతో ఉన్న ఆమె కర్పునకు భార్య యగునా 
కాని పాండవులకు మాత్రము కర్దుని యందు తక్కువద్వేష మున్నదా? కోర్టు 
నంవారించిరాలే దని యుధిష్టిరుడే అర్జునుని ఎంతో నిందించినాడు. అట్టి యుధిష్టిరు 
అతడు తమకు అన్న యని జేలిసినంతనే పొందినవరితావము సామాన సమైనది కొడ 
ఆయన ఆతావమునకు తట్టుకొ నలేక తల్లినే నిందించినాడు. ధార్మికు6 
ఏపరిస్థితియందైనను స్వాతం[త్యమును అవేలంబింపరు. ఎట్టి కష్టనష్టముe 
కలుగుచున్నను వారు వానిని నహించుచు ధర్మ విహితమైన మార్గముననే వర్తీ ంతుర 
ధృతరాషమ్ట్రనివలన ఎన్నియాపదలు వచ్చినను ధర్మరాజు -పెదతం డ్రియాజ్ఞల: 


74 


పాటించుచునే యుండెను. అందువలన ధర్మరాజు, అతని ననునరించుచు అతనితమ్ములు, 
కర్ణునివలన కలిగిన యవమానములను విన్మరించి వానిని అన్ననుగా 
ఆరాధించునవ్పుడు, ద్రౌవదికూడ అప్లే వానిని భర్తనుగా అంగీకరించుట తప్పదు. 


(దౌవదివిషయమున కృష్ణుడు గావించిన పస్సావము చాల విడూరముగ 
చుచుండుటచే కొందణు, ఆజవపేర్యాయమున ద్రౌవది నీయొద్దకు కూడ రాగలదు. 
"షష్టీ త్వాం చ తథా కాలే ద్రౌవద్యువగమివ్యతి" అని కృష్ణుడు చేప్పినమాటకు, ఆమె 
కర్టునకు భార్యయగుట అర్థము కాదని, ఒకానొక నమయమున అందజతో పాటు 
ఆమేకూడ రాజైన కర్ణుని సేవీంచుటకు పోవుట దానికి అర్థమని చెప్పుచున్నారు. కాని, 
"నిన్ను కూడ" (త్వాంచ అన్నచోట "కూడ" (చ అనువదము" త్వాం" అనువదమునకు 
నన్నిహితమ్మై అన్వయించుచున్నది. "దౌపది కూడ" అని చెప్పుట చాల 
దూరాన్వయమగును. అందజతోపాటు ఆమె కూడ మవోరాజునుగా కద్దుని సేవించు నని 
కృష్ణుడు చెప్పుట నిర్విశేషము నిరర్థకము. అందజతోపాటు ఆమే కూడ కర్దుని 
మవోరాజునుగా సేవించు ననుటలో కో్టుడు పొందదగిన యాకర్షణ మేదియును లేదు. 
కృష్ణు డప్పుడు చెప్పుచున్న మాటకే కన్నింటికిని కోర్టుని వొప్త నను పాండవుల 
వక్షమేనకు ఆకర్షించుటయే తాత్పర్యము. అందువలన "యేధిష్టిరోదులనువలె నిన్ను 
కూడ డ్రౌవది ఆజవవర్యాయమున భర్తనుగా పొందును" అని కృష్ణుడు చెప్పిననే 
కర్టునకు ఆకర్షణము కలుగుటకు అవకాళమేర్చడును. ఆమె కర్టుని మహారాజునుగా 
మాత్రమే సే సేవీంచుట కృష్ణునకు తాత్పర్యమైనచో, "నిన్ను కూడ” (త్వాంచ) అని 
చెప్పకుండ "త్వామేవ" అని సేప్పియుండును. అవ్పటివజకును యుధిష్టిరుడు మవోరాజై 
యుండినను కర్టుడు పట్టాఖిషిక్తు డైనచో కరుడే మవో రాజగును. అందువలన 
"మవోారాజునుగా నిన్నే" శ్వా మేవ ద్రౌవడి శీవించును' అని కృషుడు చెప్పవలసి 
యుండును. అప్పుడు ఎవరైనను కర్ణుని ఒక్కనినే మవోరాజునుగా సేవింతురు గాని 
యుధిష్టిరుని అట్లు సేవింవరు. కావున క్‌ర్టుని ఆకర్షించుటకొ అకు, ద్రౌవది అతనికి భార్య 
యగుననియే వ్రలోభపెప్పె నని, ఆయనో అట్లు వస్తా వించుట అనంగతము అధర్మము 
కాదని గ్రహింవవలసియున్నది. 


ఈ కృవ్షకర్ణనంవాదమును నంజయుడు ధృతరాష్టు నకు చెప్పినట్లుగా ఉన్నది. 
| వాదయమున్‌కు వట్టునట్లుగా మధునూదనుడు కర్ణునకు ఇ చెప్పినమాటలను చెప్పెదను 
వినుము" అని నంజయుడు ధృతరాష్ట్ర నకు వారీనంవాదమును చెప్పెను. 


శో|| వ్యాదయ గ్రవాణీయాని రాధేయం మధునూదనః | 
యాన్యబవీ దమేయాత్మా తాని మే శృణు భారత | | 5 


శ్రీమవోభారతే - ఉద్యోగపర్వణి - అధ్యాయః - 139 


తలు జ Sew Iw నష న 


75 


ఏకాంతమునందు మూడవవానికి తెలియకుండ మాటాడుకొని రనుట న్పష్టము. కాః 
నంజయుడు వారియొద్ద లేడు. అవ్పటికి నంజయునకు దూరదృష్టి దూర శ్రవణ, 
వరచిత్త విజ్ఞానము మొదలగుశక్తులు లభింవలేదు. యుద్ధమునకు రెండు వక్షములవా 
కురుకేత్రమున చేరి శివిరములు నిర్మించుకొన్న తరువాత వా్యానభగవాను 
ధృతరాష్ట్ర నియొద్దకు వచ్చి, "నీవు యుద్ధమును చూడదలచుకొన్నచో నీకు దివ్యద్య 
నొనంగుదును" అనెను. ధృతరామ్హడు, “నేను "ఘోరయుద్ధమును చూడలేను. క 
వినగోరుచున్నాను" అనెను. అపుడు వ్యానభగవానుడు సేంజయునకు దూరద్య 
దూరశవణము మొదలగు శక్తులను ప్రసాదించి ధృతరామ్హనకు యుద్ధవిషయము ల 
చెప్పుమని ఆదేశించి వెడలిపోయెను. 


భీవ్మవర్వము - అధ్యాయము - శో 9, 10 


యుద్దా రంభమునుండియే నంజయునకు ఈ శక్తులు కలిగిన 
కృష్ణకర్షనంవాదనమయమునకు అతనికి ఆ శక్తులు లేవు. అందువలన ఏకాంతమునం 
జరిగినీయానంవాదము నంజయునకు తెలియుట, అతడు ధృతరాష్టు నకు చెవ్వు 
అనంభవము. 


ధృతరామ్హనకు నంజయుడు కర్ణజన్మవృళ్తాంతమును చెప్పియున్నచో వెం 
ఆయన దుర్యోధనునకు చెవ్పకుండుట కుదురదు. ఆవిధముగా యుద్ధమునకు 6 వశ 
కర్ణుడు కౌంతేయుడని తెలిసినచో దుర్యోధనుడు యుద్ధమునకు సిద్ధవడుా 7 వాక 
తెలీసినతరువాత పాండవులకు తెలియకుండుట నంభవము కాదు. కర్ణుడు అన్నయ 
ఎజణీంగినచో యుధిష్టిరుడు యుద్ధమునకు వచ్చునా? కుంతి రవాన్యమును కాపాడె న 
యుథిష్టిరుడు పరితపించువీవలన, యుద్ధ ము ముగిసి _పేతకార్యము: 
ఆరంభమగు వణకు ధృతరాష్ట్ర దులకు పాండవులకు కోర్టుని జన్మరవాన్యవ 
తెలియదనుట న్పవ్షము. కావునే నే కృష్ణకర్ణసంవాదమును నరజయుడు చెప్పలేద 
ధృతరామ్టడు వినలేదు. 


కృష్ణుడు బయలుదేజి పోవునవ్వుడు వ్రత్యేకముగా కర్లుని వంటగకొని పోవు, 
వఏకాంతమూన అతనితో మాటాడుట ధృతరాష్టు నకు కెతరులకు కూడ చా 
కుతూవాలమును కలిగించియుండు ననుటలో నందేహీము లేదు. కాసి ఆనంవాదవ 
ఎట్లు జరిగినదో ఎవరికిని తెలియకపోవుటచే ఒకరి కొకరు చెప్పుకొనునవకాశవ 
కలుగలేదు. ధృతరాష్ట్రుడు ఎవరినైన కుతూవాలముతో అడిగినను, "ఏమి జరిగన 
మాకు కూడ తెలియదే” అనియే = వారు కూడ చెప్పియుందురు. అందువలన యుద్ధవ 
ముగిసిన తరువాత కుంతి (వ్రకటించువణకు కర్ణుని జన్మవృత్తా ంలోవ 
రవాన్యముగానేయుండెను. 


76 


కథను వినుచున్న జనమేజయునకు ఈవిషయమున తప్పక కుతూవాలమ 
కలిగియుండును. అతడు అడుగగా వైశంపాయనుడు ఈనంవాదమును చెప్పెన, 
నా నంజయుడు 'యుద్ధపోనములను అన్నింటిని ధృతరాష్టునక 
వ నంవాదమును కూడీ అతడే చెప్పియుండు నను భ్రాంతిజో శ 
నంవాదమునకు అతల ముగింపునందు నంజయధ్యుతరాష్టు 
నంభాషణమును ఎవరో కూర్చియుందురు. అందువలన ఈ శోకములు ప్రక్షిషమ 
అనుట న నష్టము. 


ధృతరాష్ట్ర నంజయుల నంభా షణముతో పాటు కృష్ణకర్ణనంవాదము కూ; 
(వ్రక్షివమే ఏల కారాదు ఆని కొందణు వ్రశ్నింవవచ్చును. ఈనరివోదము లేకున్నచో శ 
మవోకావ్యమునందు కలుగు భంగమేదియును లేదు. దీనిని గూర్చిన వ్రస్తావము దీని 
ముందుగాని తరువాతగాని కన్పించుటలేదు. అందువలన ఇది (పక్షిష్పవు; 
తలంవవచ్చును. కాని వదుమూడవ శతాబ్దమున మవోభారతమును ఆంధ్రీకరించి, 
తిక్కనగారు దీనిని అనువదించియుండుటచే అప్పటికే ఇది మూలమునందున్న ద। 
ఆయన దీనిని వ్యానకృతముగానే సీ స్వీకరొంచె న నని నృష్టమగుచున్నది. కావున ఇ 
ధృతరాష్టనంజయుల సంభాషణముగా కేక జనమేజయవై శంపాయను! 
ప్రశ్నోత్తరీవూర్వకముగా మూలమున తం నని తలంవవచ్చును. 


3. కర్తవ్య నిశ్చయ కమండలువు 
(ఏ) థీష్మాది వచన కథన చమనము 


వాస్తిననుండి ఉవవ్షవ్యమునకు తిరిగివచ్చి (శ్రీకృమడు ధర్మజుని కొలువుల్‌ 
కురు నభావ్యత్తా ంతమును నం గ్రవాముగా చెప్పెను. తరువాత్‌ ఆయన తనభవనమునక 
పోయి విశ్రమించెను. యుధిష్టరుడు రాజులను వీడ్కొని నభను ముగించి సాయంనంధ 
నుపాసించి తమ్ములతో కూడియుండి తనభవనమునకు (శ్రీకృష్ణుని పిలిపించి 
కురునభలో భీష్మాదులు దురోధనునకు ఎ'బ్లట్లు హితమును బోధించిరో వివరముగ 
చెప్పు మని యభ్యరించెను. 


శ్రీకృమ్పుడు డిట్లు చెప్పెను. "నభలో నేను నంధినిగూర్చి వ్రనంగించినంతః 
దురో్యధనుడు నవ్వాను . భీమ్మడు క్రుద్దుడై కురువంశ వర్ణనమున్లా తాను గావించినక్ళక 
అ వివరించి వా వానితో ఇ ఇట్లనెను. pe తమ్ముడు క్షయవ్యాధితో మరణించినప్పుడ 
నత్యవతీదేవి యనుజ్ఞతో నంతతిని ప్రసాదింవుమని వ్యానమవార్షిని ప్రార్థించితిని 
ఆయన భ్రాతృభార్యలందు ముగ్గురు కుమారులను కలిగించెను. అంధుడైన గి తం 
రాజు కాలేదు. పొండుడే రాజయెగ్టను. పాండురాజుయొక్క వుత్తులు తండ్రీరాజ్యమున 
కోరుచున్నారు. వారితో కలహింవకుము. నగము రాజ్యము నోనంగుము". 


77 
శో|| అయాచం భ్రాతృదారేమ తదా వ్యానం మహామునిమ్‌ | 


నవా మాత్రా మవిరాజ ప్రసాద్య త మృషిం తదా | 3 
శ్లో|| _అవత్యార్థం మవోరాజ ప్రసాదం కృతవాంశ్చ నః | 

త్రీన్‌ న వత్తా నజనయ తదా భరతనత్తమ || 4 
శో|| అంధః కరణహీ నత్వా నైష్నవ రాజా పితా తవ | 

రాజా తు పాండు రభవ న్మవోత్మా లోకవి శ్రుతః | 4 
శో] నరాజా, తన్య తే వుత్రాః పితు ర్లాయాద్య వోరిణః | 

మా తాత కలవాం కార్డీ రాజ్య స్వార్థం పదీయతామ్‌ | 4 


శ్రీమవోభారతే - ఉద్యోగవర్వణి - అధ్యాయః - 146 


తరువాత ద్రోణు డిట్లు వానికి హితమును బోధించెను. "ధర్మాత్ముడైన పాండుర్‌ 
రాజై కులవ్రదీవకు డయ్యెను. ఆయన జ్యేమృడైన ధృతరామ్హ నకు, అట్లీ చిన్న వాత, 
విదురునకు రాజ్యము నొనంగి, ఈయనను సింవపాననమునం ౨ దుంచి భార్యలతో కో 
వనమునకు పోయెను. విదురుడు సింహాననమునకు క్రిందుగా కూర్చుల'! 
వాలవ్యజనమును గైకొని వినయముతో మోతండిని సేవించున్నాడు. ఆవిధము? 
రత్త నాట రాజ్యమును ధృతరాష్ట్రనకు విదురునకు అప్పగించి వృథివియండ 
వర్యటించు? చుండెను. కోశవృద్ధిని భృత్యవర్యవేక్షణమును విదురుడు కావించుచుండెన 
అట్టికులమున జన్మించినే నీవు కులభేదమును కలిగించుటకు ఎట 
నిశ్చీయించుచున్నావు? సోదరులతో కూడిరాజ్యమును భోగములను అనుభవింవుమ 
నేను దైన్యముతో కాని ధనార్థినై కాని చెవ్పుట లేదు. నాకు భీమ్మడు ఇచ్చినదానినే నేన 
కోరుచున్నాను. నేను నీవలన్‌ జీవనోపాయమును వృత్తిని కాంక్షించుట లేదు. భీమ్మడ్‌ 
ఏవైవున నుండునో నేను ఆవైవుననే ఉందును. భీమ్మడు చెప్పినట్లు చేయుము: 
రాజ్యములో నగమును పాండవుల కొనంగుము. నాయాచార్యకత్వము మీయండ 
కండల యందును నమానమే. నాకు అశ్వత్థామ ఎంతో అర్జునుడు కూడ అంక 
ఇన్నిమాట లెందుకు ? ధర్మమెచ్చట నుండునో జయ మచ్చటనే యుండును". 


శ్రీ] తథా పాండు ర్నరవతి నృత్యనంధో జితేంద్రియః | 
రాజా కురూణాం ధర్మాత్మా నువత న్ఫూనమాహితః | 


శ జ్యేషా తారక మదద ద్ధ్భృతరాష్యాయ ధీమతే! 
యవియ'సే తథా క్షత్తే కురుణాం వరీశ శవర్ధనః || వ్‌ 


నీలకంఠీయమ్‌ : జ్యేష్టా అంధత్వాత్‌ అనర్హః | క్షత్తా వియోనిత్వాత్‌ అనర్హః ఇర 
రూచయన్‌, యథా జ్యేష్టాయ అదదత్‌ తథా క్షే విదురాయ ఆపి న్యానభూత మేదదః 
జలిభావః | 


78 


శ వినృజ్య ధృతరాష్ట్ర య రాజ్యం న విదురాయ చ 
చచార వథివీం పారిడుః న నర్వాం వరవురంజయః || 8 


శ్రీమవోాభారతే - ఉద్యోగవర్వణి - అధ్యాయః - 147 


పిమ్మట ధర్మవిదుడైన విదురుడు ఫీమ్మనివైపు తిరిగి ఆయన ముఖమువంక 
జూచుచు ఇట్లనెను. “తండ్రీ! నామాట వినుము నీవు వునరుద్ధరించిన కురువంశము 
నశించుచున్నది. నేను ఎంతగా విలపించుచున్నను నీవు నామాపేను లెక్క. పెట్టుట లేదు. 
ఈకులమునందు కులపాంసనుడైన యీ దుర్యోధను డెవడు ? లోభపొతుడైన 
వీనిమాటను నీవు అనునరించుచున్నా వు. అనార్యుడు కృతఘ్నుడు తండ్రికి 
అవిధేయుడును అయిన వీనికారణముగా కౌరవులు నశింవకుండునట్లు చూడుము. నీవు 
నన్ను ధృతరాష్ట్రుని ఈకులమును, చిత్రకారుడు వటమున చిత్రమును తీర్చునట్లుగా, 
పెంపొందించితివి. ఇప్పుడు జరుగనున్న కులక్షయమును ఉ పేక్షింవకము. వినాశము 
దావురించుటవలన నీమతి నశించినదా యేమి ? ధృతరాష్ట్ర నితో కూడ నాతో 
వనమునకు పోవుదము రమ్ము, లేదా వంచన మాత్రమున ప్రజ్ఞాశాలియ్రున 
యీదురోకోధనుని బంధించి పాండవులచే అభిరక్షితమైన యీ రాజ్యము పాలింవుము". 


శో॥ పితు ర్వదన మన్వీక్ష్య వరివృత్య చ ధర్మవిత్‌ | 
దేవవ్రత నిబోధేదం వచనం మమ భాషతః | 18 


శో|| వనష్టః కారవో వంశన నయా యత్సున రుద్భృతః | 
తన్నే గై విలవమానన్య వచనం నము పేళ్షసే |" 19 


శో|| కోయం దుర్యోధనో నామ క భకాంన | 
తన్య లోభాఖిభూతన్య మతిం నమనువర్తగే స|| 20 


శో|| ఏతే నశ్యంతి కురవో దుర్యోధనకృతేన వై! 
యథా తేన వ్రణశ్యేయు ర్మవోారాజ తథా కురు || 22 


శో|| అథ తేద్యమతి ర్నష్టా వినాశే దప్రత్యువస్థితే | 
వశం గచ్చ మయా సార్ధం ధృతరాష్ట్రేణ చై చెవ వా || 25 


శో|| బద్దాకివా నికృతివ్రజ్ఞం ధార్వరాష్ట్రం నుదుర్మతిమ్‌ | 
శా ధదం రాజ్య మద్యోశ పాండవ రభిరక్షితమ్‌ || 26 


శ్రీమవోభారతే - ఉద్యో్యోగవర్వణి - అధ్యాక్థియః - 147 


పిదవ గాంధారి కుమారుని చూచి కోవముతో రాజు లందజు వినుచుండగా 
ఇట్లనెను. “ఈ రాజనభయందున్న పార్థివులు బ్రవ్మార్షులు తక్కిన నభానదు లందును 


79 


నీయవరాధమును విందురు గాక! ఈ రాజ్యము పాండునిది. దానిని పాలించుటక 
ఇప్పుడు ఆతనిపుత్తులే అర్హులు. ఇతరులు ఎవ్వరును అర్హులు కారు 
పితృపితామహులనుండి ప్రాప్రమై మైన యీరాజ్యము నర్వము పాండవులకు, వా! 
వుత్రపౌత్తు లకే చెందును. ధీవ్మధృతరామ్హలను పురన్కరించుకొని న్యాయాగతమైః 
కురేవుల యీ రాజ్యమును ధర్మవుత్రుడు ఏ వరిపాలించును గాక ! 


శో రాజ్యం తు పాండో రిద మప్రధృష్యం తస్యాద్య పుత్రాః ప్రభవస్తి నాన్యే| 
రాజ్యం త దేత న్నిఖిలం పాండవానాం "పైతామవాం పుత్రపౌజ్ఞానుగామా | 3 


శో|| న్యాయాగతం రాజ్య మిదం కురూణాం యుధిష్టిర శ్ళాన్లు వై వై ధర్మపుత్రః | 
వ్రచోదితో ధృతరాష్ట్రేణ రాజ్ఞా వురనృత శ్యాంతనవేన చై చెవ॥ 3 


శ్రీమవోభారతే ఎ ఉదో్యోగవర్వణి - అధ్యాయః - 147 


అనంతరము ధృతరాష్ట్రుడు కూడ కుమారుని అనునయించుచు తవ 
వంశట్రశస్తిని వివరించి ఇట్లు చెప్పెను. "జ్యేమృడనైన నేను అంగహీనుడ నని రాజ్యమ 
నుండి తొలగింవబడి తిని. చిన్నవా డైనను నాం దాజ్యమును పొందెను 
వానియనంతరము వానివుత్తులకే ఈ రాజ్యము నోరేక్రమించును. నాకే రాజ్యమునండి 
అధికారము లేనప్పుడు నీకు స్వామ్యమెట్లు కలుగును ? రాజార్టార్హత లేని వాని 
పుత్తుడవైన నీకు రాజ్యముపై స్వామ్యములేదు. నీవు రాజ్యమును గోరుచ 
వరులసొమ్మును వారింవదలంచుచున్నావు. యుధిష్టరుడు రాజునకు వుత్తుడ 
న్యాయబద్ధముగా రాజ్యము ఆతనిది. అతడే ఈకులమునకు భర్త శానకుడును అగున 
నీవు ఆతనీకి నగము రాజ్యము నొనంగుము. మిగిలినది నీకు నీసోదరులకు చాలును 


శో| జ్యేష్ట వ్రభ్రంశితో రాజ్యాత్‌ హీనాంగ ఇతి భారత | 
పాండును పు రాజ్యం నంప్రాప్తః కనీయా నపి న న్షృవః || 3 


శో|| వినాశే తన్య వుత్తాణా మిదం రాజ్యమరిందమ | 
మ య్యభా గినిరాజ్యాయ కథం త్వం రాజ్యమిచ్చసి | 
ఆరాజవుత్తో వ్యాస్వామో పరన్వం వార్పు మిచ్చసి || 3 


శో|| యుధిష్టిరో రాజవుత్తో మవోత్మా న్యాయాగతం రాజ్య మిదం తన్య | 
నకౌఠరవ స్యాన్య కురన్య భర్హా ప్రశాసితా చైవ మవానుభావః | 3 


శో అరాజవుత్ర న్త వ్ర మనార్యువృత్తో లుబ్ధ న్సదా బంధుమ పావబుద్ధిః| 
క్రమాగతం రాజ్య మిదం వరేషాం వార్తుం కథం శక్ష్యసి దుర్వినీత || 3 


శ్రీమవోభారతే - ఉద్యో్యోగవర్వణి - అధ్యాకాయః - 148 


80 
బాఐప్రియ 


దోణుడు చెప్పినమాటలలో పాండురాజు అడవులకు పోవుచు 
రాజ్యపాలనభఖారమును ధృతరాష్టు నకు విదురునకు అప్పగించి పోయెనని 
న్పష్టమగుచున్నది. తాను తిరిగి వచ్చువ్‌జకో 7 దక తనవుత్తులు వచ్చువణకో విదురుని 
సాయముతో ధృతరాష్ట్రన పేరట భీమ్మడు రాజ్యమును ) పాలంవవలి, నని పాండురాజు 
తలంచెను. అంతమాత్రమే కాని ఆయన అన్నకు రాజ్యవట్టాభిషేకము చేయలేదు. 
విదురునకు కూడ ఆయనరాజ్యము నొనంగె ననుటవలనరాజ్యపాలననాద్ధి కారమును 
తాత్కాలికముగా వారిపైనుంచె నన్నమాట. శూ ద్రస్త్రీయందు కల పొరశ శవుడైన 
విదురునకు రాజ్యము'పై ఏ ఎట్లు స్వామ్యము లేదో అస్తు క్ల చక్షురింద్రియహీనుడై అంధుడైన 
ధృతరామ్హ నకు కూడ లేదు అనుట స్పష్టము. పాండురాజు తన పుళ్లు లకొజకు 
రాజ్యమును అన్నయొద్ద తమ్మునియొద్ద స్యానమునుగా, అనగా ఇల్లడేగా, ఉంచె 
నన్న మాట. ఇల్లడగా ఉంచిన ws సువులపె , వానిని రక్షింప స్వీకరీంచినవానికి, 
స్వామ్యము ఎప్పుటికిని ఏర్పడదు. pater ధృతరాష్ట్రుడు రాజు కాలేదు. 
దుర్యోధనుడు రాజవుత్తుడు కాలేదు. కావున రాజ్యమంతయ్హ ధర్మరాజుదే. ధర్మబుద్ధితో 
గాంధారి రాజ్యభాగమును వస్తావింపక, "పితృపితాకువులనుండి ప్రాప్త మైన 
యీరాజక్యము నర్వము పాండవులకు వారి పుత్రపౌత్తులకే చెందును" అని" 
ఉదా టీంచినది. (రాజ్యం త దేత న్నిఖిలం పాండవానాం, "పైతామహం 
వుత్రపాత్దానుగామా). 


రాజ్యముపై దురో్రధనునకు ఎట్టీస్వామ్యుము లేదని, అతడు రాజ్యమును కోరుట 
వరులసామ్మును వారించుటయే, యని భీష్మాదు లందును ఉద్దాటించిరి. కాని 
దుర్యోధనుని నిగ్రహించి SE నను ధర్మజునకు రాజ్యము నిప్పింవవలయు నను 
కర్తవ్యమును నిర్వహించుటకు మౌ త్రము ఎవ్వరును ముందునకురాలేదు. దుర్యోధనుని 
నరిటైనమార్గమున నుంచుట తమకు శక్యము కానప్పుడు, అధర్మమును నహించుట 
కూడ అధర్మోమే యగును. కావుననే ధృతరాష్టుడు ఖీష్ముడు, అవిధేయుడు 
పాపాత్ముడును అయిన దుర్యోధనుని వదలి అడవికి పోవలయునని విదురుడు వెపె ప్పెను. 
ఖీమ్మడు వెడలిపోయినచో దోజుడు, అశ్వత్తాము కూడ ఆయన వెంటనే వెడలిపోవుదురు. 
అప్పుడు దురోధనునికు ధర్మరాజు నెడుర్కొను సాహనముండదు. అవ్పుడు 
మ అర్ధరాజ్యమునో, కనీనము అయిదూళ్ళనో ఇచ్చి అతడు ధర్మరాజుతో 
నంధిచేసికొ వచ్చునని, ఆవిధముగా భీష్మాదులు కొంతవజకైనను అధర్మము నుండి 
on చ్చునని విదురుడు తలంచెను. నీ ఢ్రైకృమ్ణడు విదురుడు ధర్మ మార్గమును 
నిర్దేశించుచున్నను భీమ్మడు ఆమార్గమును అవలంబింవ దలంవ కుండుట శోచలీయము. 
ఖీమ్మనితోడి మైత్రికొఆకు ద్రోణుడ్రేనను వనవానమునకు బయలుదేరకుండుటకేవం * 
వాదయడౌర్భల్యమే యని చెప్పవలసియిన్నది. ' 


81 


ఖిష్మాదుల పనంగములలోని యీవిషయములు కురునభ ఘట్టము 
వైశంపాయనుడు జనమేజయునితో చెప్పలేదు. ఇక్కడ కృమని పనంగమున అ 
యుద్దాటింపబడుచున్నవి. “అక్కడ ఎందుకు వైశంపాయనుడు సేనిని చెప్ప లేదు?" ఆ 
నంశయము కలుగవచ్చును. ఇది వ్యానభగవానుని మవోాకావ్యనిర్మాణ కతాకౌ శల మ 
అక్కడ చెప్పిన విషయములనే మరల ఇక్కడ చెప్పినచో వినుచున్న కావ్యగశ్రోతల! 
పునరుక్తి గా త తోచి వినుగును కలిగించును. అట్లు ఏనుగు కలుగకుండ కవిత్వకాశలదక్షుడై 
వాష్థనభగవానుడు అక్కడ కొన్ని విషయములను చెప్పి తక్కిన విషయముల: 
ఉపషప్టవ్యమున పాండవుల నన్నిధియందు ప్రనంగమున నమకూర్చెన 
కురుసభయందే అన్ని విషయములను చెప్పి, కృష్ణుడు పాండవులకు అక్కు 
జరిగినదంతయు చెప్పెనని ఒక్కవాక్యముతో ముగించినచో, పాండవ! 
యుద్ధనిశ్చయమును గావించుకొను ఘట్టము నీరనముగా నుండును. 


(1 కార్యాలోచన చమసము 


థీష్మాదులు గావించిన ప్రనంగములను వివరించిన తరువాత శ్రీకృష్ణుడు అచ్చ 
జరిగిన నంఘటనములను గూర్చి యిట్లు చెప్పెను. "ఖీష్మాదులు హితమునువదేశిం 
చుండగా దురో కిధనుడు వివేకమును పోందక క్రుద్దుడై వారిని లెక్క పెట్టక నభలో ను 
లేచిపోయెను. వానివెంట నహాయులైన రాజులను వెడలిపోయిరీ, నేను మొద 
సామమార్గమున దుర్యోధనుని ఒప్పించుటకు ప్రయత్నించితిని. తరువాత మోయ: 
మానుషములు దివ్యములును అయిన పరాక్రమములను (ప్రశంసించి రాజుల 
భయమును కలిగించితిని. రాజులను దుర్యోధనుని ఫీష్మాదులను తృణీకరించి వా! 
నిర్విజ్డులను గావించితిని. జూదమును న్మరింపజేసి ధార్తరామ్హలను నిందించి రాజుల 
వారీయేడ వైమనన్యమును కలిగించితిని. పాండవులు శూరులయ్యును ధృతరామ్ట్రన 
భీష్మాదులకు విధేయులై యుందు రని చెప్పితిని. తుదకు, "అయిదు గ్రామము 
నొనంగినను పాండవులు నంతృవ్నలగుదురు. ఎట్లెనను వారు మితం డ్రికి పోషణీయ 
కదా! వారిపోషణ కోనమైనను కొన్ని [గ్రామము లిచ్చినప్లీ తలంపుము. తక్కి 
రాజకమంతయు నీకే యుండును కదా" అని దురోధనుని బతిమిలాడితిని. 


అయినను వాడు అంతమాత్రమైన యిచ్చుటకు అంగీకరింపలేదు. అద్భుతము 
"ఘోరములు అమానుషములునైన దృశష్టములును ప్రదర్శించితిని. ఎట్లు నను వా 
నుముఖుడు కాలేడు. వానివిషయమున ఇంక దండము తప్పము వేణు మోర్గములే 
వారిని యుద్ధమున నిగ్రహింవకుండ నీకు రాజ్యము రాదు". 


ధర్మరాజు సోదరులతో ఇట్లనెను. "మోరు నభావృత్తాంతమును, మాధవ 
యభిప్రాయమును విన్నారు. ఇంక కౌరవులకు సేనావతియైన భీమ్మనకు నమాను, 


rem 2 2 లు కో Tae. yn 


82 


విరాటాదులను పేర్కొనిన తరువాత ధర్మరాజు శ్రీకృష్ణుని చెవ్పుమనెను. ఆయన 
ధృష్టద్యుమ్నుడు సేనావతి కాదగునని చెప్పెను. 


మయఖునాడే యుధిష్టిరుడు సేనానమేతుడై కురుక్లేత్రమునకు పోయి హిరణ్యతీనదీ 
తీరమును చేరెను. ఆచ్చట కృష్ణుడు వరిఖలను తవ్వించి నృంధావారములను 


సర్మింవజే "నెను. 


న్కంధావారమున మరల ధర్మరాజు "కర్తవ్యము యుద్ధమే యగునా" అనికృమ్ణుని 
శ్నించెను. "ధర్మార్ధనహితముగా నేనెంతగా చెప్పినను దుర్యోధనుడు వినలేదు ; 
es ఆతడు నేన్ను బంధించుటకు కూడ ప్రయత్నించెను; ఇంక నీకు యుద్ధము 
తప్ప గత్యంతరమే మున్నది ? కుంతీ విదురుల యభీ ప్రాయము కూడ ఇదియే." అని క్ష్రోమ్ల 
డనెను. అవ్పటికి యుధిష్టరుడు యుద్ధకర్తవ్యనిశ్చయమున నిరూఢు డయ్యెను. 


83 


8. విజయ కాండము 


విజయగీత 
(ధీవ్మవర్వమున భగవద్దీతావర్వము) 
25వ అధాక్రయము నుండి 42 అద్యాయములు 


విజయ ప్రభా వ్యాఖ్యాన కలితము 
1. అర్హున ప్రబోధ కలశము 


1. బ్రహ్మ నిష్టా కమండలువు 
(9 అర్హున నిర్వేద చమసము 
గత 


శ్రీకృష్ణుడు సారధ్యమును వహించిన రథముపై అర్జునుడు యుద్ధరంగము, 
ప్రవేశించెను. క్‌మ్హడు అర్జునుని చూచి, "అర్జునా ! జుచివై “నంగ్రామరీసిగమునః 
అభిముఖుడవై నీజయము కోకు, శత్రువుల వరాజయము కొఅకు దుర్గాస్తోత్రము॥ 
పఠింపుము" అ అని చెప్పెను. అర్జునుడు రథమునుండి దిగి అపి భకీ కి పూర్వకము/ 
దుర్తాదేవిని న్గుతించెను. వెంటనే ఆవరమేశ్వరి ప్రత్యక్షమై జయము కలుగు న 
వరమిచ్చెను. 


శో శుచి ర్ఫూత్వా మహాబావో! నంగ్రామాధిముఖః సీతః | 
వరాజయాయ శృతూణాం దుర్గాస్తోత్ర ముదీరయత్‌! 


(ఖీ మవోభారతే - భీవ్మవర్వణి - అధ్యాయః - 22 


యుద్ధము ఆరంభిముకా నుండగా అర్జునుడు శై శ్రీకృష్ణుని చూచి, "రథమును ద౦|6 
సేనల మధ్యి నిలువుము ; రెండు వక్షములవారిని జూచెద్‌ను" అనెను. ఆయన అ 
రథమును రెండు" సేనల మధ్య నిలిపి, 1. "నన్నద్దులై యున్న కౌరవుల నందఅను చూడుము 
అనెను. అర్జునుడు ఇరువక్షములయందు న్‌న్నద్దులై యున్న పెతృప్‌తామవులన 
ఆచార్యులను సోదరులను అ మిత్రులను చూచి కృపాతిశయముచే 
ఆవిమడై ఏవషాదముతో ఇట్లనెను. "కృష్టా! యుద్ధమునకు నన్న ద్ధమై యున్న న్వజనము? 
చూడేగా నా ముఖము ఎండిపోవుచున్నేది, శరీరము కంపించుమన్నది; ఆవయవముe 
వట్టు తప్పుచున్నవి, గాండీవము చేవినుండి జారిపోవుచున్నది ; నా మనను 


84 
భ్రమించుచున్నది ; నేను నిలువలేకున్నాను. 


ఎవరికొఅకు మేము రాజ్యమును నుఖభో గములను కోరుచున్నామో అట్టి 
న్వజనమును చంవుటవలన ఏమి శ్రేయన్సు కలుగునో నాకు తోచుట లేదు. వీ రందజు 
నశించిన తరువాత రాజ్యమువలన నుఖభోగములవలన ఏమి వ్రయోజనము ? 
బతికీయుండుటవలన నేవి లాభము ? లోభోవవాత చేతన్కులై వీరు కులక్షయకృతమైన 
దోషమును మిత్రద్రోవామునందలి పాతకమును తెలిసికొన లేకున్నను మే మైనను 
(గ్రహించి ఈ పాపమునుండి వెనుకకు మరల నక్కిజ లేదా ? కులక్షయము 
నంభవించినచో ననాతనములైన కులధర్మములు నశించును. ధర్మము నశించినచో 
కులమును అధర్మము ఆక్రమించును. అయ్యో ! రాజ్బనుఖలోభము చేత న్వజనమునే 
నంహరించుటకు ఉద్యుక్తులమైన మేము ఎంత పావమునకు సిద్ద వడినాము | 
నిరాయుధుడనై ఊరకయున్న నన్ను శన్రపాణులై ధార్తరామ్హలు నంవారిరోచినను, నాకది 
మిగుల మేలే యగును". 


ఇట్లనుచు అర్జునుడు కోకావేశవశుడై శరచాపములను వదలి రథమున 
వెనుకభాగమునకు వచ్చే కూర్చుండెను. అట్లు కృపావేశవళుడై కనుల నీరునిండుచుండగా 
విషాదము నొందుచున్న యర్హునుని చూచి శ్రీకృష్ణ డిట్లనెనుగ"విషమమైన యీ 
వరిస్థితియందు ఈ కశ్మలము నీకు ఎక్కడ నుండి దొవురీంచినది ? దీనివలన కీర్తి 
కలుగదు; న్వర్గము లఖింపదు. ఇది పామరులకు నంభవించునట్టిది, నవుంసకత్వమును 
పౌందకుము. ఇది నీకు తగదు. క్షుద్రమైన యీ వృాదయదౌర్చల్యమును వీడి లెమ్ము". 


అర్జునుడు ఇట్లు దుఃఖించెను. "కృష్టా ! వూజార్తులైన భీష్మద్రోణులను ఎట్లు 
మార్కొందును ? మహానుభావులైన గురుమీలను హింసీంచుటకంటు భిక్షావృత్తియే 
శ్రేయన్క్మరము. ఈ రక్తపు కూడు? నాకు వలదు. నా మనన్సు దైన్యముచేత వాతమై 
యున్నది. నా కేమియు తోచుటలేదు. మూఢమై యున్ననా బుద్ధి ధర్మమును 
నిశ్చయింవజూలకున్నది. నాకు ఏది శ్రేయన్మరమో "నేవు నిశ్చయించి చేవ్పుము. నేను 
నీకు శిమ్యడను ; నిన్ను శరణుపొందుచున్నాను, నన్ను కాసింపుము. ఎదురులేని 
సామ్రాజ్యము నంభవించినను, లేక న్వర్గాధివత్యమే లఖించీనను అవి యీశోకమును 
తొలగింవగల వని తోచుట లేదు. నే నింకోయుద్ధము చేయను". 


చెండు సేనల మధ్య అట్లు మాటాడి కూర్చుండి చింతించుచున్న యర్జునుని చూచి 
శ్రీకృష్ణుడు వరివాసించు? చున్న ట్లుగా నవ్వి నమాదానము చెవ్ప నారంభించెను. 


విజయ ప్రభ 


నివుణుడైన వైద్యుడు పైకి రాబోవుచున్న వ్యాధిని గుర్తించి దానికి ముందుగానే 
మందు నొనంగు నట్లు (preventive medicine) శ్రీకృమడు పాద్ధునియందు "పైకి రానున్న 


85 


ఏషాదమును ఊహించి దానికి విరుగుడుగా దుర్గాదేవిని న్తుతింవు మని అర్జునుని 
పోత్సహించెను. దేవి ప్రత్యక్షమై విజయము కలుగు సని చెప్పినది, యుద్ధ నన్నద్దుడైన 
వానికి దేవి యొనంగిన వరము నకల నంకోచములను నివారించి అమోఘముగా 
సైర్యోత్సావాములను కలిగించుననుట తథ్యము. కాని ఆమె వర మొనంగిన తరువాత 
కొన్ని నిముషములలోనే అర్జనునియందు నిర్వేదము విషాదము పెల్లువీకినవి. మందును 
మించి వ్యాధి విజృంభించునట్లు విషాద మాతనియందు, దేవియొక్క వరమును కూడ 
విన్మరింవజేసి, ఉప్పెనవలె పోంగివచ్చినది. అంత మాత్రమున దేవివరము వ్యర్థము 
కాలేదు. దాని ప్రభావము చేతనే అర్జునుడు “నేను యుద్ధము జయను" (న యోక్సేళో అని 
చెప్పుచుండియు, నేను నీకు విమ్యుడను; ప్రవన్నుడను. నన్ను ఇాసింవుము" అగి 
శ్రీ శ్రీకృష్ణుని ప్రార్థించెను. ఇది పార్టుని జీవితమునందు అత్యంతము (ప్రముఖమైన 
నన్నివేశీము. దీనిచేత అతడు తరించుటయే కాక తరతరములుగా మానవావళిః 
తారకమైన భగవద్గీతను అందించినవాడయ్యెను. ఇది దేవియొక్క అను[గ్రవామే అని చెవు 
వచ్చును. 


అర్జునుడు బంధువులను చూచి కృవతో గురువులయందలి వూజ్యభావనక్ష 
వారితో యీద్ధము చేయజాల నని విషాదము నొందుచుండగా శ్రీకృష్ణుడు ౪ ఆభావమ 
కళ్ళల మని శీవుంన నకత్వమును పొందకు మని వరుషముగ తిరన్కరించుట తగునా 
చెడిపోయి పారవేయవలసిన వదార్థమును కశ్ళాల మందుము. అర్జునుని మనన్సు కనన. 
కృవయొక్క ఆవేశముచేత కళ్ళల మైనది. కామావేశము క్ర కోధావేశేము మొదలుగా ఏ భా 
మావేశించినను మనన్సు కళ్ళలమే ప యగును. మజ కృపయొక్క ఆవేశము కూడ దుద్దవే 
యగునా ? యధారమైన కృషవలన ఆవేశము కలుగదు. వరులనుఖముకొ అక 
యత్నింవవటయు నను; నిచ్చక కవ. ఆయిచ్చ కటిగినప్పుడు ఆ ప్రయత్నమున ధైర్యమ 
ఉత్సావాము కలుగునేకాని విషాదము శోకము కలు? గలు. కావున అర్జునునకు కలిగిన! 
కృవ కాడు. అది కృవవలె తోచుచున్న విషాదము. "వీరందణు నా వారు. వీరు అంద 
నశించినచో సేను ఎట్టు నుఖముగా నుండగలను ?" అను భయమే ఈ విషాదమునక 
మూలము. "ఎవరికొఐకు మేము రాజ్యమును భోగములను నుఖములన 
నన వారే యుద్ధము చేయుటకు నిలిచియున్నారు". (యేషా మర్డే కాంక్షిత. 
నో రాజ్యం భోగా న్ఫుఖానీ చత ఇమే౭వస్థితాః). “ఎవరిని నంవారించినేదో మాక 
జీవింవవలయు నను నిచ్చయే కలుగదో వారే వేదుట నిలిచియున్నారు". (యా నేవ వాతా 
న జిజీవిషామః తే౭వసి స్థితాః చ్రముఖే ధార్తరాష్టాబి అను వాక్యములవలన ఈ భయమ 
న్పష్టమగుచున్నది." ఈ భయవిషాదములచేత అతనీయందు ఆలోచనవ 
అంతీరించినది. భీమునకు విషము "పెట్టుట, ద్రౌపదిని వరిభవించుట, తమ రాజస్టమున 
వాదించి అయిదూళ్ళ నై సనను ఇచ్చుటకు! నిరాకరించుట దూతయైన శ్రీకృష్ణుని బంధిం: 
యత్వ్యుంచుట యొటలులా దుర్యోధనాదులు గావించిన దుష్ఫృత్యము అన్నియ 


ఎవో ఎన మ ఎట అల ఇల ప అం. వాలా నాలం తాలు లుం బులి ఆగను ం 


86 


జరిపి యుద్ధమే తమకు ధర్మవిహితమైన కర్తవ్య మని ధర్మరాజు నిశ్చయించుకొన్న 
తరువాతనే తాను యుద్ధమున్‌కు వచ్చెనని, అన్నయాజ్ఞ అతిక్రమింవ రాని దని కూడ 
అతనికి తోచలేదు. క్షత్తీ యుడు అవరాధులను దండిరవక వారియెడ కనికరమును 
చూపినచో లోకులు అదే పిరికితన మని వరివాసింతురే కాని దయ అని వ్రశంసింవరు. 
విత్రమించి క్షత్రియుడు అవరాధులను దండించినచో ఈలోకమున కీర్తి వరలోకమునందు 
న్వర్షము పారదును. అట్లు గాక అవరాధులయందు దయను చూపి కర్తవ్యమును 
మానుకొన్నచో అవక్షీర్తియ నరకము కలుగక తప్పదు. అందువలన అర్జునునకు కలిగిన 
విషాదము కళ్ళల మనీ; నవుంనకత్వ మని శ్రీకృష్ణుడు ఉద్దాటించెను. 


అర్హునుడు నిర్వేద విషాదముల చేత ఆరుడె గుడై కర్తవ్య మే మని అడుగుచుండగా 
న్ద్‌ శ్రీకృష్ణుడు వరివాసింవవచ్చునా ? అర్జునుడు మహావీరుడు. ఎన్నో యుద్ధములలో 
కోట్లకోలదిగా రాక్షనులనే గాక మనుష్యేయోధులను కూడ నంవారించినాడు. ఆ 
యుద్దములలో అతనికి ఎప్పుడును ఇట్టి దయాభావములు కలుగలేదు. ఇప్పుడే ఏల 
కలుగవలె ? వారు పరులు కాబట్టీ కలుగ లేదు. అపరాధులు మనవా రైనచో 
కనికరింవవచ్చునా ? వరు లైనచో వరిమార్చవలయునా ? ఈ భేదభావనకు శ్రీ శ్రీకృష్ణునకు 
నవ్వు వచ్చెను. 


అంతే కాదు. "నిన్ను అడుగుచున్నాను ; మూఢమై యున్ననా బుద్ధి ధర్మమును 
నిశ్చయింవ జూలకున్నది. నేను నీకు శిమ్యడను ; ప్రవన్నుడను ; నన్ను శాసింవుము" 
వృచ్చామి త్వాం ధర్మ నమ్మూఢ చేతాః | శివ్య స్తే మై శాధి మాం త్వాం వ్రవన్నమ్‌ 
అని వినయమును ప్రకటించి అర్జునుడు మజుక్షణమే “నేను యుద్దము జేయను" (న 
యోత్సేన్టి అని వలికెను. గురువును 'ధర్మమును గూర్చి వ్రశ్నించిన తథీవాత ఆయన ఏమి 
చెవ్పునో విని ఆవిధముగా శిమ్యడు వర్తింపవలయునే కాని తానే నిశ్చయించుకొనుట 
ఎట్లు నమంజన మగును ? యుద్ధము చేయకుండుట తన నిశ్చయమైనచో అర్జునుడు 
కృష్ణుని గురువునుగా భావించి తడుగుట ఎందులకు ? ఇట్లయినచో | కృష్ణుని గురుత్వ 
మే మున్నది, అర్జునుని శివ్యత్వ మే మున్నది, అను భావముతో కూడ శ్రీకృష్ణుడు నవ్వి 
యుండును. 


(ఏ) సాంఖ్యచమసము 
గీత 


శ్రీకృమ్లడు దయాళువై అర్జునునకు ఇట్లు బోధించెను. "అర్జునా ఎవరినిగూర్చి 
శోకింవ నక్కజలేదో అట్టివారీనీ గూర్చి శోకించుచున్నావు. చచ్చిపోయిన వారిని గూర్చి 
కాని బ్రతికియున్నవారినీ గూర్చి కాని వండితులు శోకింవరు. ఫీష్మాదులకు మనకు 
ఆత్మయే న్వరూపము. అది నిత్యము. కావున మన మందజము నిత్యులము. కాని 


87 


దేవాములు అనిత్యములు. నిత్యమైనది ఎవ్పుడును ఉండును. అనిత్యములు ఎవ్పుడు' 
ఉండవు. ఉన్నది ఎవ్వటిైైనను లేకపోవుట గాని, లేనిది ఒకవ్పు డైనను ఉండుట గా 
నంభవింవదు. 


శరీరము చంవబడినను ఎ ఆత్మ చావదు. ఆత్మ చంవుట లేదు : చంవబడుట లేడ 
ఆత్మ చంవుచున్న దని, చంవబడుచున్న దని అతనా రిద్దరును అజ్ఞలే. ఆత్మ వుట్టు 
లేదు. చచ్చుట లేదు. పుట్టుట పెరుగుట చచ్చుట మొదలగు వక్రియ లన్నియ 
దేవామునందే తోచుచున్నవి? కాని ఆత్మకు నంబంధింవవు. ఆత్మ నిర్వికారము. చినిగి 
వస్త్రములను వదలినూతన వశ్తములను గ్రహించునట్లు జీవుడు జీరముతెన శరీరములః 
వదలి క్రొత్తవానిని స్వీకరించును. శరీరములు పోవుచున్న ప్పుడు ధీరుడు కలత నొందడ 
శరీరములందు వచ్చుచు పోవుచు నుండు శీతోష్టనుఖదుఃఖాదులకు అతడు చలింవడ 
కావున నీవు కూడ వానిని నహింపుము. ఆ ద్వంద్వములయందు నమస్థితిల్‌ 
నుండగలవాడే అమృతత్వమును పొందుటకు ఆర్షుడగును, 


ఒకవేళ ఈ శరీరమే ఆత్మ యని నీవు తలంచుచున్నను ఇది పోవునవ్పుడు నీ 
దుఃఖించవలసిన దేమున్నది ? పుట్టిన శరీరము ఎప్పటికైనన్నుగిట్టక తప్పదు కదా 
తప్పించుటకు వీలు లేనిద, తప్పక జరుగవలసినది జరుగుచున్న ప్పుడు దు 
ఖించుటవలన ప్రయోజన మేమి? | 

నీవు న్వధర్మదృష్టితో కూడ యుద్దమునుండి తొలగిపోవుట తగద 
ధర్మయుక్తమైన యుద్ధము కంకొ క్షత్రియులకు శ్రేయన్కరమైన దే మున్నది ? ఇ 
క్షత్రియులకు తెఅచియేంచిన న్వార్గద్య్వారము వంటిది. లభించిన దీనిని వదులుకొ, 
పోయినచో నీకు న్వధర్మము జీర్రీయు పోవుటయే కాక పావము కూడ కలుగున 
లోకముచేత నంభావితు డగుచున్న వానికి అవకీర్పి మరణముకంకెను యాతనావవ 
మగును. ఈ మవోవీరు లందణును నీవు పిజీకితనము చేతనే పారిపోయితి వని తలం; 
గేలిసేయుదురు. ఇంతకంటె దుఃఖతరమైన దే మున్నది? 


నుఖదుఃఖములను లాభనష్టములను జయావజయములను నమముగా చూచుచ 
యుద్ధమునకు నన్నద్దుడ వగుము అట్లయినచో నీకు పావము కలుగదు. న్వధర్మమై, 
యుద్ధమునందు జయింశతువేని రాజభోగముల ననుభవింతువు ; లేక వాతుడ వైనచ్‌ 
న్వర్గఫోగములను పొందుదువు". 


విజయ ప్రభ 


"చచ్చిపోయిన వారిని గూర్చి కాని బ్రతికియున్న వారిని గూర్చి కాని వండితుల 
శోకింవరు" అని శ్రీకృష్ణ డనుట గమనింవదగియున్నది. బ్రతికియున్న వారిని గూర్షి 
శోక ప్రనక్తియే మున్నది ? భీష్మాదులు చనిపోవుట ఎట్లు శోకమును కలిగించున 
దురోథన. కర్టాదులు బ్రతికియుండుట అప్లీ అర్జునునకు శోకమును కలిగించును. 


88 


ఖీష్మాదులశరీరములు నివాతము లగు నని వారు భయంకరముగా మరణీింతు 
రని, అట్లు వారిని వధించుకే వారివలన వియోగము తనకు దుఃఖమును కలిగించు ననియే 
అర్జునుడు చింతించుచున్నాడు. ఆతనికి చారి విషయమున వారు ఆత్మన్వరూపు లను 
భావన లేదు. అందువలననే శ్రీకృష్ణుడు శరీరదృష్టితో కూడ దుఃఖించుట తగదని 
చెప్పుచున్నాడు. వరిహార్యములు అవరివార్యము లని దుఃఖవిషయములు రెండు 
విధములు. తప్పించుకొనుటకు వీలయినవి పరిహార్యములు. ఎప్పటి కైనను 
తప్పించుకొనుటకు వీలుకానివి అవరివోర్యుములు. దారిద్ర్యము వ్యాధులు మొదలగునవి 
వరిహార్యములు. వానినిగూర్చి దుఃఖించినచో ఇతరులకు జాలి కలుగవచ్చును. 
వారిసాయమున మనము ఆ దుఃఖవిషయములను వరివారించుకొ నవచ్చును. కాని చావు 
ఆవరిహార్యము. దానిని ఇతరులు తప్పించుట కాని తాము తప్పించుకొనుట కాని 
సాధ్యము కాదు. కావున మృత్యువునుగూర్చి దుఃఖించుట ని విష్టయోజనము. 


ఒకడు మరణించినప్పుడు వాని కొడుకు భార్య మొదలగువారు ఎంతగా 
విలపించినను అతడు బతుకడు. ఈ విషయము ఆందజకును తెలియును. కాని నూటికి 
తొంబది తొమ్మిది మంది ఇమ్టలైనవారు గతించినవ్పుడు దుఃఖించుచునేయున్నారు. మణి 
నిష్టయోజన మని తెలిసికూడ వా రెందుకు దూఖించుచున్నారు ? పొంగివచ్చుచున్న 
దుఃఖమును ఆవుకొ నలేక వారు దుఃఖించుచున్నారు. దానిని ఆవుకొన గలిగినవారు, 
దానికీ అవకాశమునే యొనంగనివారు కొందజు ధీరులు, దుఃఖింపకుండ 
ఉండగలుగుచున్నారు. కావున అట్టి నందర్భమున దుఃఖించుట వృదయదౌర్చ్పబ్యము 
వలననే నంభవించుచున్న దనుట స్పష్టము. ప్రియులు హితులు ధార్మీకులు 
మరణించినవ్వుడు ఇంచుమించుగా అందజను దుఃఖించుచునే యుందురు. కావున ఈ 
వ్యాదయదోౌ రృల్యము నైనర్లిక మని చెప్పవచ్చును (Naa wns). కాని అప్రియులు 
అహితులు అధార్మికులును అయినవారు హతులైనవ్పుడు కూడ కొందణు, తమకు 
వారితో గల వూర్ణ నంబంధమును న్మరించియో లేకవారీబందువుల దుఃఖమువలననో, 
దుఃఖించుచుందురు. ఇది అనహజము అయుక్ష ము నైన వ్యాదయదౌర్చలకిము 
{unnatural and worse weakness). ఇంక చంవదగినట్టి 'యపరాధులనుగూర్చి, వారు 
చళ్తురో చావరో మనలనే చంవుదురో తెలియకముందే, వారు చచ్చిపోవుదురేమో యని 
యూహించి కో కించుట నికృష్టమైన వృాదయదౌర్చల్యము. దీనినే శ్రీకృవ్ణుడు క్షుద్రమైన 
వాదయడొ ర్పల్యు మన్నాడు. వాతార్థ్రపయత్నములు గావంచిన దుర్యోధనాదులు 
వధుణైలు. వారివధ జరుగకుండ వారికి నవోయులై వారిని రక్షించుచున్న భీష్మాదులు - 
కూడ వధ్యులే. వారు యుద్ధమునందు చత్తురో చావరో పాండవవక్షమున ల 
నంవారింతురో తెలియదు. అట్టివారినిగూర్చి వారు మరణించినచో తనకు జీవిత 
శూన్యమగునని అర్జునుడు శ్‌ శోకీంచుటకు మయూలముకేవలమైన వ. 
(వా దౌర్చల్టమువలన అతడు క్షత్తి యునకు అధర్మమైన భీక్షావృత్తిని ధర్మమునుగా, 
న్వధర్మమ్చైన యుద్ధమును అధర్మమునుగా భావింవజొచ్చాను. అందువలన 


89 


అర్షునునియందలి యీ శోక ప్రవృత్తిని కళ్ళలమని క్షుద్రమైన చ్యాదయదౌ ర్పల్య మ; 
నవేంనకత్వమని వీ శ్రికృమ్లుడు నిన్సంకోచముగ ఆర్జునుని మందలించెను. 


ఈ నందర్భమున మజీయొక విషయమును కూడ గమనింపవలసియున్నది. ఆత 
నిత్యము నత్యము ; శరీరములు అనిత్యములు అనత్యములు అని బోధించినవెంట! 
సీత్రోష్టాది నుఖదుఃఖములయందు తితీక్షను ఓర్పును వహింప్పము. వానియంది 
నమసితీలోనుండువాడు అమృతత్వము ను పొందుటకు అర్షుడగును (అమృుతత్వాం 
కల్పతే) అని చెప్పుట వరదలకి ? ఆత్మజ్ఞానమునకు తితీక్షకును ఏమి నంబంధము *% 


ఆత్మవేత్త శోకమును తరించు నని (తరతి శోక మాత్మవిత్‌ ఉవనిషత్తులల 
(వ్రసిద్దముగానున్నది. ఇప్పుడు అర్జునునకు శ్రీకృష్ణుడు ఆత్మన్వరూ పము; 
బోధికెచినాడు. ఇది జరిగిన వెంటనే ఒక గంటలోవల అర్జును ఏడు మహాయుద్దముః॥ 
చేయబోవుచున్నాడు ; చేయుమని శ్రీ శ్రీకృష్ణుడే ప్రోత్సహించుచునా న్నాడు. మణి యేద్దత 
ఎయుచున్నముడు క్రోధము, అభిమన్యుడు మొదలగువారు చనిపోయినవుం 
శోకము, అతనికి కలుగకుండునా ? అవి సలుపు వసతు “ఆత్త జ్ఞానో పదేశము. 
పాందియుంటిని గదా ! నాకు ఇంకను శోకమోవాములు కలుగుచున్న వేమి ? నా! 
ఆత్మజ్ఞానము కలిగినదా లేదా ? లేక కలిగిన జ్ఞానము యథార్థ మైనది కాదా 
శోకమోవాములు కలుగకుండ అమృతత్వమును హెరిదుటకు ఇంతకు మించిన న్‌ 
కాని యోగము కాని సాధనము కాని ఇంకేమైన నున్నదా ?" ఆని అనేక నందేవాము' 
అర్జునునకు కలుగుటకు అవకాశమున్నది. వరోక్షమైన (యూర) శాస్తజ్ఞానము కలిగినం 
మాత్రమున ప్రారబ్దవశ శమున నంభవించు సఖదూజవులు కలుగకురీడబోవు. వాని 
నహించుచు డేవాధీమానమును ఎ తగ్గించుకొను ప్రయత్నము చేయుచు నుండవలసిన 
కాని శాన్తము ననునరించి ఆదార్యు "డువదేశించిన యాత్మజ్ఞానమును శంకింవరా ద 
అమృత్వమునకు అదియే సాఢన మని, అంతకు మించినది హేకుదియును లే దను ద్య 
విశ్వానమును కలిగించుటకొ ఆకే భగవాను డిచ్చట తితీక్షను వ్రస్తావించినాడు. 


ఆచార్యోవదేశమువలన వే వదాంతళా =న్తమునందు వరినిష్టితులై వరోక్షజ్ఞా నము. 
పొందిన పండితులు కూడ నుఖదుఃఖానుభవమును, వళువులు  మొదలగేవాని+ 
నమానముగానే, పొందుదు రని శ్రీ శంకరభగవత్పాదుల వారు (వశ్వాభి జ్బావిశేషా 
అధ్యార నభా ష్టమునందు ఉద్దాటించియున్నారు. పళువ్చులు కోట్లను చూపిన? 
పారిపోవుచు, గడ్డిని చూపినచో 'వరువెత్తుకొని వచ్చుచుండును. అట పరోక్ష క్షజ్ఞానం 
గలిగిన వారు ఎంత వండితు లైనను క్రోధముకో ఖధ్గవాన్తుడై ఎవడైన ఎదరు 
వచ్చినచో భయముతో పొరిపోవుచు, అర్హపాద్యులతకో ఆఅధమానులు ఎదురు 
వచ్చినచో హర్షముళో వారిని చేరబోవుదురు. మజి ఉత్తమ జ్ఞానుకైన జనకు 
శ్రీకృష్ణుడు మొదలైనవారు కూడ ఆత్మరక్షణము గావించుకె నుచు. శతువుల 
శరిశారీదిచుచు మి'కులను అబినందించో' శు తెలియుచున్నది కదా! వారికి కూ 


90 


అవరోక్షమైన (4160) ఆత్మానుభూతి లేదని చెప్పవచ్చునా ? అవరోక్షానుభూతి 
కోలిగినవా రందజు నన్యానులో అవధూతలో అయి ఉండరు. ముఖ్యముగా, 
నన్యాపాధికారము లేని క్షత్రియాదులు ఉత్తమ జ్ఞాను లయ్యును గృవాన్గులుగానే 
యుందురు. అప్పుడు వు. కామ్యకర్మలను వదలో తమవర్ణమునకు ఆశ్రమమునకు 
విహితముకైన కార్యములు మాత్రము నిర్వహించుచుందురు. వారికి ఆత్మరక్షణము 
శత్రుశిక్షణము కర్తవ్యములే యగును. సాధారణ వ్యక్తులకు వారికిని వ్యవవాోరమునందు 
భేదము కస్పింవదు. కాని వారు భయముతో రాగద్వేషములతో ఏ వనిని చేయరు. వారి 
ప్రవృత్తికి ధరా ధర్మముల రెండే హేతువులుగా నుండును. ధర్మపాలనముకొ అకు 
నజ్జనులయెడ ప్రేతి యున్నట్లుగా, అధర్మనిర్మూలనముకొ అకు దుర్దనులయెడ ద్వేష 
మున్న ట్లుగా వారు వ్యవవారించుచుందురు. ఫీత్రొష్టములు నుఖదుఃఖములు మొదలుగా 
ద్వంద్వములవలన వారు చలింవరు. వారు శరీరోములందు ఉన్నను, వండి ఎండిన 
కాయలో గింజలవలె, ఆ శరీరములతో నంబంధము లేనివారుగానే యుందురు. 


ఈవిషయము ఛాందోగ్యోవన్సిషత్తు నందు చక్కగా నిరూపింపబడినది. 
"ఆత్మవేత్త శోకమును తరించును" అను నూక్తి ననునరించి నారదమహర్షి 
ననత్కుమారునకు శుళూష గావించి ఆత్మజ్ఞానమును ఏ పొందెను. శోకమును తరించుటి 
ఎట్లు నంభవించునో దీనియందు తరువాత్‌ వివరింవబడినది. "నశరీరుడైనవానికి 
ప్రియాప్రియములు నశింవవు" (నవా వా నశరీరన్య ప్రియా పియయా రవవాతి రసి). 
నళరీరు డనగా “ఈ శరీరమే నేను ; ఈ శరీరము నాది" అను నవాంకారము మమకారము 
శరీరమునందు గలవాడు నళరీరుడు. ఈ శరీరాభిమానము ఉన్నంతవణకు, వరోక్షమైన 
వేదాంతజ్ఞానము ఎంత యున్నను, ప్రియము అప్రియము రాగము ద్వేషము 
వుదలణగువాని యొక్క తాకిడి తప్పదు. కాని ఆత్మజ్ఞానముయొక్క మనన 
నిదిధ్యాననములవలన క్రమముగా శరీరాఖి మానము నళిరచినచో ఇవి చిత్తమును 
న్పృశింవలేవు, "అశరీరుడు ఏగనున్న వానిని ప్రియాప్రియములు న్పృశింవవు". (అశ శరీరం 
వావ నన్తం ప్రియాప్రియే న నృశత అనగా అట్టి వాని చిత్తమును వార్షశోకములు 
చలింవజేయలేవు. 


హా “శో కములకు మూలము ఆధిమానము. దేనియందు మనకు ఎంత 
అభిమానము ఏర్పడునో దానినిబట్టియే ఆవ్యక్తియొక్క ఆ విషయముయొక్క 
అభివృద్ధియందు అంతగా వార్దము కలుగును. ఆప్టే ఆవక్షికో వివయమునకో వినాశము 
నంఖవిరీచినవ్పుడు వ మనక ఎంత అభిమాన ము న్నదో అంతే దుఃఖము కలుగును. 
అభిమానము లేనిచోట వార్షిము ఉండదు, ముఖము. కూడ ఉండదు. ఇంటిని అమ్మి 
డబ్బు తీసికొన్నవానికి వెంటనే ఆ ఇల్లు కూలినను తగులబడినను ఏమియు దుఃఖము 
కలుగదు. తనకు డబ్బు ముట్టుటకు ముందుకాక్ళ డబ్బు చేతిలోబడిన తరువాత, ఆ యిల్లు 
అట్లయినందులకు వాడు తేన She అభధినందించుకొ నును. అస్లు శరీరము 
సాధనముగా గురువులకు చకా రాష చేసి స్తాన మునంపాదించుకొనిన తరువాత, మనన 


91 


నిదిధ్యాననముచేత ఆత్మసాక్షాత్కారమున అమృతత్వమును పొందిన పిదప జ్ఞానికి 
శరీరముపై అభిమాన ముండదు. భోజనము వూర్తియగు వణకు ఎవర్తికైనను వ్‌న్తరి 
గశ్రద్దయుండును. కాని భోజనము సూర యైనంతనే దానిని వనరిపారవేయుఉ 
ప్రతీవ్యక్తియు త్వరవడును. ఆౌే జి జ్ఞా నికూడ శరీరము పై ఏమాత్రము అభిమానథ 
కలిగియుండడు. "కృృతకృత్యులై నవారు మృతుకవును కైయుడైన అతిథని। 
(వతీక్షించుచుందురు". (కృతకృతారః (వ్రతీక్షన్తే మృత్యుం ప్రియ మి వాతిథిక్‌ 
శరీరాభీమాన రాహిత్యమువలన అట్టిజ్ఞానులు శోకమును తరించి అమృతత్వము 
పాందుదురు. 


కావున గురువువలన ఆత్మజ్ఞూనో పదేశమును పొందిన తరువా 
మనననిదిధ్యాననములచేత శరీరాభిమానము నశించువజకును సాధకుడు నుఖ౭ 
ఖములయెడ తితీక్షను అనగా నహనమును వహించుచు నసమత్వముకొ జ 
ప్రయత్నించుచునే యుండవలె. "విలావము దిగులు లేకుండ, (ప్రతిక్రియ గావించుట 
ప్రయత్నింపక నకలదుఃఖములను నహించుటయే తితీక్షు'. 


శో నవానం నర్వదుఃఖానా మవ్రతీకార వూర్వకమ్‌ | 
చింతావిలా వరహితం సా తితీక్షా నిగద్యతే | 


శ్రీ శంకర భగవత్పాదులవారు 


కావున ఆత్మజ్ఞానో వదేశః ఎను పొందినంతనే అత్మానందము కలుగలేదే + 
నిర్వేదముతో త. పొందిన జా నముయొక్క సామర్థ్యమును శంకింవరాడ 
ద్వంద్వములను నహించుచు వానియందు నమస్థితిలో ఉండుటకే ప్రయత్నింవవ 
అమృతత్వ మను గమ్యమునరు ఆత్మ జ్ఞానమును కాటెయైన మార్గము. అది తప్ప వేత 
మార్గము లేదు.కాని మార్గమునందు కడగా పెట్టినంతనే గమ్యము చేరువ కాదు. మః 
నిదిధ్యాననములు అను జ్‌ కతు సఆఅములు కల తితీక్ష అను బండి డిపై ముందు 
వ్రోవువానికి అచిరకాలమున తమళ తత్వము ఆందును. "నుఖదుఃఖములయం 
నముడై ధీరుడై యున్న మ. ఈ ద్వంద్వాములు క వ్యధితుని గావింవ లేవో అళ 
అమృతత్వమును పొందుటకు ఆరు డగును" అని భగవానుడు ఆత్మజ్ఞానము 
పొందినతరువాత అమృతత్వమును పాందుటకు సాధనముగా తితీక్ష ఆవవళ్యక ౨ 
ఉద్దాటించుచున్నాడు. 


శ యం హి న వ్యధయ న్వ్యైతే పురుషం వురుషర్ణజ | 
నమదుఃభఖనుఖం ధీరం సో౭మృతత్వాయ కల్పతే || 


92 
(ప యాగచమసము 
గ్‌త 


సాంఖ్యమునకు అంగము, తితీక్షకు నహాయకమును అయిన యోగమును 
భగవానుడు ఉవదేశించుచున్నాడు. 


"నాంఖస్టము ననునరించి ఇంతవజకు చెప్పితిని. ఇప్పుడు యోగమును 
చెప్పెదను వినుము. యోగమువలన కర్మబంధము తొలగును. ఈ యోగచర్తనము 
మధ్యలో ఏకారణముచేతనైన ఆగిపోయినప్ప టికి అవ్పటివజకును జరిగిన యభా నము 
వ్యరము కాదు; దోషముకలుగదు. ఇందున న్వలామైన యభాగనము కూడ నిన్ను పెద 
జ "మో కి ఇద 
భయము నుండి రక్షింవగలదు. 


ఈ యోగాభబభారానమునందు నిశ్చయా త్మకమ్చైన బుద్ధి అవశ్యాకము ; 


బవుముఖములుగా అనేకశాన్తములలో పరి భ్రమి ల నర! ప్రయో యోజనము. వేదముల 
తాత్పర్యము నెయుంగనివారు న ee మవాసీయములని తాము బ్రమించుచు 
ఇతరులను (భమ పెట్టచున్నారు. భో గైశ్వర్యాములందు అనక్తి కలవారికి ఈ 


యోగాభ్యానమునందు బుద్ధి నిలువదు. 


వేదములు పసల సలు నంబంధించిన విషయము 
త్రిగుణ విషయనంబంధమును వీడి ద్వంద్వ! రహిలుడవె యో 
ధీరుడవై ఎల్లప్పుడు నత్త వ్రైమునం దుండుము 


వే ఎ్రచున్న చి, నీవు 


ను చె 
ాగిక్టేమములను తలంవక' 


చిన్న జలాశయమునందు స్నానవానాదికమైన ప్రయోజనమును ఎంతమాత్రము 
పొందునో, అంతమాత్రమే ఎవడైనను వుష్యలముగా " జల మున్నచ్‌ *ర్ప కూడ పొందును. 


అ ట్ల విజ్ఞాన నశాలియైన ట్రావ్యూః ణుడు నకల వేదములయందును తనకు ఎంతవఅకు 
ఆవశుకమా అంతవజకే పొందుచునా న్నాడు. 


నకు కర లయందు తవ్ప ఫలములయందు య వెకారము లేదు. 
ర్న్వభలములకు నీవు హితువ్పు కారాదు. కర్మలు చేయకుండుటయందును 





క న్నను నముడవై రా? గొయునం 


దుండి కర్మలను చేయుము. నమత్వవు యోగ, వల ) కర్మానుష్టాన ఎ కన్న ఈ 
యోగముతో కూడిన కరా శ్రైచరణ ము ఎ చాల మి ఎన్న. యోగబుద్ది కలవాడు 
నుకృాతదుష్కృతములను రెండింటిని ఇచ్చటనే వదలివేయుచున్నాడు. కావున 
యోగమునక్రా వూనముకానుము. యోగము కర్మలయందు క కొళలము. బుద్ధిశాలు ల్‌ 

యోగమును అవలంబించి కర్మవలన కలుగు ఫలమును పరిత్యజించి 
జన్మ బంధమునుండి ముక్తులై అమృతత్వమును పొందుచున్నారు. 


93 


అజ్ఞాన మను బురదనుండి నీ బుద్ధి ఎప్పుడు పైకి వచ్చునో అవ్పుడునీ 
వినియుండిస్‌ దానియందు, ఇంకను వినవలసియున్న దానియందును విరక్తి కలుగు, 
ఒకచోట ఒకవిధముగా వేతొకచోట మజియొక విధముగా వినియుండుటవఈ 
చంచలముగా ఉన్న నీబుద్ది ఎప్పుడు ఆత్మవిషయమున నిశ్చయరూ పవ్నె 
సిర లత రు పొందునో, అప్లై ఆత్మన్వరూపధా్యానమునందు అచంచలము 
నిలుచునో, అవ్పుడు నీవు యోగమును పౌందుదువు", 


శో యావా నర్గ ఉదపానే నర్వత న్సంవ్ప్హు తోదకే | 
తావాన్‌ నక్వీమ వేదేమ బ్రావ్మాణన్య విజానతః | 


శో|| కర్మణ్యే వాధికార స్తే మావలేమ కదాచన | 
మా కర్మఫల హేతు ర ర్ఫూ రాలే తేనంగో ౭ న్వ్వకర్మణి || 


శో|| యదా తే మోవాకలిలం బుద్ది ద్ధి ర్వతితరిష్యతి | 
తదా గంతాసి నిర్వేదం శోత్‌వ్యన్య భుతన్య చ| 


ళా! గ్రత్‌నిచతివనా తేయదా స్థాన్యతి నిశ్చలా | 
మాధా వచలాబుద్ధి న్నా యోగ మవావ్స్య సి || 


శ్రీమవోభారతే - భీవ్మవర్వణి - అధ్యాయః - 26 
వజయ ప్రభ 


"ఇది క్షత్తీ యులకు ఆజచియుంచిన న్వర్గద్వారమువంటిది" అని అర్జున 
యుద్ధము చేయుపుకు ప్రోత్సహాంచిన కృష్ణుడు ఇప్పడు న్వర్గభోగాదులను కోరవలి & 
వానిని ద్రశంసించుచు వేదవవచనము చేయువారు వేదతొత్పర్యము నెాజుంగని వా 
(అవివశ్చితులు) అని యుద్దా టించుట గమనింవదగియున్నది. కర్మ ద్రతిపాదకముః 
వేదఖాగములు న్వర్లాదిభోద్‌ములను గూర్చి చాల మనోవా! రముగ  చెవ్పుచున్న, మ 
నిజమే. కాని వేదములకు తాత్పర్యము అడి కా దని భగవానుడు విశద మొనర్చుచున్నా 
"నీవు చక్కగా చదువుకొన్న చో నీకు మంచి మిఠాయి పెట్టెదను" అని తల్లి బాలున 
చెవ్పునవ్పుడు, పిల్లవాడు అల్లరి చేయుచు ఆటలాడుచు తిరుగకుండో SE న 
చదువుకోవఠత ననుటయే ఆమె యభిప్రాయము. కాని వానికి మిఠాయి పెట్టుట ఆ 
తాత్పర్యము కాదు. ఆస్తే వేదమాత కూడ ఐహికభేోగములయంచు ఐశ్వార్యమునం 
నవాజముగా ఆనక్తులై యుండు మానవులను, వాని నుండ తప్పించుట కొ& 
న్వర్గభోగములను వానికి సాధనములైన యజ్ఞాది క్రీ యాకిలావముల 
ప్రశేంసించుచున్నది. వేట జూదము మగువే మద్యము వె తురంగ వానియం 


a ల mn న RT Res Fo జత బల్‌ ఎం a 


94 


చేయువారు ఎన్‌ న్నో రెట్లు అధికులు. నందేవాములేదు. కాని వారు ఆమెట్టు మోదనే యుండి 
స్వర్గమునకు పోయి, వుణ్యమున్నంతవణకు భోగముల ననుభపేంచి, మరల ఈ 
లోకమున జన్మించి యజ్ఞములు చేసి సి న్వర్గమునకు పోవుచు, రాకపోకలు చేయుచుండుట 
వేదమాతకు అభీష్టము కాదు. వారు ఏప్పటికైనను విరక్తి నొంది ఆత్మజ్ఞానమును 
నంపాదించుకొని “అమృతత్వమును పొందవలయు ననుటయే నకల వేదములకు 
తాత్పర్యము. అప్పటికి అర్హనుని యర్హతనుబట్టి ట్టి న్వధర్మాచరణమును ప్రోత్సహించుచు 
న్వర్గమును ప్రశంసించినను శ్రీకృష్ణుడు, (్రేమాన్పదుడైన లిమ్యనకు వత్సలుడైన గురువు 
సామాన్య విషయములనే కాళో ఉత్తమములైన శాస్తరహస్యములను కూడ 
ఉవదేశించునట్లు, న్వర్గభోగములే వరమ లక్ష్యములు' కావని, ఫలా పేక్షలేని కర్మా చరణము 
అమృతత్వమునకు సాధన మని చెప్పుచున్నాడు. 


ఈ దృష్టితో ఆయన వేదవిహితములైన కర్మలయొక్క ఉపయోగ మెట్టిదో 
వివరించినాడు. ఉదపాన మనగా బావివంటి చిన్న జలాశయము. దానియందు 
స్నానపానాద్యనుష్థానము లన్నియు జరిగిపోవును. అంతకు మించి పుష్కలమైన 
జలముగల నరన్సు నది మొదలగు వానియందు కూడ మన స్నానపానాదులకు 
కావలసినంత జలమునే ఉపయోగించుకొనగలము కాని, ఆ జలము నంతను 
వాడుకొ నలేము. ఆస్తే వివేకము కలవాడు వేదములలో వందలకొలదిగా ఎన్ని 
క్ము విశేషములు వర్తింపబడియున్నను తన వర్ణమునకు ఆశ్రమమునకు 
నిత్యనైమిత్తికములుగా "అవశ్యాచరణీయములుగా విహితములైన వానిని మాత్రమే 
గ్రహించును. వానిని కూడ ఫలా పేక్ష లేకుండ కర్తవ్య మాత్రములనుగా నిర్వహించును. 


“యావానర్థ ఉడపానే" అని మొదలగు శోకమునకు "పైయర్థము గాక పెద్దలు 
మజియొక యభిహైాయమును ఇట్లు వ్యక్తీ కరించుచున్నారని నీవీకంఠాచారుడు 
చెప్పినాడు. బావి మడుగు మొదలగు చెన్న జలాశయములందు ఏయే ప్రయోజనములు 
సిద్ధించుచున్నవో అవి యన్నియు ఒక్క పెద్ద నరన్సునందో నదీ ప్రవావామునందో 
లభీంచుచున్న ప్లే, వేద ( వతిపాదితములైన న్వర్గాదిభో గములవలన కలుగు నుఖ 
మంతయు, తత్త ్వజ్ఞానకు అక్కజ్ఞానమువలన కలుగు సానందమునందే లీనమగుళ చున్నది. 
కావున ఐశ్వర్యము న్వర్గము మొదలుగా ఒకొక్క ఫలముకొజకు భిన్న భిన్న ములైన 
ఎన్నో కోరల ననుష్టించుచు శమవడుటకం కొ నకల నుఖములకు నిధానమైన 
యమృ తత్వమును ఆత్మజ్ఞానమువలన నంపాదించుకొనుట వివేకవంతుని లక్షణము. 


"నీకు కర్మలయందు తవ్ప, ఫలములయందు ఎవ్పుడును అధికారము లేదు" అని 
భగవానుడు మనము చేయుకర్మల యొక్క ఫలములు కేవలము మనయధీనములో లే వని 
ఈశ్వురాధీనము లను విషయమును స్పష్టము చేయుచున్నాడు. మన కార్యదక్షతవల్లనే 
మనము ఎన్నో కార్యములను సాధించుకోనుచున్నా మని అనేకులు భావించుచున్నారు. 
చాలనందర్భములలో మనవ్రయత్నములవల్ల కార్యములు సిద్ధించుచుండుట (ప్రత్యక్షమే. 


95 


ఫరుషవ్రయత్న ము కార్యసాధనమున అత్యంతము ఆవశ్యక మనుట నత్యమే. కాని 
"న్ని నందర్భములలో మనము ఎంత యత్నించినను కార్యము సిద్ధింవకుండుట కూడ 
౨ందఅకు తెలిసినదే. అప్పుడు మాత్రము, "మన దే మున్నీది ? అంతయు 
పశ్వరాధీనము" అని చెప్పుచుందుము. కాని కార్యములు సిద్ధించినప్పుడు కూడ 
పశ్వురాధీనముగానే అవి వలించిన వని మనము గ్రహింవవలసియున్నది. 


ఫలములు మన యధీనమందు లేనప్పుడు వానిని గూర్చి ఆలోచించుచుండుట 
"ని, వానిని అభిలషించుచు కార్యములకు వూనుకొ నుట కాని యుక్తము కాదు. 
'శాశాలయందు చేరిన విద్యార్థి శ శద్దతో శక్తి నంతయు విద్యాభా్యాసమునందు 
ునియోగింపవలయునే కానీ దగు అప్పటి ఫలితములనుగూర్చి 
౩లోచించుటవలన ప్రయోజన మేమున్నది ? వరీక్షలు అనుకూలముగ జరుగ వేమో 
నుని తోచినప్పుడు క్రుంగిపోవుట, ఆవి అనుకూలముగనే యుండునని తోచినప్పుడు 
పొంగిపోయి ఏమయణుపాటు నొందుట నంభవించును. అందువలన థలితములను గూర్చి 
నావించుచుండట నిష్ణయోజనము. 


భగవానుడు దీనికి 'పైమెట్టును నిర్దేశించుచు"ఫ ఫలముహేతువుగా నుండు కార్యము 
లవాడవు కావద్దు" అని చేప్పుచున్నాడు. (మా ల. ర్ఫూః- కర్మ భల హేతుః 
త్వం) మా భూః - “యన్య కర్మ ఫలహేతుః భవతి, నః కర్మథలహేతు. అనగా భలము 
కుద్దేశించి కర్మను చేయువాడవు కాకుము అని యర్థము. కామ్యుములు, 
ఏలాఖిప్రాయగర్భిత కర్తవ్యములు, కర్తవ్యములు అని వైదిక కర్మలు మూడు విధములుగా 
ున్నవి. కేవలము థలా పేక్షతో చేయు పుత్రకామేష్టి తపోవ్రతాదులు కామ్యములు. ఇవి 
కప్పక చేయవలసినవి కాకు, చేయకున్నచో | కలుగు దోషమేదియు నుండదు. 
వర్గాశ్రమధర్మముల ననునరించి వ్యక్తులకు విహితములైన యాదేశములు, "తల్లిని 
$వీతగా కలిగి యుండుము; ఆచార్యుని దేవునిగా కలిగియుందుము. అతిథిని దేవునిగా 
'లిగియుండుము" మొదలగునవి, నంధావందనాది నిత్యనైమిత్తి కములు, కర్తవ్యములు. 
మాతృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ) తల్లిదండ్రులు మొదలగువారిని 
సీవించువా రందణును అది కేవలము కర్తవ్యమను తలంవుతో నుండరు. వారిలో నూటికి 
కొంబది మంది, అప్పుడు కాకున్నను తరువాత నైనను, ఏదేని లాభము కీర్తి మొదలగు 
$లములు కలుగు ననియే ఆసించుచుందురు. వారి వలాభిలాష ప్రకటము గాక 
శర్చితముగానుండును. అందువలన వారు చేయు కార్యములు భలాభి ప్రాయ 
కర్భితములైన కర్తవ్యములు. 


వేలమందిలో ఒకానొకడు మాత్రమే, "ఇది నాకు శాస్తవిహితమైన కర్తవ్యము, 
నివున చేయుచున్నాను, భలము ఎంత |వ్రతీకూలముగా నున్నను నేను దీనిని తప్పక 
ఎర్వహింతును" అని శాన్త్ర 'స్త్రవిహితములైన య కేవల కర్తవ్యదృష్టితో 


తట ఒం me డ్రి va 


96 


సిద్ధపడి న్లీ రాముడు ఆయనవలన అడవికి పోవలసివచ్చినప్పుడు కూడ 
తరడ్రిమాటను పాటించుట ఆవశ్యకర్తవ్యముగా భావించెను. ఈవిషయమునే ఆయన 
కైకేయి యొద్ద "కేవలముగా ధర్మమును అవలంబించియున్న నన్ను బుమలతో 
తులుకినిగా గ్రహింవుము" అని చెప్పెను. (విది మాం బుషిఖి న్తుల్యం కేవలం ధర్మ 

మాస్టితమ్‌) దీనినిబట్టి ధర్మ మును కేవలకర్తవక్టీబుదితో అనుషించువారు బుమలతో 
నమో నులని స్పష్టమేగుచున్నది. కావున 5 అర్జునుడు కూడ శేవలకర్తవ్య దృష్టితో 
బముషులవలె శ్రీరామునివలె న్వధర్మ మును "ఆచరింవవలయునవి భగవానుడు 
చెప్పుచున్నాడు. 


"పయాజనము లేకుండ బుద్దిహీనుడు కూడ [వవర్తింపడు" (Bors 
మనుద్దిశ్య న మందో౭పే ప్రవర్తతే) అనే న్యాయము ననునరించి ఫలా "పేక్షలే క కున్నచో 
ఎవనికైనను ఏ పనియందైనను ఉన్ముఖత్వము ఉత్సాహము ఎట్లు కలుగును అని 
చ్రశ్నింవవచ్చును. కర్తవ్యములయందు నంకల్పబలముతో దృఢనిశ్చయముతో 

ఉల బతనైవు గా ఉత్సాహమును పొంది ఆకార్యములను యథావిథిగా 
సర్వహింపవలసినదే. సోమరితనముతో ఊరకుండుట కాని అశ్రద్దతో ఎటో చేయుటకాన్‌ 
తగదు. కర్తవ్యలోవమున పావము నంభవించును. అందువలనే సోమరీతనమునంద 
ఆనక్తి నొందరాదు. 


ఖలమును గూర్చిన భావనయే లేకుండ కేవల కర్తవ్యదృష్టితో స్వధర్మ మున 
sees చు a జయములు sts సుఖములు దూరము 


ద్వ్జం ంద్వములయందు త కాని పు కాని gs) సముచిక్తమతో నుండుటరో 
యోగము. చిత్తమును ఇట్లు నమస్థితి నిలువుకొచుచున్నాను, "ఇతరులు ఫలముల్లు 
ఆసించుచుండగా నేను మాత్రము ఫలములు క కాక్‌ ర్రక్త సమబుద్ధితో కర్మం 
ను పష్టిం చుచున్నాను", అను నిట్టితలంవులు కలుగుచునే యుండును. నమత్వయో గదు: 
దున్నవాడు ఈ కర్త్భత్వనం ంబంధమును కూడ త్యజించి కర్మలను అనుష్టింవవలె 
శ ఎజీ నంగం త్వక్సా క) తితీక్షతో చిత్తనమత్వముతో, "నేన 
చేయుచున్నాను" అను కర్తత్వభా వనను కూడ వరిత్యజించిన న యోగికి వివిధములైన 
కరవంముఐను నిరాహించు మం. “డు నంభవించు నుక తము, దుష్కృతము వలముళ 
యాదేశమున గొవ్పయాోగమును అనుష్టించినను వాని! 
యుండదు. అప్పి, రాముడు తాటకను నంవారించినట్లుగా 
అతడు గురువుయొక్క ఆదేశమున గోవాత్య కావించినను నరకమునకు పోవలసిన 
వనియుండదు. యజ్ఞమునందు సాధనములైన 5 నుక్సువములకు ఆ నుకృతభలముతో 
నంవోరమునందు సాధనమైన యాయుధమునకు ఆ దుష్మృతభఫలముతో ఎట్లు 
నంబంధము టేదో, అ్లే నమత్వయోగ మందున్న వానికి కూడ వఫలములతో 


97 


బంధించుట కర్మలకు లక్షణము. అటి టి కర్మలను ఆచరించుచుండియు వానివలన ఏర్పడ 
జన్మబంధమునుండి తప్పించుకొనగీలుగుటయే కర్మా చరణమునందు కౌ శలము. ఇదియే 
యోగము. అనగా యోగమునకు ఫలము. 


ఈ యోగఫలము అమృతత్వసిద్ధికి ప్రముఖనాధనము. యోగభాకినమున 
కామక్రోధాదులు అవాంకారమమకారమేలు తొలగి చిత్తశుద్ది కలుగుచున్నప్పుడు 
ఆత్మన్వరూవమును ఆవరించియున్న యజ్ఞానము క్రమముగా కోలగిపోవును. అవ్పుడ 
శాస్త్రము ననునరించి ఆచార్యుడు ఉపదేశించిన యాత్మన్వరూవమును గూర్చి, “ఇదియే 
ఆత్మతత్త పము, ఇదియే వరమగమ్యము, ఇంతకు మించినది ఏదియు లేదు" (సొ కాష 
సా వరాగతిఖ అను నిశ్చయము కలుగును. అవ్పటివజకును ధర్మ మునుగూర్షి 
ఎంతోమందివలన వినియున్న వివిధ విషయములందు, ఇంకను వినవలయు నః 
తలంచుచున్న విషయములందును ఆనక్త్‌ నశించును. పరీక్షలలో ఉత్తీర్ణుడైనవానిః 
అవ్పటివణఅకు జదివియుండిన [గంథములందు, దానికి నంబంధించి ఇంకను చదువ! 
పోయితినే అను తలంచుచున్న గ్రంథములందును ఎట్లు అశ్రద్ద కలుగునో అ 
ఆత్మతత్త కిమున నిశ్చయ మేర్పడినవానికి నకల శాన్తములయందేను ఆనాదరమ 
కలుగున్లు(తదా చంతాసి నిర్వేదం శోతవ్యన్య శుతన్వ చు. 


అట్లు నిశ్చయము కుదిరినవానికి తాను నిశ్చయించుకొన్న యాత్మతత్త విమ 
యొక్క మననమువలన నిదిధ్యాననము సిద్ధించును. ధ్యానింవవలయు నను నిచ్చ 
దిధ్యాన. నిరంతరము ధ్యానింవవలయు నను నిచ్చ నిదిధాకాన. ఆ ధా్యానమే నమాథి 
అప్పుటివజకు చంచలముగా నున్న మనన్సు ఆ నమాధియందు అచంచలముగ 
నిలుచును. అప్పుడు అతడు అత్మన్వరూపముతో యోగమును, అనగ 
కూడియుండుటను లేకతాదాత్మ మును పొందును. (నమాధా వచలా బుద్ధిః తదా యో 
మవావ్య్యసి). ఇది సాంఖ్యమునకు భలన్వరూవయు. 


(౫) స్థితే ప్రజ్ఞ చమసము 
గీత 


ఇది ఏని అర్జును డడిగినాడు. "కృష్ణా! eee నమాధియ పందున్న్మ వానిని ఎెళ్ళ 
వలుకరించవలె ? ఆతడు నమాధిని వీడినీతదేవాతోది విధముగా ee డును? ఎట్ల 
కూర్చుండును ? ఏరీతిగా నంచరించును?" 


భగవాను డిట్లు నమాధానము చెప్పెను "అర్జునా నకల కామములను ay 
సాధకుడు తన న్వరూవము చేతనే నంతుష్చుడై డైయున్నవుఏడు సిత వ్రజుడని చెప్పబడును 


జా 


రాగభయ క్రోధరహితుడై అతడు దుఃఖములు వచ్చినవ్పుడు ఉ ద్వేగేమును, నుఖముల 


98 


కలిగినప్పుడు వానియందు కోరికను పొందడు; శుభమును అభినందింవడు అశుభమును 
ద్వేషింవడు. అవయవములను వెలుపలనుండి లోవలికి లాగుకొను తాబేలువలె అతడు 
విషయములనుండి ఇంద్రియములను వెనకకు మరలించుకొని యుండును. ఆవోరములేని 
వానికి కూడ ఇంద్రియములు విషయములపై నుండి వెనుకకు మరలి పోవు నను మాట 
నిజమే. కాని వానికి విషయములపై అనురాగము నళింవదు. స్థితవ్రజ్ఞుని స్థితి అది కాదు. 
పర మాత్మసాక్షాత్కారమును పొందియుండుటచే, అతనికి, చిత్తము రాగము కూడ 
ఇంద్రియములతో పాటు నివృత్తమగును. | 


యోగమున ie సాధించుటకు యత్నించుచున్న వండితుని మనన్సును కూడ 
ఇంద్రియములు మిగులవె వేగముతో విషయములవైవు లాగుచుండును. వాని నన్నింటిని 
నిగ్రహించి మనన్సును నాయందు నిలువవలయును. ఇంద్రియములు వశవడినవ్పుడే 
అతడు స్టేత ప్రజ్ఞ డగును. 


విషయములను భావించువానికి వానియందు ఆనక్తి కలుగును. దానివలన 
కామము కలుగను. కామము వలన కోధము జనించును. కోధమునుండి మోవాము 
కలుగున్నుదానివలన శ్రవణమొనర్చినశాస్త్రార్థము (భంశము నొందును. ఆభ్రంశమువలన 
బుద్ధినశించును. బుద్ధినాశమువలన సాధకురు వినాశము నొందును. 


| వ్యోవవారించుచున్నవ్పుడు సాధకుడు మనన్సును తనకు విధేయమగునట్లు 
చేసికొని, దానికి లోబడినవియు, రాగద్వేష వియుక్తములను అయిన ఇంద్రియములతో 
విషయములందు |పవర్తించుచున్నచో (ప పసన్నతను పొందును. చిత్తము 

ప్రనన్న మైనప్పుడు నర్వదుఃఖములు న ఆ(వ్రనన్నతవలననే బుద్ధి చక్కగా 
నిలిచియుండును. . 


యోగమును అభ్యసింవనివానికి శాన్రార్థమునందు బుద్ధి నిలువదు. ధ్యానముతో 
నమాధిని అభ్యసింవనివానికి ఆత్మన్వరూవభోవన కుదరదు 'ఆ భావన లేనివానికి దుః 
ఖములు శమింవవు. శాంతి లేనివానికి నుఖ మెక్కడిది ? 


అహ౦కార మమకారములు లేక దేనియందును అభిలాష నొందక నకల 
కాముములను వీడి చరించువాడు శాంతిని పొందుచున్నాడు. అర్జునా ! ఇద్‌ 
బ్రవ్మావేత్తయొక్క స్థితి. దీనిని పొందినవాడు మోవాము నొందడు. అంతకాలమునం 
దైనను ఈస్థితిని పొందినవాడు అమృతత్వమును పొందును", 


విజయ ప్రభ 


స్థిత్య్రజ్ఞుని లక్షణములను విన్నంతనే అర్జునుడు విస్మితుడై (వ్రశ్నించుట 
గమనిరీవదగియున్సది. గాఢమైన తవన్సుచేత అర్తునుడు కూడ పరమేశ్వరుని 


99 


సాక్షాత్కరింవజేసికొని వరములను పొందినవాడే కాని సామాన్యుడు కాడు. అతః 
కెవ్పుడును ఈ లక్షణములు మనస్సునకు రాలేదు. అతడు గొప్పతాపనులన 
బ్రవ్మార్షులను కూడ: చూచియున్నాడు. వారిలో ఎవ్వరునుఈ లక్షణములు కలవారు 
అతనికి కోచుట లేదు. స్థిత వ్రజ్ఞు డనగా వీరందజీకంటును విలక్షణముగా ఏయడవిలోన 
ఆశ్రమములోనో ఏకారితముగా నమాధియందుండు నొకానొక యద్భుత వ్యక్తి య। 
అర్జునుడు భావించుచున్న ట్లు ఆతని వ్రశ్నలవలన వ్యక్త మగుచున్న న్నది. అంతే కాద 
తనకు అప్పుడు ఉవదేశించుచున్న శ్రీ త్రికృప్తుడు స్థిత ద్రజ్ఞుడని అతనికి తోచలేదు. అట 
తోచియున్నచో "నీవు స్థతప్రజ్ఞుడచె వదా! ఈ స్థితోని ఎట్లు ఏ పొందితివో చె చెవ్వుము" అ; 
యడిగియుండెడివాటీ. శ్రీకృమ్ణనివంటిపారు సొమా న్యులతో కలిసివెల! 
నంసారులవతె వ్యవవారించుచున్న ప్పుడు వారియొక్క స్టితవ్రజ్ఞత్వమును గుర్తించు; 
ఎంత దుర్భటమె నా ఈ నన్ని వేశమువలన స్పష్టమగుచున్నదీ. 


ద్రౌవదీనయంవర నమయయమునుండి కురుక్షేత్ర యుద్ధమువణకు నుమారు ఏబ 
నంవత్సరములు అర్జునుడు శ్రీకృష్ణునితో స్నేవాము కలిగియుండెను. ఆయనను గూ 
తమకంజె అధికముగా దివ్యశక్తులు “కలవాడని, ఆవేశమును పొంద డని, ఆలోచనాద? 
డని ప్రశంసాభావమే కాని ఆయన యోగీశ్వరుడు బ్రవ్మావేత్త అను తలంపు అర్జునున! 
కలుగ లేదు: అందువల్లనే ఇవ్పుడు కూడ ధర్మనందేవామును తీర్చు మని యడీగినా 
కాని తత్త్వమును ఉవదేశింవు మని ప్రార్ధింప లేదు. 


భీష్మాదులయందున్న గాఢమైన యనురాగము చేత మమకారముచేత వారిక 
పోరాడుటకు తనమనన్సు ఉన్ముఖ మగుట లే దని, వారితో పోరాటము: 
విరమించుకొని వెడలిపోవుట డ్రేయన్కర మగునా కాదా అని మాత్రమే అర్జును! 
అడిగెను. అంతటితో ఊరకొ నక, "నే ను యుద్ధము చేయను" అని శేరచావములను' వద 
యుద్ధము చేయకుండుటయే తనయభీష్టమని వ్యేక్షము చేసెను. ఇట్టియెడల, "క్షత్రియుడ 
నీకు" న్వధర్మము యుద్ధమే, కావున యుద్ధము చేయక తప్పదు" అని శ్రీకృష్ణుడు రం 
వాక్యములలో అతనిళ్‌ నమాధానము చెప్పియూరకొనక ఇంత తత్త బోధ పందుల. 
చేసినాడు? 


ఇంతమాత్రపు నమాధానము అర్జునునకు కూడ తెలియును. కాని తీవ్రమై 
శోకము అతని బుద్ధిని ఆక్రమించి న్వధర్మ మైన యుద్ధమును అధర్మకృత్యమును/ 
అధర్మమైన భిక్షావృత్తిని ధర్మవర్తనముగా త్‌ తోచునట్లు చేసి అతనియందున 
కర్తవర్థవరత్వమును అడ్డగించుచున్నది. ఆనమయమున కృష్ణుడు కేవలము; 
ధర్మనిర్ణయమును మాత్రమే గావించుచు యుద్ధము చేయవలసినదే అని అతన్‌ 
శాసించినచో, అతడు ఆయనుశాననమును అతి క్రమింవ లేక తప్పని నరిగా యుద్ధమున 
పూనుకొన్నను, ఆ నిర్వేదము దుఃఖము అతనిని వెంటాడుచునే యుండును. అరదువః 
అతడు వెనుకటివలె విక్రమింపలేక భీష్మాదులవలన భంగపడవచ్చును. ఎం, 


100 


ఉపదేశింపబడిన తరువాత కూడ అర్జునుడు యుద్దమునందు నిర్వేదమునకు 
లోనగుచున్నప్పుడు కృష్ణుడు చక్రమును ధరించి "నేనే శోతువులను వధింతును, నీకు 
చేతగాకున్నచో చూచుచురిడుము" అని అతనియందు రోవమును రెండువర్యాయములు 
ఉరరరవజియవలను ఏ, కావున ఈనందర్భమున ధర్మ నిర్ణయమును కావించి 
శాసించుటకింతు అతని శ శోకమును నివారించుటయే శ్రీ శ్రీకృష్ణునకు అవశ్యకర్త వ్య 
మయ్యను. 


అర్జునుని కర్తవ్య వైముఖ్యమునకు మూలము హృదయదౌర్చ్పల్యమును 
కలిగించుచున్న శోకము. “బీరు నా వారు" అను మమకారము ఆశోకమునకు మూలము. 
ఆత్మ తత్త కము నెణుంగకుండుటయే మమకారమునకు పునాది. ఆయజ్ఞానము 
ఆత్మజ్ఞానముచే గాని తొలగదు. అజ్ఞానము తొలగినచో మమకారము క్లీణిరచును. 
మమకోరము నళించినచో శోకముండేదు. శోకము తొలగినంతనే కర్తవ్యవరత్వము 
మబ్బులోనుండి వెలువలికి వచ్చిన నూర్యబింబమువలె వ్రదీప్పమగును. అప్పుడే 
అర్జునుడు ఉత్సాహటీ పెతుడై విక్రమింపగలడు. అందువలన అర్య నుడు 
ధర్మనందేవామును మాత్రమే అడిగినను శ్రీకృముడు ఆత్మ తత్త పమును ఉవదేశించుటకు 
ఉద్యుక్తు డయ్యెను. దీనిని గమనింవక వండితులు కొందణు శ్రీకృష్ణుడు అర్హనునకు 
కర్మయోగమునే ప్రధానముగా బోధించె నని, అదియే భగవద్గీతకు తాత్పర్య మని 
సిద్ధాంతములు చేయుచుండుట శోచనీయము. "ఫలాఖిలావష లేకుండ కర్తవ్యమును 
నిర్వహింపుము" అని బోధంచినంతమాత్రమున అర్జునుని శోకము పోదు. 
ఆత్మతత్త వాము నువదేశించిననే తప్ప మమకారము శోకము తొలగవు. అందువలన 
భగవంతుడు అర్జునునకు దప్రధానముగా ఉవదేశించినది ఆత్మజ్ఞానమే యనుట 
నిన్సంశయము. 


గృవాన్గులయందు కూడ స్థిత ప్రజ్ఞ లుండవచ్చు నను విషయమును శ్రీక కృష్ణుడు 
నేరుగా చెప్పకున్నను కొన్న లక్షణ మేల చేత వ్యక్తీకరించినాడు. “దుఃఖములు 
వచ్చినప్పుడు ఉద్వేగమును, నుఖములు కలిగినప్పుడు వానియందు కోరికను 
పొందడు" (దుఃఖే వ్వనుద్విగ్నమనా న్సుఖేమ విగతనృవా:), “రాగద్వేషవియుక్త ములైన 
యింద్రియములతో విషయములందు [వవర్తించుచు" (రాగద్వేషవియుక్టై న్హు న్వు విషయా 
ఎంద్రియై శరన్‌ అను మొదలగు వాక్యములచేత ఆయన సాంసారికవ్యవహారములందు 
పత ప్రజ్ఞులు పాలొనుచుండుటయు నంభవించు నని న న్పష్టమొనర్చినాడు. 


ఇంతే కాదు. "ఎవని నంగతియో ఎందులకు ? నేను చెప్పుచున్న యీ 
నొంఖయోగములను అనుష్షించినచో నీవు కూడ స్థిత ప్రజ్ఞుడవు కాగలవు" అను 
భావమును ఆయన పె పెక్కు వాక్యములలో అనేక వర్యాయేములు వ్యక్తమొనరించినాడు. 
“యోగము నవలంబించి కర్మలు చేయుము" (యోగస్థః కురు కర్మాణి) “"యోగమునకై 
యత్నింవుము" (యాగాయ యుజ్వ న్య) "అప్పుడు నీవు ఆత్మన్వరూవముతో 


101 


కూడియుందువు" (తదా యోగ మవావ్చ్యసి) అను మొదలగు వాక్యోములచే 
భగవానుడు, "ఈలోకమునందే ఈజీవితములోనే నీవు అమృతత్వమును పొందగలవ 
అను భావమును దృఢముగా అర్జునునకు కలిగించుచున్నాడు. తత్త్వబోధయందు ఇ 
ఉత్తమమైన వద్ధతి. 


లోకమునందు సాధారణముగా అనేకులు కుతూవాలముతో, “జీవుని ॥ న్వరూ 
మేమి? బవ్మాముయొక్క లక్షణ మేమి ? ముక్తి ఎట్లు ey రు?" అని తట టన్థము( 
పశ్నించుచుందులే కాని 'కీవ్రమైన నిర్వేదముతో, "ఈనంసారము ద 
ఖమయముగానున్నది. దీనిని ఎట్లు తొలగించుకొనవలయునో తెలియుట లేదు. దం 
యుంచి మోరు దీనిని నేను ఎట్లు తోలగించుకొనవలయునో బోధింవుడు" అని ఆర్తిక్‌ 
అడుగరు. గురువులు కూడ అనేకులు, “జీవుడు చిదాభానుడు, [బహ శ్రైవ 
నచ్చిదానందము, జీవుడు ఆబ్రవ్మామునందు మ యుల ముక్తి" ఆని తటన్టము/ 
ఎవరికథనో చెవ్పుచున్న ట్లుగా బోధించుచుందురే కాని, "నీ న్వరూవమే బ్రవ్మాయే, నీః 
ఎప్పుడును ముక్సుడవే, నీవు ఈవిషయమును ఇప్పుడే తెలి..కొని నకల దుఃఖములః 
దూరుడవై మహానందమును పొందగలవు" అని యువదేక్‌ింషరు బ్రవ్మాముయొక 
తటన్థలక్షణ మేమి, న్వరూవలక్షణమేమి ?" ఇత్యాది చర్చలతోనే వేదాంతకాన్త పాఠము 
కూడ్‌ జరుగుచుండును. ఈ వరిస్థితివలన "బవ్మావిద్య యనగా సామాన్యోమా 2అ 
యందజకు తెలియునా ? ఎన్ని జన్మ లకో ఎప్పటికో ఎవరికో నుకృతాత్ములకు మాత్రం 
ఆ బ్రవ్మాసాక్షాత్కారము, ముక్తి, £ ఏ వైకుంఠముల్‌ రోనోకైలానములోనో స నంభవించున 
కాని ఇప్పుడు ఇక్కడ మనకు అందునది కాదు" అని కీమ్యలు గురువులు కూ; 
ఖావించుచుందురు. 


ఉత్తముడైన గురువు తత్త్వవిషయముల నన్నింటిని క్‌. పక్టినకే అన్వయిం; 
బోధించును కానీ బ్రవ్మామన్నది ) ఎక్కడనో ఉన్నట్లు తబశ్థముగా చెప్పడు. స్థిత ద్రజ్ఞ 
యొక్క లక్షణములందు ఆరంభముననే, "అర్జునా ! నకల కవీ మములను వీడి సాధకుడి 
తన న్వరూవముచేత నంతుష్టు డైనప్పుడు స్థతవ్రజ్ఞుడని చె చెవ్పజఒడును" అని చెవ్పుచ 
శ్రీకృష్ణుడు దుఃఖమును తొలగించి ఆనందమీను గలిగించు బ్రవ్మాము ఎక్కడనో లేద! 
మనయందే యున్నదని న్పష్టము చేయుచున్నాడు (ఆత్మనే వాత్మనా తుష్టః స్థితవ్రజ్ఞః a 
దోచ్యతే). me నిలిచియుండుటకు ఇంద్రియములను మీననునైన 
నిగ్రహించుట అత్యంతము ఆవళ్యక మని, స్థితవ్రజ్ఞుని లక్షణము లన్నయు ఆందులక 
అవలంబింవవలసిన యుపాయిములే అని భగవానుడు న ృషము చేయుచున్నాడు. 


102 


2. లోకసంగ్రహ కమండలువు 
(ఏ) లోకోపకార చమసము 
గీత 


సేత ప్రజ్ఞాన ని లక్షణములను విన్న వెంటనే అర్జునుడు ఇట్లు ప్రశ్నించెను. "కృష్ణా! న నీ 
దృష్టిలో కర్మకంకె బుద్ధియే గొవ్ప దైనచో నన్ను [ఘోరమైన యీయుద్ధకర్మ మునేందు 
ఏల సేయోగించు? చున్నావు ? రెండు విషయములను మి శణముగా చేసి నాకు విభ్రాంతి 
కలిగించునట్లుగా మాటాడుచున్నావు. నేను దేనివలన శ్రేయన్సును పొందగలనో దానిని 


నిశ్చయించి చెప్పుము." 


శ్రుకృమ్లు డిట్లనెను. "సాంఖ్యులకు జ్ఞానయోగముతో యోగులకు 
కర్మయోగముతో ఈనీన్టను వెనుక చెప్పితిని. కర్మలేను ఆరంభింవనంతమాత్రమున 
ఎవనికైనను నైవ్కర్మ్యము సిద్ధింవదు, నన్న్యసించినంత మాత్రమున జ్ఞానసిద్ధి కలుగదు. 


నకల కర్మలను త్యజించి యూరకుండుట ఎవ్వనికిని సాధ్యము కాదు. ప్రతివ్యక్తి ని 
వాని వ్రకృుతియందలి గుణములు వట్టుకొని బలవంతముగా వానిచేత వని చేయించుచునే 
యుండును. కర్మేంద్రియములను నిగ్రహించి మనన్సును నిలువలేక విషయములను 
భావించుచుండు మూఢుడు మిథా్యాచారు డని చెప్పబడును. మనన్సుచేత 
జ్ఞానేంద్రియములను నిగ్రహించి కేవలము కర్మేంద్రియములతో కర్యయోగమును 
అవలంవించువాడు గె ప్పవాడు. నీకు నియమింపబడిన క కర్మను నీవు చేయుము. 
ఊరకుండుటకం పె నియతమైన కర్మను చేయుచుండుట చాల మేలు. ఏవనియు 
చేయకున్నచో జీవనమైనను ఎట్లు జరుగును? 


యజ్ఞముకొ అకు చేయునవి తప్ప తక్కినకర్మలు బంధకము లగును. కావున నీవు 
యజ్ఞనిమిత్తముగా కర్మ లనువథలాఖిలాషను వీడి చేయుము. యజ్ఞములతో కూడ ప్రజలను 
నృష్టీంచి బవ్మాదేవుడు వూర్వమిట్లు ఆదేశించెను." ఈయజ్ఞము మోకు కామధేనుచ్చువలె, 
కోరీన కోరికలను ఒనంగును. మోరు దీనితో దేవతలనూ వూజింపుడు. వారు మోకు 
ఇష్టములైన భోగములను [వసాదింతురు. వారివలన పొంది నవదార్థములను 
యజ్ఞములందు వారికి అర్పింవక భుజించువాడు ద్‌ దొంగయే యగును. యజ్ఞములందు 
దేవతల ) కర్పింవగా మిగిలి న వదార్థములను అనుభవించువాడు నకల పావమేల నుండి 
ముక్తు డగును. ఎవడు తనకొటికే వండుకొని తినుచున్నాడో వాడు పాపమునే 
భుజించుచున్నాడు. యజ్ఞమువలన మేభఘములు, వానివలన అన్నము, అన్నమువలన 
నకలపొణులు సంభోవించుచున్న వి. ఈ యజ్ఞచక్రమును వర్తింవజేయని 
యిం ద్రియలోలుని జీవితము వ్యర్థము, పావభూయిష్టము. 


103 


ఆత్మజ్ఞానముచేత నంతృవ్హుడైన వానికి మాత్రము కర్తవ్య మేదియు నుండ, 
ఒకవని చక్కగా జరిగినవ్పుడుగానీ జరుగక పోయినప్పుడు గాని అతనికి కలు 
ప్రయోజన మేదియు నుండదు. అతడు ఏ పనికొజకు ఎవనిపై పైనను ఎప్పుడు 
ఆధారవడడు. 


(నీవు అట్టి ఆత్మజ్ఞాన నంతుష్టుడవు కావు) కావున నీవు నీకు విహితవ్వై 
కార్యమును ఆనక్తీ లేకుండ చేయుచుండుము. ఆనక్తి రహితుడై కర్తవ్యమును నిర్వహిం 
పురుమడు (క్రమముగా) వరమవదమును పొందును. 


జనకుడు మొదలగువారు కర్మాచరణముతోనే నం ంసిద్దిని పొందియున్నారు. నీ 
లోకనంగ్రవామును గమనించి యైనను కర్మను ఆచరింవవలిసి యున్నది. నమాజమ 
డ్రేమృడైనవాడు ఎట్లు ఆచరించునో ఇతరులు కూడ అ్లీ ఆచరింతురు. అతడు వే 
ప్రమాణముగా ఏర్పోజచునో లోకము దానినే అనునరించును. 


నాకు మూడులోకములలో పొందవలసినది ఏదియు లేదు. కావున నా 
కర్తవ్యము లేదు, అయినను కర్మమును ఆచరించుచునే యున్నాను. నే 
చుజుకుదనముతో నాకు విహితమైన కార్యమునందు వరి ర్రింవకున్నచో మనుమని 
నకలవిధముల నావద్ధతినే అవలంవింతురు. నేను కర్మచేయకున్నచో నంకరమున 
కర్తనగుచు ఈవ్రజలనీు హింసించినవాడ నగుదును ; ఈ లోకములు నశించును. 


అర్జునా | ఆనక్తితో అవిద్వాంనులు కర్ములను ఎట్లు చేయుచుందురో అ 
విద్వాంనుడు కూడ లోకనంగ్రవామును చేయరోరుచు అనక్తుడై చేయచుండవలయు. 
' కర్మలయందు ఆనక్తులై యున్న న్న యజ్ఞులకు కర్త 'రవ్యబుద్ధియందు విద్వాంనుడు భేదము 
కలిగింవ రాదు. అందులకై అతడు తనకు విహితవపీలైన నకల కర్మలను యోగ? 
నవలంబించి ఆచరించుచుండవలె. (అజ్ఞాని జ్ఞా జానీ; ఒక విధముగానే కర్మల 
ఆచరించుచున్న ట్లు కస్పించుచుందురు. కానీ వారి చిత్తవృత్తులయం 
చాలభేదముండును"' కర్మలు (వకృతియొక్క గుణములచేత జరుపబడుచుండగా అజ్ఞ 
మూఢుడ్రె, "నేను చేయుచున్నా"నని భావించుచుందును. కాని గుణవిభాగముయొ 
కర్మవిభాగముయొక్క తత్త కము నెజింగినవాడు ఒకవిధమైన గుణములు మఠిర 
విధమైన గుణములందు వర్తించుచున్న వని తలంచుచు వానియందు ఆనక్తి నాందః 


ఆత్మన్వరూవమునందు నిమగ్నమైన బుద్ధితో నీవు నకల కర్మలను నాయందు? 
వానియందలి యాశను మమకారమును వీడి ఉద్వీగరహితుడవై యుద్ధమొనరింవువ 


అనూయారహితులై శ్రద్ధా వంతులై ఎల్లప్పుడు నాయీ మతము 
అనుష్టించువారు (నీతో పాటు ఇతరులు) కూడ్‌ కర్మలనుండి ముక్తు లగుదు, 
అనూయతో నా యీ మతమును అనుష్షింవని వారు వివేకళూన్యు లనీ, నర్వాజా 


104 
విజయ ప్రభ 


స్థిత ప్రజ్ఞాన లక్షణములు నే అర్జునునకు "పెద్ద నందేవాము కలిగినది, 
సాంఖ్యయోగము చేత కలుగునట్టి బ్రాహ్మీ స్టితి, కర్మా చరణరూ వమైన యోగము కంటె 
చాల గొప్పదని న్పష్ట మగు చున్నది. ఆట్టేయెడల శ్రీ శ్రీకృమ్ణుడు గ గప్పదియైన సాంఖ్య 
బుద్ది నవలందింపు మని చెప్పక తక్కువదియైన కర్మయోగమును ఆచరింవు మని 
ఎందులకు చెప్పవలె ? సాంఖ్యబుద్దిని ఉనలంటంచుపకు ఆర్జునునకు అర్హత లేదని 
ఆయన తలంచుచున్నచో,' 'నీకు సారిఖ్యమునందు ప్రవేశించుటకు అర్హత లేదు. కావున 
నీవు కర్మయోగమునే అవలంబింవవలె" అని నిశ్చితముగా చెప్పియుండవలసినది. అట్లు 
చెప్పక పోగా ఆయన పూర్వావరవిరుద్ధముగా ఇట్లు చెప్పియున్నాడు. “వేదములు 
తగుణములకు సంబంధించిన విషయేములను చెప్పుచున్నవి. నీవు త్రిగుణ 
విషయనంబంధమును వీడి ద్వంద్వ రహితుడవై యోగక్షేమములను తలంవక ధీరుడవై 
ఎల్లప్పుడు నత్త ప్రమునం దుండుము" అని ఆయన కర్మలను వీడు మని ముందు 
చెప్పినాడు. 


శో తైగుణ్యవిషయా వేదాః నిస్త్రెగుణ్యో భవార్గున | 
సీర్హ్యంద్యో నిత్య నత్త త్త సో కొనిరో్యోగక్షేమ ఆత్మవాన్‌ || 45 


శ్రీమవోభారతే - భీష్ణవర్వణి - అధ్యాయము - 26 


వెంటనే ఆయన, "యోగమునం దుండి కర్మలను చేయుము" (యోగన్థః కురు 
కర్మాణి .. యశో. 48) అని కూడ చెప్పినాడు. మణీ అర్జునుడు త్రిగుణవిషయములైన 
కర్మలను చేయవలెనా మానుకోవలెనా ? 


“నాకు విభ్రాంతి కలిగించునట్లుగా మాటాడుచున్నావు" (బుదిం మోవాయ సీవ 
మే... శో. 2 అధ్యాయము - 27) అని అర్జనుడు, కృష్ణుడు తనకు భ్రాంతి కలిగించుట 
మాటాడుట లే దని, ఆయన చెప్పినదే నిశ్చితముగానే యున్నను, తానే అర్థము 
చేసికొ నలేకున్నా నని వినయమును (ప్రకటించుచున్నాడు. వాత్సల్యమేతో 
ఉవదేశింవబూనుకొన్న వాడు నందిగ్గముగా నేల చెవ్పును? 


శ్రైకృషు డెట్లు నమాధానము చెప్పెను. నిష్టయనగా ప్రస ల బ్రాహ్మీ స్థితి. 

ది ఒక్కటే. కాని ఇది ద్వివిధముగా నున్నది (ద్వివిధానిష్టా- శో - 3. అధారియము - 27) 
Ban బ్రాహ్మ సేతిని లేక ముక్తిని కోరువారు రెండు విధములుగా నున్నారు. 
పూర్వ చ్చు జ్యవశమున కడు బాల్యమునుండింు బషయ నుఖములకు 
వ్యవవోరమునకు దూరులై పంకం ఆనత్తులై యుందురు. నంఖ్య అనగా 
జ్ఞానులు. తత్పరాయణులు సాంఖ్యులు. గురువులు వీరి చిత్తవరిపాకమును గుర్తించి వీరిని 
శ్రనణమననాది రూవమైన జ్ఞానకక్ష్యయందు వవేళపెట్టుదురు. మజీ కొందయి మోక్షము 


105 


"వలయు నను కోరికయున్నను వ్యవవోర్యవధానులై కర్యాచరణమునందు ఆనక్తులై 
మందురు. అట్టివారికి గురువులు చిత్తశుద్ధిక్‌ అకు కర్మయోగమును ఉవదేశింతురు. 
*ల్యమునుండి విరక్తులైన శుకుడు మొదలగువారు సొంభఖ్యు లని వారు 
ఇనయోగమునకు అర్హు "లని, నిరంతరము కర్మా చరణ మునందు నిమగ్నులై యుండు 
రునుడు మొదలగువారు కర్మయోగమునకు అర్హు లనుట శ్రీకృమ్లని యభిప్రాయము. 
'ట్టయినచో ఆయన ఆమాటను నూటిగా చెవ్పవచ్చు చు గనుకదా! ఆత్మ జ్ఞానమునుగూర్చి 
'యన ఇంత విశేషముగా చెప్పవలసిన వని తు మున్నది ? అర్జునుని! యొక్క శోకమును 
'వారించుటకు ఆత్మజ్ఞానము నువదేశించుట ఆవశ్యక మగుట మొదటి కారణము. 
గనయోగము కర్మయోగము వరస్పరనంబంధమును కలిగియుండుట రెండవ 
కరణము. అవిరెండును వరసన్చరాషేక్ష లేని భిన్న స్మ మార్గములు కావు. యోగనంబంధము 
we సాంఖ్యము, సాంఖ్యనంబంధము లేకుండ యోగము ఉండవు. నవాజముగా 
)త్తశుద్ధ కలిగిన సాంఖ్యయోగులకు కర్మయోగము యొక్క ఉపదేశము అనావశ్యకము. 
ఎయినను వారు కూడ జీవయాశత్రకై ఆవళ్యకములైన కర్మలను ఆచరంచునవ్వుడు 
;మత్వరూవమైన యోగబుద్ధి నవలంబించియే వర్తి ర్రీంచుచుందురు అడ్జో క కొర్ఫుయోగఏలు 
నాడ, అమృతత్వమును కోర్పచున్న వారే కాబట్టి, వీలైన దె పెద్దలంవలన 
(త్స పైవిషయములను వినుచునే యుందురు. సాంఖ్యులకు వలె ఆత్మి జ్ఞానము. 
పనీశ్చితముగా ఏర్పడకున్నను, యోగులకు అది బుద్ది యంలదు వదోలుచు 
మముక్షుత్వమును చృఢమొనర్చుచుండును, యిధిషిరుడు 'ఢర్మికర్మి పరాయణుడై 
(ర్మ ముతో పాటు తత్త ్వమునుగూర్చి కూడ వినుచునే యుండెను. ఆ తిత్తి పిశ్రవణ 
ఏంతయు కర్మయోగమునకు బలమును కలిగించుచు క్రమముగా న నాంఖ్యయోగసిద్ధికి 
ఎనగా అమృతత్వమునకు మార్గ మేర్చజచు ననుటలో నందేవాము లేడు. | 


న. కలిగినచో, యుధష్టిరుడు కాని అర్జునుడు కాని 
'తయవిహితములైన కర్మలను విడువవచ్చునా ? "స్టితవ్రజ్ఞ తము క కటీగినను వారు 
రా శ్రమ ధర్మములను వదల రాదనియ శ్రీకృష్ణుని యభిప్రాయము. ఆమృతత్వము 
కానమువలన కిలుగుచున్నదా కర్మత్యాగమువలన కలుగుచున్నదా ? జ్ఞా నమువలననే. 
'వల్యము కలుగు ననుట, వేజొ కి మార్గము లే దనుట, నకల వేదొాంతములకు 
సారాంశము. (జ్ఞానా దేవ తు కైవల్యమ్‌. నాన్యః వంథా విద్యతే+యనాయ) కావున 
'ర్మలను మానుకొ న్నంత మాత్రమున ఆమృతత్వము కలుగ దనుట | 
౨౦తవమాతవే ఎ కాదు. కర్మ అను ఆచరించుచున్నచో జ్ఞానమువల, 
నుమృతత్వమునకు భంగము! కలుగునా ? నిశ్యసిద్దమైన యమ శోతంము లేరమోక్షియు 
క నివలనను ఇంగవడ దనుఓ కూడ ని oes వే. “ఇది | జామా ద, ఆర్వు 
గాందినవాడు మోవామును పొందడు" (ఎషా బాటా హ్మీస్థితః చార్జి | నైనా పుస్టి 
)మువాపుతి..... శో. 72 - అధ్యాయము - 26) అని శ్రీకృష్ణుడు నేష్థమొనర్గించెను. 
'ర్మాచరణముచేత ఆ స్థితికి భంగము కలుగునేమో యని ఎవ్‌నికైన తోచినచో వాని 


106 


ఉక గా (బాహ్మీస్టితియే కలుగలే దనుట నష్టము. అట్టియెడల జ్ఞాని విహితములై. 
కర్మలను ఏల మానుకోవలె ? 


je విషయమునే భగవానుడు ఇట్లు ఉద్దాటించినాడు. రులను ఆరంభింవనంః 


REE TEATS సము సిదొంవదు, నను నించి నంత మాత్రము! 
జ కా! 


చ 


న కర్చణా చునారంభాత్‌ నైమ్యృర్మ్యం వురుషో౭ శ్నుజే | 
న్ననా ల వేవ సిద్ధిం, నమధి గచ్చ S| + 


శ్రుమవోభారతే- భీవ్మవర్వణి - అధ్యాయః -27 


నెవ్కర్మ్య మనగా ఏవనియు చేయకుండ ఊరకుండుట ఒకయర్హము, కర్మలవలన 
కలుగు చృజ్య వ వదంచేత నంభవించు నుఖదుఃఖములను పొందాడు! రెండవ 
యర్థము. విహితములెన నంధ్యావందనాదికర్మలను మానుకొన్నను 
స్నానపా నభో Pls ఎవనికిని తవ్పవు. కావున ఊరకయుండుట నంభవ ము 
కాదు. వానివలన నుఖదుఃఖములను పొందకుండ ఉండగలుగుటయు అనంభవమే. ఆక్షే 
చిత్తశు జ కలుగకుండ తురీయాశ్రమమును స్వీకరించి కర్మలను శాన్త్రవిహితముగా 
నన్న్యసీంచి నంతమాత్రమున కూడ జ్ఞానసిద్ధి కలుగదు. ఫలా గపేక్ష లేకుండ 
విహితకర్మలను నిర్వర్తించుచుండుటవలన చిత్త తృశుద్ధి కలుగును. చిత్త శుద్ధితో 
శ్రవణముననాదులు చేయుటవలన జ్ఞానసిద్ధి కలుగును. కావున విహితములైన కర్మలను 
మానుకొనుటవలన లాభ మేడియు లేకపోగా అనేక జన్మార్థితమైన దురితము మాత్రము 
అక్షయముగా నుండును. 


ఆత్మతత్త పమును తెలిసికోవలయు నని తురీయాశమమును స్వీకరించిన 
వివిదిషాననార్టనులు కూడ గురువు నాశ్రయించి శ్రవణవమననాదులను 
కావించుచుండిననే గాని జ్ఞానసిద్ధి ని పొండజాలరు. "అర్జునుడు కూడ 
తురీయాశ్రమమును స్వీకరించి శ్రవేణమనేనాదులను ఏల కావింవరాదు? కి అనికొందయి 
యశ్నింవవచ్చును. భిక్షాచర్యాత్మకమైన వరివాజనమును వేదము బాహ్మణుల 
విషయముననే ఉద్దాటించినది. “ఈయాత్మను తమన్వరూపమునుగా తెలిసికొని 
బావ్మాణులు వుత్తైషణమునుండి విళ్హైెషణమునుండి లోకైషణమునుండి పైకి లేచి 
భిక్షాచర్యామున వర్తి ర్రీంచుచున్నారు". 


"ఏతం వై త మాత్మానం విదిత్వా బ్రావ్మాణాః పుత్రె 
షణాయా శృ విజ్లైషణాయా శ్చ లోక్రైషణా 
యాశ్చ వ్య్యుత్మా యాథ భిక్షాచర్యం  చరన్తి" -బృవాదారణ్యకము 


107 


"పైవాక్యముందు తత్త్వమును తెలిసికొన్న విద్వాంనులైన బ్రాహ్మణు 
విషయమున భిక్షాచర్యాత్మకమైన వరివ్రాజనము చెప్పబడియున్నది. కాని తత్త కవే 
నెజుంగగోరి అవలంబించునట్టి వివిదిషా నన్యానమునందు కూడ భిక్షాచర్యమ 
వృత్తిగా నున్నది.కావున వివిదిషాన నన్నాంనమునందు స వాడ బావ్మాణులకే యధికా 
మున్న దని, క్షత్రియాదులకు లే దని న్పష్ట మగుచున్నడి. ఫక్షావ్యత్తి కత్రి యాదుల, 
నిషిద్ధము. అందువలన వారికి నన్యానము కూడ నిషిద్ధమే యైనది. 


te} 


కావుననే విద్వాంనుకైన జనకుడు, రాముడు, కృష్ణుడు మొదలుగా క్షత్రియ 
లెవరును నన్నా్యానమును గై గెకొనలేదు. ఈ కారణముచేతనే శ్రీ కృష్ణుడు, అవ్చప్థ 
కాకున్నను మజియొకప్పుడైనను అర్జునుడు నన్యానమును గై ఇకొనవక్నునన చెవ్ప లేడ 
నన్నా్యాసాశమమునందు అధికారము లేకపోయినను క్షత్తియాదుల కందజకు: 
జ్ఞానమును నంపాదించుకొని మోక్షమును వొందుటయందుష అధికారము కలదు. వా 
ప్రేన్గమునందు బ్రహ్మచర్య గృవాస్థాశ్రమములందు కూడ భీష్ముడు ధర్మరా 
మొదలగువారు మవార్షులవలన లోకధర్మములనే కాక కలు కూ 
తెలిసికొనుచుండి రనుట 'నువ్రసిద్ధము. 


విరక్తి కలిగిన దని జిజ్ఞాన తీవ్రమైన దని క్షత్తియులలో ఆరంభమైన నన్న్యానవ 

అవైదిక మని భగవంతునకు తధిమతము కాదని నిశ్చితముగా గ్రహింవవలసియున్న 
క్షత్తీయలలో ఆరంభమైన యీ యవైదిక నన్యానము అంతటితో ఆగక అభిలవర్ణముల. 
కులములకు తుదకు "ఆమ్రపాలివంటి యవతులైన వేశ్యలకును నంక్రమించిన, 
అర్జునునకు కలిగిన యావేశమువంటి విరకి క్రియొక్క ఆవేశముతో బిక్సుకులై 
యువతీయువకులు ఎందటో ఆ యావేశము చల్లాజీనంతనే పరివ్రాజక నియమముల, 
పాటింవ లేక భ్రవ్షత్వమును పొంది రనుట చరిత్ర ప్రసిద్ధమైనవి విషయము, కుటుంబముల 
నంఘమునకు ఆవశ్యకవన్తూత్పాదనము చేత (production of esential commoditic 
సేవల చేత (36౪౦65) ఆధారన్తంభములుగా నుండవలసిన యువతీయువకులు భిక్షుక 
వరాన్నజీవను లగుట (2s!) జాతిదుర్గతికి రాజమార్గమగు ననుటయు చరి త్రవలన 
న్పష్టమగుచున్నది. ఈ సన్యాసుల స్‌ంఖ్య -పెరుగుచున్న ప్పుడే విదేఖీయు'! 
మనీదేశముప పై దాడులొనర్చి అనేక ప్రాంతములను నులభముగా ఆక్రమింవకలిగి 
శ్రీరాముని కాలమున. శ్రీ శ్రీకృష్ణుని కాలమున కూడ బ్రాహ్మణులైనను అనేకు। 
నన్నా్యానులు కాకుండుట, వసిష్టాదులైన మవార్డులు కూడ నన్యానమును గైకొన లేదను 
గమనింపదగియున్నది. నంధుమున క భిక్షుకుల నంఖ్యాఖివృద్ధి దారిద్యృదుఃఖాభివృథ 
నూచకమే (1[యషంజ009, అగును. 


శ్రీకృష్ణుడు అర్జునునకు నన్యానము నిషిద్ధ మని చెవ్పుచు, తన వర్తనము 
దృష్టాంతమునుగా చూపి, *అనక్తితో అవిద్వాంనులు కర్మలను ఎట్లు చేయుచుందు! 
అప్లి విద్వాంనుడు కూడ 'లోకనంగ్రహమును చేయదోరుచు అనక్తు 
చేయుచుండవలయును" అని చెప్పెను. 


108 


కి | నక్తాః కర్మ ణ్యవిద్వాంసో యథా కుర్చన్తి భారత | 
కుర్యా ద్విద్వాం స్త థానక్తా శ్చి.కీర్షు రోకనంగ్రవామ్‌ || 25 


శ్రీమవోభారతే - భీమ్మవర్వణి - అధ్యాయః -27 


లోకనం గ్రవామునుగూర్చి కొంద జీట్లు భావింతురు. " నన్యానమనగా కేవలమైన 
ఫీక్షుకవృత్తి కాదు. నన్యసించిన వాడు స్వార్థముతో తనమోక్షముకొజకు మాత్రమే 
పొటువడకుండ నమాజసేవ చేయుచు హోకనంగ్రహ మొనరింపవలె". ఈ 
యభఖిప్రాయమును వరిశీలింవవలసియున్నది. శ్రీకృష్ణభగవానుడు ఉద్దేశించిన 
లోకనంగ్రవా మేమి ? నంగ్రవామనగా చక్కగా గ్రహించుట (నమ్యక్‌ గషాణమ్‌). 
పాలను చక్కగా గ్రహింవదలచినవాడు గట్టిపాత్రను దృఢముగా వట్టుకొని దానియందు 
పాలను గ్రహింవవలె, పాత్ర ఓటి దైనను, గట్టిపాత్రను దృఢముగా వట్టుకొనకున్నను, 
పాలు నేల పాలగుట తప్పదు. లోకముయొక్క యోగక్షేమములు అను పాలకు 
కాన్తవిహితమైన జీవన విధానము గట్టిపా త్ర. తమకు విహితములైన జీవన విధానములను 
కాము దృఢముగా అవలంబించి నాయకులు, ఇతరులను ఏ వారికి విహితములైన 
విధానములందు వ్రవర్తింపజేయుటయే లోకనంగ్రవాము. క్షత్రియుడైన కృష్ణుడు తన 
వర్ణమునకు విహితములైన కార్యములను జాగరూకతతో నిర్వహించుచు అర్హునునివంటి 
వోరిని వారికి విహితములైన కార్యములందు ప్రవర్తింవజేసి లోకనంగడీవామును 
గావించినాడు. జ్ఞాని అయ్యును ఆయన క్షత్రియులకు విహితమైన యుద్దకర్మ ను, 
హింసాత్మకమైనేదేల్టైనను, తాను చేయుచు అర్జునున్‌ చేయ్‌ మని 
పోత్సహించుచున్నాడు. ఆయనకు మూడులోకములలో కావలసినది ఏదియును లేదు. 
అప్పడు ఆయన ఆ యుద్ధములో సారథిగా పాలొన్నచో ఆయనకు కల్లు లాభము కాని, 
పాలొనక పోయినచో కరీగు నష్టము కాని లేదు. అయినను ఆయన అర్జునునకు ఇచ్చిన 
మాటకొఆకు, తనయంతన్తునకు ఎంతో తక్కువదియైన సారథ్యమును అంగీకరించి 
సర పాలొనుచున్నాడు. "నేను జ్ఞానిని. నా కేమియు అక్కణలేదు ; 

త్మకములైన యుద్ధములతో నా కేమి పని ? ఇంతకంటె వైద్యవృత్తియో 
No ర చాలి మేలు" అని తలంచుచు ఆయన క్షత్రియధర్మమును వీడి 
వెద్యమునో ఉపాధ్యాయవృత్తి నో అవలంబించినచో ఆయనను చూచి ఇతరులు కూడ 
కమకు తోచిన వృత్తులను అవలంబింవబూనినచో వర్ణధర్మములు వృత్తివిధానములు 
సంకరము అగును. నంభఘమున వ్యవన్ధ విచ్చిన్నమగును. తనకు దేనియందు అభిరుచి, 
౨కిమానము, అభినివేశము, కౌశలము ఉన్నదో అది న్వధర్మము కాదు. తాను ఏ 
వర్ణమునందు ఏకులమునందు జన్మి ంచెనో, ఆవర్ణమునకు ఆకులమునకు నంబంధించి 
గస్హ్రముచేత త తనుకు విహితమైనదియే న్వధర్మము. భీమ్మనకు కృమ్ణనకు విడురునక్షు 
వోధనమునందు ఎంత అభిరుచియున్నను కౌశలము ఉన్ననువారికి ఉపాధ్యాయవృత్తి 
స్వధర్మము కాదు. అస్లు ద్రోణునకు కృవునకు యుద్ధ కార్యమున ఎంత కౌశలము 
ఏరాక్రోామము ఉన్నను వారి కది పరధర్మమే కాసో న్వధర్మము కాదు. కావున 


109 


మృవోవురుమలు న్వధర్మమును తాము అనుష్టించుచు తమతోనున్న లోకులశు, అన 
ఆనుచరులను, బావికాలమున తమ్ము అనునరింవబోవ్వ భక్తులను, ఎ 
న్వధర్మములందు (వవర్తింవజేసి వారు అథోగతి నందకుండునట్లు చేయుట 
లోకనంగ్రవా మొనరించుట. 


శ్రీక్సమ్లుడు క్షత్రియధర్మము నతిక్రమించి బావ్మాణోచి తమైన నన్యానము 
అవలంబించి యున్నచో ఆయనను అనునరించి నమకాలమున తరువాత తరముల 
యువతీయువకులు కూడ భిక్షుకులై భంశము నొందినచో ఆధర్మనంకరమునకు ఆం: 
కర్త యగును. (నంకరన్య చకర్తా స్యా మువవాన్యా మిమాః వ్రజాఎ అందువలన ఆరు 
తనధర్మమును దృఢముగా అనుష్టించుచు తన యనుచరులయొక్క భక్తులయిు 
నముదాయరూవమైన లోకమును శాస్త్ర విహితమైన మార్గమున వర్తి ంవజేయు 
దుర్గతిపాలు కాకుండునట్లు చేసి లోకనంద్రవా మొనరించెను 


ఈ దృష్టితో వరిశీలించినచో నన్యసించిన వారు నమాజసేవయే లక్ష్యము 
వర్తించుట లోకనంగ్రవాముకా దనుటన్న నష్టము. ఆత్మజ్ఞానముకొజకు నకల లౌ కీకవై। 
వ్యవహారములను వదలిన వివిదిషానన్య్యాసి తన్‌శక్తి ని కాలమును పూర్తి 
జ్ఞాననంపాదనకే వినియోగించుట న్య్రధర్మ మగును, సమాజ సేవ వానికి వరధర్మ 
యగును. ఫలా పేళ్ల లేకుండ నమాజసేవాకార్య[క్రమములను నిర్వహించుచున్న; 

వానికి చిత్త శుద్ది కలుగవచ్చును గద్ద ! చిత్తశుద్ధికొఅ కైనను అతడు గురుళుళూ 
శ్రవణము "మనీనము నిదిధ్యాననములనే అపతంఏిరపవలె. అవియే వానికి చిత్త: పడ్‌ 
తత్త విజ్ఞానమును కూడ కలిగింవగలవు. 


తనఖా జూనమును పొందిన నన్య్యాసికి, అనగా విద్వత్సన్య్యా 
సాధింవవలసినడి వీదీయ ఉండదు. అట్టివాడు కేవల కారుణ్యద్భ దృష్టితో లోకనండః 
మొనరింవవచ్చును కదా |! బ్రావ్మాణేతరులైన జనకుడు, శ్ర్రీక కృష్ణుడు మొదలగువా 
నన్యానమునే నీ స్వీకరింవరు. వారు లోకనం గ్రవాముకొఅకు నమాజమున అధర. 
నిరూ లించుటకు థర్మ మును "పెంపొందించుటకు నిరంతరము కృషి 
యుందురు. బ్రావ్మాణులలో కూడ లోకనంగ్రవొమునకై వర్తింవవలయ. నను తలం, 


ఓ 
ఇ 
wed | 
1 


కలవారు జాను అంయు్యును నన్యసింపరా. చారు వసి ఎష్ట 
యజ్ఞయాగాదీకములను sss నిర్వహించుచు 


“కంగా 
కావీంచుచునే యుందురు. అట్టివారు కొంతకాలమైన తరుచూద కేవలప్హై 
యాత్మానందమును నిరంతరముగో అనుభవించాణై న నన్యసీంవ కజక్‌ 
తరువాత వారు కేవలమైన యాత్యగిష్టయందే యుందాత.. కాగ డాదూాై 
కార్యకలావములలో ప్రవేశింవరు. అట్టి తలంపున్నచో న సనన కరతపరుతో 


నన్యానమును స్వీకరించినచో "నీద వచ్చువజకు మృతి నంభవించువజ! 
వేదాంతచింతనముతోనే కాలము గడువవలయును" (ఆనుచే స్వః ఆమృతేః కాలం నడ 


HO 


ద్వేదాంతదేకీతయా" అను న్యాయము ననునరించి తాము ఆత్మనిమ్మలై తమ్ము 
ఆశ్రయించిన వారియందు ఆత్మవిచారమును కలిగించుటకే యత్నించుచుందురు. అదియే 
వారు చేయు లోకనంగ్రవాము. ఇటీవలి కాలములో శ్రీరమణమవార్షి మొదలగువారు 
ఇస్తే చేయంచ-ండకిరి. అట్లు కాక వారు ప నిర్విహణమునకో 
వైదా. “జయం దాతిశా లాదుల నిర్మాణమునకో ఐ వాటువడుచుండిన యెడల వారికి 
1) జాను సిదింవ లేదనియే (గ్రహింవవలె ల. “జ్ఞానామృతముచేత తృష్తుడై 
కృతకృత్యుడైన యోగికి కర్తవ్యము ఏదియు ఉండదు ; “ఉండినచో అతడు తత్త వేత్త 
కాడు" అనుట పాచీననంవప్రదాయ సిద్ధాంతము. 


శో|| జానా మృతేన తృప్పన్య కృతకృత్యన్య యోగినః | 
| వాస్తి కించిత్‌ కర్తవ్య, మస్తి చేత్‌ న న తత్త విత్‌ | 


ఇచ్చట భగవంతుడు తనమతమును అనుష్టించువారు కర్మలనుండి ముక్తు లగుదు 
రని, తనయందలి అనూయతో అనుష్టింవనివారు వీవేకళూన్యు లని నర్వజ్ఞాన విమూఢులై 
నకొంతు రని అనగా న్వర్గ మోక్షీములకు దూరులగుదు రని, ఉద్భా టించుట 
గమనింవదగియున్న ది. గుణవంతమైన విషయమునందును దోషమును భావించుట 
అనూయ. అర్జునుని నిమిత్తముగా చేసీకొని శ్రీకృష్ణుడు నకలమానవులకు శ్రేయన్సును 
కభిగించునటి ట్రికర్మయోగమును జూననిషను బోధించుచు "నాయందు కర్మలను ఉంచి 
ఉద్వేగరహితుడవై యుద్దము చేయుము, నా యీ మతమును అనుష్టించువారు 
కర్మలనుండి ముక్తు లగుదోరు" అని చెప్పినాడు. ఇది విన్నంతనే కొందు, "మనవలెనే 
జీవించుచున్న యీ కృష్ణుడు నా 1 ,వరమేశ్వరుడా ? ఈయనయందు కర్మలను 
అర్చించినంత మాత్రమున ఎవ డైనేను వుణ్యపావముల నుండి ఎట్లు ముక్తు డగును ?" 
అని ఆక్షేపింతురు. మంచిని చెప్పినను గహింవక చెడునుగా ్రోసిపుచ్చువారు 
అనూయావరులు. 


వారు నర్వజ్ఞూానవిమూఢులు. లౌకికములు వైదికములును అయిన 
నకలజ్ఞా నములందును వారు విమూఢులు. వేదశాన స్రములప్రమాణదృష్టితో 
అలోచిరిచినను, లేక లౌకికమైన తర్కదృష్టితో విమర్శించినను శ్రీకృమ్ణుని యువదేశము 
డశ్రేయన్కరమని న్పష్టముగా “గోచరించును. ఏ విభమైన విమర్శన జ్ఞానము లేనివారు 
నర్వజ్ఞాన విమూఢులు. ఇచ్చట నర్వ శబ్ద మునకు అర్ధము" ఈశ్వరు డని 
నీలకంఠాచార్యులవారు నిరూపించినారు. "నర్జుమును పౌందియేన్నావు కావున, నీవు 
నర్వుడవు" (నర్వం నమాష్నోషి తతో ౭సి నర్వఖ అను నిర్వచనమువలన : నర్వజ్ఞాన 
మనగా ఈశ్వరజ్ఞాన మని ఆయన ఉద్దాటించినాడు. 


తనమతమును అనుష్టించుటవఅన కలుగు లాభమును ఆచరింవకుండుటవలన 
నంభవించు నష్టమును భగవంతుడు నిరూపించుటవలన, ఇది ఆయనయువదేశమునకు 
వల్మశుతి అని “వ్యక్తమగుచున్నది. దీనినిబట్టి, "నకలకర్మలను నాయం దుంచి... 


Hi 


ద్వేగరహితుడవై యుద్ధము చేయుము" అను వాక్యముతో ఆయన కావింవదలనిగ 
బవదేశము పూర్తి యైన దని న్పష్ట మగుచున్నది. వదునెనిమిదవ యధాకయమునంద 
డ్డ "బుద్ధియోగము. నవలంవీంచి మనన్సుచేత నకలకర్మలను నాయందు. ఉం 
తృరుడవై నన్ను ఎల్లప్పుడు తలంచుచుండుము" అని చెప్పి, రల యులను 
త్యజించిన నన్ను ఒక్క నినే శరణముగా పొందుము, నేను నిన్ను నర్మ పెాడములనుంక్‌ 
ముక్తుని కావింరును" అని యుద్దా టించుట గమనింవ్ల దగియున్నదీ. కావున "నకః 
గలను నాయం దుంచి మయి నర్వాణి కర్మాణి" ఆనీ యారంభమగుచున్న శో శోకముతొ 
గవానుని ప్రధానమైన యువదేశము వూర్తి యైన దని న్పష్టమగుచున్నది. తక్కిన గ్రం( 
,ంతయు అర్జునుని సందేవాములకు ప్రశ్నలకు నమాధానరూవముగా ఏర్పడిన వివరః 
a గ్రహింవేవలసి యున్నది. 


3|| మయి నర్వాణి కర్మాణి నన్న్య స్పాధ్యాత్మ చేతసా | 
నిరాశీ ర్నిర్మమో భూత్వా యుద్ధ్యన్వ విగతజ్వరః || 3 


5| యేమే మత మిదం నిత్య మనుతిన్షన్హి మానవాః | 
శ్రద్ధావన్లో౭ననూయనో న ముచ్యన్తే తే౭పి కర్మభిః || 3 


| యేత్వే తదభ్యనూయన్నో నానుతిష్టన్తి మే మతమ్‌ | 
నర్వజ్ఞానవిమూఢాం స్తా న్‌ విద్ధి నీ ఆ నచేతనః || 3 


నీలకంఠీయమ్‌ : నర్వ శబ్దః ఈశ్వరవాచీ, "నర్వం నమాప్నోషి తతో౭సి నర్వ 
తి నిర్వచనాత్‌, తన్య జానే వీషయే విశేషేణ మూఢాన్‌, పారోక్ష్యేణాపి తే ఈశ్వ 
ఎజూనంతో దేహమాత్రనీష్ణాః, తాన్‌ నష్టాన్‌ న్వరావవర్గ (భష్టాన్‌ | భీష్మవర్వము 
'ధ్యాయ - 27 


( కామనిగ్రహ చమసము 
గీత 


తనమతము ననుష్టింవనివారు వివేకళూన్యు లని నర్వజ్ఞాన విమూఢు లనీ నిం. 

ని శ్రీకృష్ణుడు చెప్పినంతనే ఎవరికైనను ఒకనండే పాము కోలుగవచ్చు న 

ర్వాంతర్యామీ యై యెన భగవంతుడు వారియందు కూడ ఉన్నాడు కదా, ఆయన వా 

ల నన్మార్గమునందు టవేశపెట్టడు ? అర్జునుడు ఈ నందేవామును వకటిం: 
గియినను శ్రీ అకృష్లుడు' దీనిని భావించి ఆకు నేమాధానము చెప్పినాడు. 


"జ్ఞానము కలవాడు కూడ తన 'పకృతికి తగినప్లే ఆచరించుచున్నా! 
వహాతములు తమ వ్రకృతుల ననునరించి వర్తించుచున్న వి. నిగ్రవాము ఏమి చేయగల! 


112 


ఒక్కొక్క ఇంద్రియమునకు దానివిషయమునందు రాగద్వేషములు వ్యవస్థితములై 
యున్న వి. వానికి లోబడరాదు. అవియే సాథకునకు విరోధులు. చక్కగా అనుష్టిరివబడిన 
వరధర్మముకంళొ, గుణహీనమైన న్వధర్మమే శైేయన్యరము. న్వధర్మమున మరణము 
నంభవించినను మేలే వరధర్మము బభయావవాము". 


శో|| నద్భశం చేష్టతే న్వసా్యః ప్రకృతేః జ్ఞానవా నీ | 
ప్రకృతిం ౦ యాంతి భూతాని నిగ్రవాః కి శం కరిష్యతి || 33 


శో ఇంద్రియ స్యేం|ద్రియ స్యార్ధే రాగద్వేషో వ్యవస్థితే | 
తయో ర్న వశ మాగచ్చేత్‌ కా వ్యూన్య వరివందీనౌ |r» 34 


శో (శ్రేయాన్‌ న్వధర్మో విగుణః వరధర్మాత్‌ న్వనుష్టితాత్‌ | 
న్వధర్మే నిధనం శ్రేయః వరధర్శో భయావవా? || 35 


we 


శ్రీమవోభారతే - భీవ్మవర్యణి - అధాకియః - 27 
విజయ ప్రభ 


నర్వాంతర్యామియైన భగవంతుడు దుర్ణనులయందు కూడ ఉన్నమాట నిజమే. 

కాని వాది వకృతులను మార్చుట ఆయన ధర్మము కాదు. ఒక్కొక్క జీవునకు వాడు 
పూర్వజన్మలలో గావించిన ధర్మాధర్మములవలన ఏర్పడిన వృణకపావముల 
నముదాయము వానికి ప్రకృతి అగును. మట్టినుండి కుండ రూపొందునట్లు ఆ ప్రకృతి 
నుండి వానికి శరీరము అంతరంగము ఇం[(దియములు వర్పడుచున్నవి. 
నర్వాంతర్యామియైన భగవంతుడు అళరీరమునకు అంతరంగమునకు ఇంద్రియములకు 
చైతన్యమును మాతమేకలిగించును. వానిని మార్చుట ఆయనవని కాదు. చిన్నవి, "పెద్దవి, 
తెల్లనివి, ఎజ్జినివి, వచ్చనివి మొదలుగా ఎన్నో విధములుగా ఉండు దీవములయందు 
(Bulbs) అన్నింటియందును విచ్యుచ్చక్డి అంతర్యామిగ నమానముగా 
టనరించుచుండును. ఆట అది ఎన్నో విధములైన యం(త్రములయందును 
చ్రవహించుచుండును. వాని కొన్నింటికి ఆది చైతన్యమును మాత్రమే కలిగించుచుండును. 
దానిచైతన్యమువలననే ఆదీవములు వెలుగును, “యంత్రములు వని చేయుచుండును. 
ర అంతర్యామర్దై యున్న విద్యుచ్చక్తి ఆ దీవములయొక్కు వేకృతిని, అనగా 
రాదవరిమాణ వర్గాదులను (యి, size, colour అలు మార్చదు. అది దాని ధర్మము కాదు. 
ఆపే నర్వాంతరాగ్థమియైన భగవంతుడు ఆ యా జీవులకు వారి (వకృతులవలన 
మాపాందియు స్త్వ సరిరనభా వాదులకు చైతన్యమును మాత్రమే కలిగించును. కాని 
వానిని మార్చడు. విద్యుచ్చక్తి వలన ఎజ్జు డీవము ఎట్జని కాంతిని, వచ్చ దీవము వచ్చని 
వెలుగును ఇచ్చునట్లు, చన్నయంత్రము కొద్దివనీని, పెద్దయంత్రము పెద్దవనిని 
చేయునట్లు, జీవులు కూడ భగవంతుని చైతన్యమువలన తమ ప్రకృతికి తగినట్లుగా 


113 
శరీరముయొక్కు బలాబలములను, న్వభావమునందలి మాంద్యము తీవ 
మొదలగువాని ననునరించి చిన్న పనులను, పెద్ద పనులను, నత్కార్యాములన 
దుషృత్యములను చేయుచుందురు. వానికి అన్నింటేకి వారి వ్రకృతులే వరు కా 
వారియందున్న భగవంతుడు కాడు. ఆయనకు వానితో నంబంధము లేదు. ఆయ 
సాక్టిమాతుడుగ నుండి వభువువలె వారి చేష్టలకు ఫలములను మాతః 
ఇచ్చుచుండును. 


(వకృతి చాలబలము కొలది. [శవణవునములచేత వేదాంత విజ్ఞానము 
నంపాదించినవాడు, నహుమనివంటివాడు కూడ పరకాంతావ్యామోపామున.: 
లోనయ్యె నన్నచో పామరులనంగతి చెప్పవలసినది ఏ మున్నది ? వ్రభుత్వశాననము! 
దండనములు (ప్రసిద్ద ములుగా ఉన్నను, దుర్దనులు తమ (వకృుతికి లో 
దుష్కార్యములను చేయేచునే యున్నారు. అప్లే కుంటీతనము గ్రుడ్డితనము దారి ద్రవ 
దీర్భవ్యాధులు ; మొదలగు రూపములలో భగవంతుడు పావములకు ఫలము నొనంగు 
ఎటీంగియు వారు తమ వ్రకృతులయందలి దుర్చ్యృత్తులకు లోనై పాపకృత్యముల, 
చేయుచునే యున్నారు. వారి విషయమున నిగ్రవాము ఏమి చేయగలదు ? వండితుః 
కూడ ప్రకృతికి లోబడి వర్తించుచున్నచో తనలకు స్వాతంత్ర్య మెక్కడిది ? 


ఒక్కొసారి దుష్టప్రక్ళతిని కర ఎల్లప్పుడు దుష్టుడు గా 
వర్తి ంవవలసియుండును. అట్టియెడల ధర్మము నుపదేశించు శాన్తములు, వా 
ననునరించి పెద్దలు చేయు హితీబోధలు వ్యర్థముతే కదా! వ్రకృతియొక్క వ్రభావవ 
ఎంత వ్రబలమైన దైనను అది జీవుని స్వాతరీత్ర్యమును వారింవ లేదు. తల్లి, తం్య 
దేశము, కాలము, శరీరము, న్వభావము మొదలైన జన్మనందర్భములు (contexts of lit 
దైవికములైన శుభాశుభ నన్ని వెేశమలు (Happy and Unhappy events) కేవలము (వ్రకృ 
చేతనే నంఘటితము లగుచున్నవి, వానియందు ఏ వ్యక్తికి స్వాతంత్ర్యము లేదు. ఇవి వా 
బుద్దికి నంబంధించి సంభవించు నవి కావు. కాని జీవితమున ప్రతినన్ని వేశము నందున 
తనో వర్తనవిధానమును నిశ్చయించుకొనుటయందు, దాని ననునరించి వర్తించుటకుః 
వర్తింవకుండుటకును, వతివ్యక్తికి స్వాతంత్ర్యము కలదు. ఆ స్వాతంత్ర్యము: 
వురన్కరించుకొనియే ధర్మశాస్త్రములు పెద్దల యువదేశములు సార్థకము లగుచున్న;! 
పితృవాక్యపాలన్షై రాముడు అడవికి బయలు దేజుచున్న వుడు లక్ష్మ ణునకు ప 
తీవ్రమైన కోధము పొంగివచ్చినది. తండ్రిని ధిక్కరించుట తగ దని రాముడు అత 
బోధించెను. అప్పుడు వకృతికి వశుడై కోధముతో తం. ధిక్‌ క్యరించుటక 
రామునియువదేశమును పాటించి శాంతించుటకు లక్ష్మణునకు నె Sn శ్రిమున్నః 
అందువలన అతడు కోధమును వీడి శామునియు ద మును వాటెంచి ధర్మము 
అవలంబించెను. దుర్యోధనునకు లోభము, పాండవులరాజ్యము ఆతనికి దక్కుటః 
అవకాశము, (పకృతిచేతనే నంఘటితము లైనవి. అప్పుడు విదురఖీష్మాదు 
యుపదేశముల ననునరించి పాండవులకు రాజ్యము నొనంగుటకు లోభము 


114 


నిరాకరించుటకు దురోకధనునకు స్వాతం్యత్ర్యమున్నది. అతడు ఉపదేశములను 
నిరాకరించి లోభమునకు లోనై వర్తించెను. అప్పటికి ఆయువదేశములు వఫలింవలేదు. 
అయినను అవి పూర్తిగా వ్యర్థము లయ్యు నని చెప్పుటకు వీలు లేదు. ఆ బోధలు వాని 
చిత్తమున నంస్తార రూవ మీన ఉండి జన్మాంతరమున వానియందు దుర్గుణములకు 
బలమును తగ్గిండుడు. కావున దుష్టులకు చేయుబోధలు కూడ కేవలము వ్యర్థములు 
కావు. ఎంత ప్రబలముగా శోకమోవాములు అర్జునుని ఆక్రమించుచున్నను, అతనికి గల 
స్వాతంత్ర్యమును అనునరించియే కృష్ణుడు ఉపేదేశించుచున్నాడు. 


ఈ నందర్భామున ప్రకృతి జీవుని ఎట్లు బంధించుచున్నదో దానినుండి ఎట్లు 
తప్పించుకొన వచ్చునో శ్రీకృష్ణుడు వివరించినాడు. ఒక్కొక్క యింద్రియమునకు దాసి 
విషయములలో అనుకూలములైన వానియందురాగము, ప్రతికూభములైన వానియందు 
ద్వేషము నృష్టి లక్షణముగా (Principle of creation) నియతమై యున్నది. పొగడ్తలు 
వినుచున్న వుడు, ఆమాటలయందు పొగడుచున్న వారియందు రాగము, ఎవరైన 

నిందించుచున్న ప్పుడు వారిమాటలయందు వారియందును ద్వేషము కలుగుట 
నవాజము. అష్షే మనోవారదృశ్యుములు, నుఖన్పర్శలు రుచికరములైన వదార్థములు, 
శనుగంధములు మొదలగు వానియందు వానిని నమకూర్చు వారి యందును రాగము, 
భయంకరద్భశ్యములు, దుఃఖ స్పర్శలు, వెగటు కలిగించు భోజన వదార్థములు, 
దుర్గంధములు మొదలగు వానియందు, వానిని నమకూర్చువారియందును స్వైషము 
కలుగుట నవాజము. శరీరథారులకు అందణకును ఇది తప్పదు. అయినను కలుగుచున్న 
యా రాగద్వేషములను గమనించుచు వానికి లోబడకుండ తప్పించుకొ నగల 
స్వాతంత్ర్యమును జీవులకరభగవంతుడు ప్రసాడించినాడు. ధర్మమార్గమునుండి ఎవ 
శెనను తప్పి చరించుటకు ఈ రాగద్వేషములే కారణములు. కావున ఆయున్నును 
కోరువానికి ఇవి ప్రబల విరోధులు. తనకు మేలును కోరువాడు వీనికి లోబడరాదు. ఏ 
పన్నివేశమునం దైనను రాగద్వేషములు ఎంత వ్రబలముగా తన్ను ఆవేశించుచున్నను 
బుద్ధిశాలి యగువాడు వానిని త్రోసివేసి, "ధర్మము ననునరించి నా కిపుడు కర్తవ్య మేమి?" 
అనీ ఆలోచింవవలె. పెద్దల నడిగి ధర్మమును తెలిసికొని ఆ విధముగా వర్తింవవలె, 
తనకు తోచినట్లు వర్తింవ వరాదు. 


ప్రకృతిలోని మమకారముచేత శోకమోవాములు వ్రబలుటవలన అర్జునునకు 
న్వధర్మమైన యుద్ధమునందు ద్వేషము వరధర్మమైన భిక్షావృత్తియందు రాగము కలిగెను. 
దేనియం దైనను హోనకు అభిరుచి అభినివేశము కౌశలము ఉన్నంతమాత్రమున అది 
న్వధర్మము కానేరదు. ఏది తనకు శాన్త్రముచేత విహితమై యున్నదో అదియే న్వధర్మ 
మగును. అర్జునుడు రాగద్వేషములకు లోనై భీష్మదోణాదులహింనతో కూడిన 
ఉగ్రమైన యుద్ధమును వీడి అహింసాత్మకమై పశాంతమైన బిక్షావృత్తిని 
అవలంవించుటకు సిద్ద వడెను. పరధర్మమైన యా వీక్షావృత్తిని అర్జునుడు; 
బ్రవ్మాచర్యాదినియమములకో చక్కగా అనుష్టింపగల డనుటకు. నందేవాము లేదు. 


ఇ 


115 


దానిని ఎంత చక్కగా ఆతడు అనుష్టించునను దానికంసు న్వధర్మమైన యుద్దవ 
[రురు గుణమహితముగా కన్పించుచున్న వరధర్మముకంు, హింసామంయేః౫ 
హీనముగా క న్పించుచున్నవ్పటికి న్వధర్మమైన యుద్దమే అర్జునునకు శ్రేయన్కర మ 
భగవంతుడు న్పష్టముగా చెప్పుచున్నాడు. అంతే కామ్‌. న ౧ధీర్మానుషానమున మరః 
మైనను మేలే కాని వరధర్మ్శ్మము నవలందించుట మాత్రము భయావపా మని ఆయ. 
ఉద్దాటించుచున్నాడు. 


వరుని దైనంతమాత్రమున ఒక ధర్మానుషానము మరణముకంటు భయావవ 
మగునా ? దారిద్ర్యము, అవమానము, భయంకర దీర్ష వ్యాధులు, మరణముకం" 
భయంకరములు కావచ్చును. కాని భిక్షావృత్తి వంటి ప్రశాంతమైన ధర్మము కూ; 
మరణము కంటు భయంకర మగునా ? అర్జునుడు యుద్ధమును వీడి భిక్షావృత్తిత 
ఆశమములకు పోయినచో, అతడు దయాశాలియై యుద్గీమును వీడె నని ఎవరు॥ 
తలంవరు. అజ్ఞానముచేత అతడు ధర్మ భ్రమ డయ్యె ననియేమీమలు తలంచి గర్హింతుర 
సామాన్యజనులు శత్రువులు, అతడు యుద్ధమునుండి పిజికితనముతో పాజిపోయి వష 
ననియే అతనిని గేలి చేయుదురు. వీరవేరేణ్యుడుగా అప్పటి వజకును వ్రశంనలన 
పొందుచున్న యర్దునునకు అల్పులవలన హేళశనము నంభవించినచో నుఖముగా ఎః 
జీవింపగలడు. ఎవనీవలన ఏమి తిరస్కారము నంభవించునో అను భయముతో దినడి 
గండముగా. అతడు ఎట్లు జీవితమును కొనసాగింపగలడు ? అందువలన ఆతని 
భిక్షావృత్తి మరణముకంటే భయావవా మగు ననుట నిశ్చితము. 


గత 


న్వధర్మమును త్యజించి వరధర్మమును అవలంబించుట పావహేతువని తనః 
కూడ తెలియును, అయినను తన మనన్సు ఎవరో వటి టి నెట్టుచున్నట్లుగా ఆ పావకృత్యవ 
వైవునకే ఏల యొగ్గుచున్నదో అర్జునునకు తెలియుట లేదు. అందువలన ఆతడు క 
నిట్లు అడిగినాడు. "మణీ, శ్రీకృష్ణా! పావమును చేయుటకు ఇచ్చగింవనివాడు కూ 
బలవంతముగ నియోగింపబడి నట్లు ఎవనిచేత . ప్రచోదితుడై షూ 
మొనరించుచున్నాడు?" 


భగవంతుడు డి ట్లనెను. "ఇది కామము. ఇదియే క్రోధము. ఇది రజోగుణమునుం 
పుట్టును. ఎంత ఆవారమొనంగినను ఇది తృప్తి వడదు. ఇది మవోపాపి. దీనిని ఇం! 
వైరినీగా ఎణుంగుము. దీనిని వూరించుట దుష్కరము. ఎంత యొనంగినను ఇది చా 
ననదు. పొగచేత నివ్పువలె, దుమ్ముచేత అద్దమువలె, జరాయువుచేత గర్భమువ 
జ్ఞానికి నిత్యశత్రువైన యీకామముచేత జ్ఞానము ఆవరింవబడి యున్నది. 


ఇంద్రియములు మనన్సు బుద్ధి దీనికి అధిష్థానములుగా చెవ్పబడుచున్నః 


Rm 5 న. 


116 


మొదటీఇంద్రియములను నియమించి జ్ఞానవిజ్ఞాననా శకమైన యీపొపిని ఖండింవుము. 
ఇంద్రియములు అధికశక్తి మంతములు. హనికరకు మనన్సు వరమైనది. మనన్సుకం టె 
బుద్ధి మిన్న. బుద్ధికంటె జ్ఞానరూవమైన యాత్మ వరము. బుద్ధిచేత 'మనన్సును న్తంభింవ 
జేసి పరమైన “యాత్మ ొతింగి 'దుర్ఫేడ్యమై కామరూోపమైన యీశతువును 


నంవారింవుము". 

శో|| అథ కేన వ్రయుకో౭యం పావం చరతి వూరుషః | 
అనిచ్చన్నపి వారే యబలాదివ నియోజితః || 

CE 

శ్రీ భగవా నువాచ 

శో|| కామ ఏవ క్రోధ ఏష రజోగుణనముద్భవః | 
మవోశనో మవొపాష్మా వి ద్ధ్యేన మివా వైరిణమ్‌ | 

శో|| భూమే నాప్రియతే వహ్ని ర్యథా౭దర్శో మలేన చ| 
యథోల్చే నావృతో గర్భ న్వథా తే నేద మావృతమ్‌ ॥ 

శో|| ఆవృతం as మేతేన జ్ఞానినో నిత్యవైరిణా | 
కామరూపేణ కౌంతేయ 'దుమ్పారే ణానలేన చ || 

శ్లో ఇంద్రియాణి మనో బుద్ధి ర స్యాధిష్టాన ముచ్యతే | 
ఏతై ర్విమోవాయ త్యేషజ్ఞా జాన మావృత్య దేహినమ్‌ | 

శో తన్మాత్త్వ మింద్రియా ణ్యాదౌ నియమ భరతర్షభ | 
పాప్మానం వ్రజహి ప్యానం జ్ఞానవిజ్ఞాననాశనమ్‌ || 

శో ఇంద్రియాణి వరాణాషవు రింద్రియేభ్యః వరం మనః | 
చనన న్తు వరా బుద్ధిః యో బుద్దేః వరతన్తు నః ॥ 

శ ఏవం బుద్ధేః వరం బుద్వ్వా నంన్తభ్యాత్యాన మాత్మనా | 


జహి శత్రుం మవోబాజేోో కామరూపం దురానదమ్‌ | 


శ్రీ మవోభారతే - భీవ్మవర్వణి - అధ్యాయః - 27 


విజయ ప్రభ 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


రాగద్వేషములు శత్రువు లని భగవంతుడు చెప్పినాడు. కాని అనేకులకు 


షపావమునందు రాగము ఇచ్చ కలుగవు. అట్టివారు కూడ ఎవరి చేతనో ప్రచోదితు లై లైనట్లు 
పావమునకు ఎందుకు పాల్పిడుచున్నారు. బండిని లాగుటకు ఇష్టవడని వశువులను 


117 


గోదకుడు త్రోలునట్లు జీవూకో హౌవమువైవునకు ఎవరు త్రోలుచున్నారు? అనేకుల 
;వాజముగా పావమునందురాగము కలుగదనుట నిజమే.కానికొన్ని ఆనవాజముకై 
;న్నివేశములందు వారికి రాగము కలుగుట అనంభవము కాదు. చాలమందికి వర 
కుందు సాధారణముగా రాగము కలుగదు. కాని ఏకాంతమునందు మిగ 
హావవతియైన వరకాంత తనకు అనుకూలముగ తటన్థవడినచో నియమవంతులు కూ 
ప మని 'యెజీంగియు ఆమెయందురాగమును పౌరదుట ఆనంభవముకాదు. రాగ: 
కుండ కామము కలుగదు. కామము లేకుండ పాపాచరణము నంభవింవదు. రాగ 
ంకల్పాత్మకమైనప్పుడు కామ మగును. అర్జునునకు నవాజముగ భిక్షావృత్తియం 
rగము లేదు. కాని భీవ్మద్రోణాదులయందు బాల్యము నుండి గాఢమైన యనురాగః 
“అదు. అందువలన వారిని నంహరింవవలసి వచ్చినప్పుడు ఆ యనురాగమున 
పతిబంధకమైన యుద్ధమునందు ద్వేషము కలిగినది. దానినుండి తప్పించుకొనుట 
అప్పుడు భిక్షావృత్తి "లైన యుపాయముగా తోచి దానియందు అతనికి రాగ 
(లిగినది.' వెంటనే యుద్ధమును వీడి ఆ వృత్తిని అవలంబింపవలయు. న 
రంకల్పరూపమైన కామము కలిగి నేను యుద్ధము చేయ నని శరచావములను ఆత 
ప. కావున వరధర్మమైన భిక్షావృత్తి నవలింబింవ వలయునని అర్జునునకు కలి 
పావవ్రవృత్తి యందు రాగము, ఇచ్చ, కామము కలిగినవి. 


"నీకు భీక్షావృక్తియందు కామము కలిగినది, అదియే ప్రజ వ్రచోదన 
కలిగించుచున్నది". అని చెప్పకుండ శ్రీకృమ్ణడు అర్జునుడు సాధారీణముగా అడి 
వళ్నకు సాధారణముగానే, “కామమే వేపాచరోణమునకు మూలము" 
సమాధానము చెప్పినాడు. ఒక వన్తువునందు "ఇది నుఖకరము, కావున పొందదగిన 
అను తలంవు రాగము. "ఇది దుఃఖకరము, దీనిని తొలగింవవలె" అను తలంవు ద్వేష, 
"ఇది నాకు తప్పక కావలె" అను ప్రబలమైన భావము కలుగునప్పుుడు రాగ 
కామముగా వరిణమించును. “దీనిని తప్పక నిర్మూలింపవలె" అను భావ 
కోలుగునవ్పుడు ద్వేషమే కోధముగా వరిణమించును. కామమునకు భంగ 
కలిగినప్పుడు, భంగకారణముగా కన్చించుచున్న దానియందు కామాత్మకజ 
చిత్తవృత్తియే ప్రజ్వలనాత్మకమై క్రోధ మగును. కావున కామము యొక్క రూపాంత। 
కోధము. మతి నిష్మాములైన వరమ ధార్శ్మి కులకు బుమలకు కూడ కోధము కలిగి ఇ 
శపించుట నంభవించుచున్నది కదా ! అది నిజమే. కాని వారు ధర్మకాములు. ధర్మ 
భంగవపడినప్పుడు వారియందున్న ధర్మకామమే కోధముగా వరిణమించుచున్న 
కావున కామమును జయించినచో కోధమును కూడ జయించిన ప్లే యగును. 


కర్మయోగమునకు సాంఖ్యసిద్ధికి కామమే (ప్రధానవ్రతిబంధకము. దా 
నిర్మూలించినచో అధ్యాత్మయోగమార్గము వూలబాటయే యగును. అందువలన ౪ 
నిర్మూలన అధ్రాసియును, గరవోనుకు 'వివరించినాడు. శతువుయొక్క వ్యూవామ 


రారావి రార రర _క్యార్నా లాగటం కనున మంలో ముగ 


H8 


శవణమననాదులు చేసి జ్ఞానవిజ్ఞానములను నంపాదించుకాన్నవానికి కూడ అది 
_ నిత్యవైరియే. నిర్వికల్ప నమాధిని పొందినవాడు కూడ నమాధిని వీడి 
వనవారించునప్పుడు కామము విషయమున జాగరూకతను కలిగియుండవలే. 
.శాస్తా బార్యోవదేశములవలన కలిగిన వరోక్షజ్ఞానమునే కాక, నిదిధ్యాననముయొక్కు 
పరి హక 'మువలన కలిగిన విజ్ఞానమును కూడ అది SI 1 


E హామ్‌ మూడు దశలలో జ్ఞానమును మూడువిధములుగా ఆవరించుచున్నది. 
(1) “ఫలా పేక్షలేకుండ జయావజయిది ద్యంద్వములయందు నమబుద్ధితో శాన్త్రవిహిత 
కర్త వ్యు గములను నిర్వహింవవలయు" నను బుద్ది నిశ్చయము కర్మయోగమునందు 
జ్ఞానము. దానిని అవలంబించి కర్మలను నిర్వర్త్‌ ౦చుచున్నప్పుడు, పొగ నివ్పును 
ఆవరించినట్లుగా, కామము మాటిమాటికి భలములయందు ఆనక్తిని కలిగించుచు 
న్‌మబుద్ధి రూవమైన జ్ఞానమును ఆవరించుచుండును. (2) "జగత్తు | మిథ్య, ఆత్మయే 
నత్యము, నేను ఆత్మన్వరూవుడను" అను బుద్ధి నిశ్చయము సాంఖ్యమునందు జ్ఞా జానము. 
దానిని అవలంబించి భావించుచున్నప్పుడు, దుమ్ము అద్దమును ఆవరించినట్లు, ఇది 
జగత్తునందు. .మిథ్యాత్వబుద్ధిని నిలువనీయకరాగరూవమున చిత్తమును ఆవరిరచుచు 
దానిని లోకక్యీవవోరము వై వైవునకు ఆకర్షించుచురిడును. (3) నకల విషయములనుండి 
చిత్తమును మరలించి ఆత్మనే గాఢముగ ధ్యానించుచుండుట నిదిధ్యాననము. 
ధ్యానింవవలయు నను ఇచ్చ దిధ్యాన. గాఢముగ ధ్యానింవవలయు నను ఇచ్చ నిదిధ్యాన 
లేక విదిధా్యాననము. దీనియందు ఆత్మన్వరూవమే జ్ఞా జ్ఞానము. ఆత్మనిష్షను అవలంబించి 
ఆత్మసాక్షాత్కారమును పొందుటకు ప్రయత్నించేచున్నవుడు, గర్భమును మావి 
(జరాయువు) ఆవరించినట్లు ఇది ఆత్మన్వరూవమును అజ్ఞానరూవమున ఆవరించి, ఆత్మ 
సాక్షాత్కరింవకుండ అడ్డువీడుచుండును. కామమునకు మూలము రాగము. రాగమునకు 
మూలము అజ్ఞానము. కొవున నకలయోగమార్గములకు పెద్ద వ్రతిబంధకమైన కామము 
యొక్క ఆక్రమణములోని యీ త్రివిధమైన వ్యూవామును గుర్తి ంచి దీనిని నమూలముగా 
ఛేదించుట ఆవశ్యకము. 


కామముయొక్క అధిష్థానము దుర్గమువలె మూడు[ప్రాకారములను కలిగి 
యున్నది. ఒక్కొక్క ప్రాకారమును జయించుచు ముందునకు పోయి శత్రువును 
నంవారించునట్లు, ఇంద్రియములు మనన్సు బుద్ది అను మూడు ప్రాకారములను 
క్రమముగా జయించి చిత్తమునందు నెలవుకొనియేన్న కామమును నిర్మూలింవవలె. 
ఇంద్రియములను జయంచుట అనగా (పరవా చెవిటివానివలె విషయములనే 
బహింవకుండుట కాదు. ఇంద్రియములను వరసీ స్తై సౌందర్యము పరనింద మొదలగు 
విషయములందు [వ్రనరింవనీయక, నిషిదములు కాని అన్నపాన భార్యాడులయందు 
కూడ, రాగద్వేవములకు లోను కాకుండ, వానిని యథోచితముగా పొందుచుండుటయే 
ఇంద్రియజయము. మనన్సు నంకల్పవికల్పాత్మకము. ఇట్లు చేయవలె నని యనుకొనుట 
నంకల్పము. ఇట్లు కాక మజియొక విధముగా కూడ చేయవచ్చునేమో అని 


119 


అనుకొనుచుండుట వికల్పము. పుత్తులకొఆకు పుత్తకామేష్టి చేయవలె ననుé 
నంకల్పము. దానికంటెను తవన్సు చేయట మేలేమో అని అనుకొనుచుండుట వికల్పము 
పతి నన్నివేశమునందును శాస్త్ర విహితమైన ధర్మమును అనునరించియే మనన్సునంద 
నంకల్పవికల్పములు కలుగునట్లు చేయుట మనన్సును జయించుట. బుద్ది 
నిశ్చయాత్మకము. "జగత్తు మిథ్య, ఆత్మ నిత్యము, నేను ఆత్మను, ఈ మూడ 
లోకములయందును నేను పొందవలసినది ఏదియును లేదు. అయినన 
లోకనం[గ్రవాముకొ అకు న్వధర్మకృత్యములను ఆచరింతును" అను నిశ్చయముత్‌ 
న్వవర్గాశ్రమాది ధర్మములను నిర్వహించుచుండుట బుద్ధిజయము. ఈ విషయమున 
శ్రీకృష్ణుడు తనవిషయముననే మజీయుక నందర్భమున ఉద్దాటించియుండుక6 
గమనింపదగియున్నది. 


శ్లో! నమేపార్గాస్తి కర్తవ్యం త్రిమ లోకేషు కిం చన | 
నా నవావ్న ువావ ప్పవ్యం వర్త ఏవచ కర్మణి || 


శ్రీమవోభారతే - భీవ్మవర్వణి - అధ్యాయః 27 


"అర్జునా ! నాకు మూడులోకములందును ఏమియు కర్తవ్యము లేదు తంత! 
ననగా) నేను పొందనిది, ఇంకను పొందవలసినది ఏదియును లేదు. అయినను వ 
చేయుచునే యున్నాను." 

గ 


(మఘ విద్యాసంప్రదాయ చమసము 
గత 


బ్రహ్మవిద్యను బోధించి, దానిని సంపాదించుటకు ఆవశ్యకమై. 
కామనిగ్రవామునుగూర్చి హెచ్చరించి ఈ విద్యయందు అర్జునునకు ప్రామాణ్యబు' 
కలుగుటకు విద్యానం|ప్రదాయమును తన నర్వేశ్వరత్వ మును మ. 
శ్రీకృష్ణుడు వ్యక్తీకరించుచున్నాడు. 


"అర్జునా ! అవ్యయమైన యీ యోగమును నేను వివన్వంతునకు ఉవదేశించితిని 
వివన్వంతుడు మనువునకు చెప్పెను. మనువు ఇక్షా పకువునకు బోధించెను 
ఈవిధముగా సనం ప్రదాయమువలన ప్రాప్తమైన దీనిని రాజర్షులు తెలిసికొని6 
దీర్ణకాలవళశమున ఇది నశించినది. నీవు నాకు నఖుడ వని భక్తుడే వని రవాన్యమ 
ఉస్తేమమును అయిన ఆ పురాతనమైన యోగమునే నేను నీ కివ్పుడు చలన 


శో|| ఇమం వివన్వతే యోగం ప్రోక్షవా నవా మవ్యయమ్‌ | 
వివస్వాన్‌ మనవే ప్రావా మను రిక్ష్వాకవే౭బ్రవీత్‌ || 


120 


శో|| ఏవం వరంవరా ప్రాత్తోజమం రాజర్దయో విదుః | 
నకాలేనేవా మవాతా = యోగో నవి ష్టు పరంతవ || 2 


శో|| నఏవాయం మయా తే౭ద్య యోగః ప్రాక్తః వురాతనః | 
భకో ౭సి మే నఖా చేతి రవాన్యం హత దుత్తమమ్‌ | 3 


శ్రుమవోభారతే - భీమ్మవర్వణి - అధార్థియః 28 
విజయ, ప్రభ 


వ్యయ మనగా తగ్గిపోవుట లేక మార్పునాందుట. అట్లు వ్యయము నొందనిది 
అవ్యయము. నంవ్రదాయమువలన వేదమంత్రములు ఎట్టిమార్పును పాందకుండ ఎట్లు 
వచ్చుచున్న వో అప్లే యీ యోగవిద్య కూడ నం|ప్రేదాయవశమున మార్చును 
పొందకుండ వచ్చుచున్నది. “నేను వివన్వంతునకు ఉవదేశించితిని" అని భగవానుడు 
చెప్పుచున్న వుడు విష్ణుదేవుడు, నూర్యమండల మునకు అధిష్టానదైవతమ్రైన 
వివన్వంతునకు చెప్పెనని 'గ్రహింవవలసియున్నది. బవ్మాచే నృష్టింవపీడిన జగత్తును 
పాలింపవలసినవాడు విష్ణువు. అందువలన నూర్యవంశక్షత్రి యులకు ఆద్యుడైన 
వివన్వంతునకు దీనిని విమ్ణువ బోధించెను. వరిపాలనదక్షతకు బబ్రవ్మావిద్య ఆవళ్యకము. 
యోగి జ్ఞానియు నైన ప్రభువే ఉత్తమముగా ప్రజాపాలనమును నిర్వహింపగలడు. 
నకలవేదీములను పరిశీలించి మనువు వానినుండి వ్రజాజీవనమునకు పరిపాలనకు 
ఆవశ్యకములైన ధర్మతత్త విశేషములను గ్రంథముగా రూపొందించి మానవజాతికి 
ప్రసాదించెను. ఆయన ధర్మశాన్తకర్తలకు ఆద్యుడు (The first law giver of mankind). 
ఆయన, మంత్రులు కోశము దండనీతి మొదలగు రాజాష్టంగములను రూపొందించి, 
తనకుమారుని ఇక్టా కకువును మొదటిరాజును గావించెను. ఆయననుండి 
పితృపుత్త నం్యపదాయరూపమున ఈ యోగవిద్య రాజకుమారులకు 
సంక్రమించుచుండెను. వారు రాజర్షులై మనువుయొక్క sts కొంచమైనను 
తకవ్పకుండ ప్రజలను పాలించుచుండిరి. రాట ఎ యటులు తాల. లు థలాపేక్షలేకుండ 
కేవలము ధర్మమునే అనుష్టించువారు బుమలు. యోగోవీద్యవలన ' రాజులు 
బుమేత్వమును పౌందగలిగి రనీ గ్రహింవవలసియున్నది. 


ఈ రాజర్షి నంప్రదాయము కాక బ్రవ్మార్షి నంప్రదాయమును కూడ భగవంతుడే 

పా పారంఖించినాడు. నారాయణుడు, వద్మభువుడు, వసిష్టుడు, శక్తి, పరాశరుడు, వ్యానుడు, 

శుకుడు, గౌడపాదుడు, గోవిందయోగీండదదుడు, శ్రీ శంకరాచార్యులవారు, వద్మపాదుడు, 

మొదలుగా ఈ బవ్మావిద్యానంవ్రదాయము ఆచార్య వరంవరాప్రాప్తమ్లై యున్నది. 

విచ్లుదేవుడు క్షత్తి కని యుడైన శ్రీకృమ్ణుడుగా క్షత్తి కని యుడైన యర్జునునకు ఉవదేశించుచున్నాడు, 

కావున రాజర్డ్‌సంప్రదాయమునే ఉదహారించెనని గ్రేహింవవలసియున్నది. రెండు 
నంప్రదాయమేలందును బవ్మావిద్య నమానమే యనుట న న్పష్షము. 


121 


శో|| నారాయణం-వద్మభువం వసిష్షం 
శక్తిం చ తత్పుత్ర వరాశరం చ| 
వ్యానం శుకం గౌడవదం మవోన్తం | 
గోవిందయోగీం ద్ర మ థాన్య శిష్ష్యమ్‌ | 
శో శ్రీ శంకరాచార్య మ థాన్య వద్మ 
పోదం చ వాస్తామలకం చ శివ్యమ్‌ | 
తం తోటకం వార్షికకార మనా! 
నన్మద్దురూన్‌ నంతత మానతో౭స్మి || . 
ఈ యోగమును గూర్తి (ఇమం యోగమ్‌) భగవంతుడు అనేక వరారయముల 
నమునే ఉపయోగించి యుండుట గమనింవ దగియున్నది. "సాంఖు్యులక 
జ్ఞానయాగముతో యోగులకు ఎ కర్మయోగముతో ద్వివిధముగా ఈనివ్షను నేను వూర్వవ 
ఉవడేశించియుంటిని" అని భగవంతుడు చెప్పియుండుటవలన కర్మయోగము వే 
సాంఖ్యయోగము వేణు అని (భ్రమించుటకు అవకాశ మున్నది. ఆభాంతి, 
నవ టకు భగవంతుడు కర్మయోగపూర్వకమైన సాంఖ్య మొక్క టియే యోగమ 
ఏకవచన వ్రయోగముచేత స్పష్టము చేయుచునా డు. ఆయన షంత్త న్పష్టము/ 
చెప్పుచున్నను కొందణు భగవద్‌ తయందు తాత్పర్యముగా బోధింపబడి న 
కర్మ యోగమే యని తలంచుచుండుట  కోచనీయము. 


ఈయాగము అవ్యయమైన దని చెప్పుచున్నను వెంటనే భగవానుడు, "ఇ 
దీర్గకాల వశమున నశించినది" అని చెప్పుట ఎట్లు కుదురును ? అవ్యయ మైన 
నఖీంచునా ? నక్‌ ధాతువునకు మరణము అదర్శనము అనునర్థములు కలవ. ఇచ్చ, 
యోగము నష్టమైన దనగా ధ్వంనమైన దని యర్థము కాదు; EE యుల వరంవరల్‌ 
ఇటీవల ఇది “కస్పించుట లేదు, అనగా బోదించపితుట. లేదో అనియే అర్ధమ 
క్షత్రీియవరంపరలో ఇది కన్పింపక పోయినను ఆచార్యవరంవరలో అవ్యయమేగా' 
యున్నది. 


క్షి ణీ నష్ట మగుటకు హేతువును a జగవంతు! 
నూచించినాడు. ఖీ మ్మడు మొడలుగా పెద్దలకు కొందజకు ఈ యోూగదబిద 
తెలిసియున్నను, ఇది ఉత్తమము రవాన్యమును అయిన దగుటచే యోగ్వ్యూలైన క్షత్రియుe 
లిమ్యలుగ తమ్ము చేరకుండుటచే వారు బోధించుటకు అవకాశము లేకుండపోయి న 
ఇప్పుడు అర్జునుడు, “నేను నీకు శిమ్యడను, వ్రవన్నుడనైన నన్ను శాసింవుము" అ 
భక్తుడై 4 శరణాగతి చేయుటవలన శ్రీక కృష్ణుడు ఆతనికి బోధీంచుట నంభవించెను. రవాన 
మనుపివలన ఈ యోగవిద్యను ఇష్టుడు నభఖుడును అయినంతమాత్రమున అనర్హు నః 
బోధింపరాదనుట న్పష్టము. ప్రద్యుమ్నుడు సాత్యకి మొదలైన యిమలకు ఆయన + 
యోగమును బోధించోనట్లు కన్పించుట లేదు. భక్తు డైన యర్జునునకు కూడ ఆర్తిళ్‌ 
అడిగినప్పుడే ఆయన ఉవడేశించినాడు. 


we 


122 


ఇది ఉత్తమ మైన దని భగవంతుడు చెప్పుటవలన, భక్తి ధ్యానము పాతంజలమైన 
యోగము మొదలైన వన్నియు దీనికి అంగములే యని గ్రహింవవలసియున్నది. "భక్తీ మె 
గొవ్పది" (భక్తి కేవ గరీయసీ) మొదలగు వాక్యములు శిమ్యలయొక్క అర్హతనుబట్టి 
గురువులు ఒకొక్కరికి ఒకొక్కదానిని అనుష్టింపదగినదిగా బోధించుచు, వారికీ 
ఆంగూా సాధన ములయందు ఢ్రద్ద కలుగుటకై చెప్పిన నుతివచనములుగానే 
గ్రహింవవలసియున్నది. 


"ఆ పురాతనమైన యోగమునే నీకు చెప్పితిని” అని భగవంతుడు 
నిర్ణేశించుటవలన నంప్రదాయ ప్రాప్తమై మైన విద్యయే ప్రమాణమై గ్రావా మగును కాని, 
ఒకానొకడు తన బుద్ధి శక్తి చేత వరిశోధనము గావించి కాని, తవన్సు చేసి కాని "నేను 
ఈయోగమును కనుగొన్నాను" అని కొత్తగా తనకు తోచినదానిని ప్రవచనము 
చేసినచో అది ప్రమాణము కాదు, పరిగ్రావ్యూము కా దని [గగ్రహింవవలసియున్నది. 
భగవంతుడు కూడ, "ఇదినా బుద్ధికి తోచినది" అని చెప్పుట లేదు. ఈ యోగవిద్య 
యుమలచేత, వేదములచేత, బ్రవ్మామును నూత్రీకరించి చెప్పు వేదవాక్యములచేత, ఇది 
నహేతుకముగా చక్కగా నిశ్చయించి బవువిధములుగా చెప్పబడినది" అని ఆయన 
తరువాత చెప్పబోవుచున్నాడు. 


శో|| బుషిభి ర్పవుథాగీతం, ఛన్లోభిః వివిధైః వృథక్‌ | 
బవ్మానూత్రవదై శ్చైవ హేతుమద్భి ర్వీనిశ్చితైః || 5 


శ్రీ మవోభారతే - భీవ్మవర్వణి - అధ్యాయః - 37 


కావున కేవలము బుద్ధి శక్తి చేత నిరూపింవబడిన ప్రాచ్యపాశ్చాత్యవండితుల 
పద్ధాంతములు వరిగ్రావ్యాములు ౩ కా వని గ్రహింవ వలసియున్నది కలశము. 


11. ఈశ్వర తత్త్వ కలశము 
1. సందేహ నివారణ కమండలువు 
(ఏ భగవజ్జన్య కర వైశిష్టము 
గీత 


తనకంతెు నుమారు మూడేండ్లు మాతమే "పెద్దవాడైన కృష్ణుడు, "నేను 
వివన్వంతునకు చెప్పితిని" అని యుద్దాటించినంతనే అర్జునునకు, ఇప్పటివాడ్రైన 
యీయన ఎంతో వూర్వుడైన యాది తుర్థినకు , ఎ ట్లువదేశించెను, అను నందేవాము 
కలిగెను. ఈ నందేవాము అర్జునునకు ఇంతకు ముందే కలిగియుండవలసినది. "నేను 
జ్ఞానయోగముచేత సాంఖ్యులకు కర్మయోగముచేత యోగులకు ద్వివిధమైన యీనిష్టను 


123 


వూర్వము చెప్పియుంటిని" అని భగవంతు డన్న ప్పుడే అర్జునుడు, "ఆ సాంఖ్యు లెవ! 
ఆయోగు లెవరు, వారికి నీ వెప్పుడు చెప్పితివి, మాకు తెలియదే" అని అడి 
యుండవలసినది. బదరికావనమునకు తవన్సు చేయబోయినవ్పుడో, ఎవ్పుడో ఎవరి! 
చెప్పియుండవచ్చు నని అర్జునుడు ఆవిషయమును వట్టించుకొ న లేదు. 
"వివన్వంతునకు చెప్పితిని" అని ఆయన అన్నప్పుడు, అరునునకు rea చా 
వింతగా తోచెను. ఆయన ఆనత్యమును చెప్పు ననుటకు వీలు లేదు. అందువల 
అర్జునుడు, "నీజననము ఇప్పటిది, వివన్న్వంతుడు చాల వూర్వకాలమున జన్మించి నవాడ 
నీవు మొదట దీనిని చెప్పియున్నా వని నేను ఎట్లు తెలిసికొందును" అని యడిగెను. 


భగవంతు డిట్లనెను. "అర్జునా ! నాకు నీకు కూడ పెక్కు జన్మలు గడచినవి. అ 
యన్నియు నాకు తెలియును. నీ వేణుంగవు. నేను వుట్టుకలేని వాడను, మార్పు నొంద 
వాడను, అయినప్పటికి, భూతములకు ఈశ్వరుడను అయియుండి నప్పటికిని, ౫ 
వ్రకృతిని అధిష్టించి నా మాయచేత వుట్లుచున్నాను. ఎప్పు డెవ్పుడు ధర్మమునః! 
క్షీణత్వము అధర్మీమునకు వృద్ధి కలుగునో అవ్పుడు నన్ను నృష్టించుకొనుచున్నాన 
వ్రతియుగమునంధు సాధువులను రక్షించుటకొ జకు దుష్టులను నకింపజేయుటక 
ధర్మమును నంస్థాపించుటకు జన్మించుచున్నాను. దివ్యమైన నా జన్మను కర్మను ఎవ! 
యథార్థముగా తెలీసికొనుచున్నడో, వాడు శరీరమును వదలిన తరువాత మరల జన్మ; 
పొందడు ; నన్నే పొందుచున్నాడు". 


“గుణకర్మల విభాగము ననునరించి నాలుగు వర్ణముల వద్ధతిని నేను నృష్టించితి! 
దానికీ నేను కర్తనై యున్నను నన్ను అకర్తనుగా అవ్యయీనిగా ఎయింగుము. కర్మలు నన్న 
అంటవు. స కర్మవలములయందు కోరిక లేదు. ఇట్లు నన్ను తెలిసికొనువాఠి 
కర్మములచేత బంధింవబడడు. ఇట్లు తెలిసికొని పూర్వులైన ముముక్షువులు కూ, 
కర్మలను అనుష్టించిరి. కావున నీవు కూడ కర్మనే చేయుము. మార్వులు తమకం 
వూర్వులైన వారిని అనునరించి కర్మలను అనుష్టించిరి, 


ఏది కర్మ ఏది అకర్మ. అనువిషయమున మేధావులు కూడ బ్రాం: 
నొందుచున్నారు. దేనిని తెలిసికొన్న చో అశుభము నుండి మోక్షమును పొందగలవో అః 
కర్మను (కర్మాకర్మల లక్షణమును) చెవ్పుచున్నాను. కర్మయందు అకర్మను, అకర్మ యండి 
కర్మను చూచువాడే మనుష్యులలో బుద్ధిమంతుడు. అతడే యోగి. అతడే నకలకర్మ లని 
ఆచరించినవాడు. 


ఎవనియొక్క కార్యము లన్నియు కామనంకల్పవర్ణితములై జ్ఞానాగ్నిచేత దగ్గమ 
లగుచున్నవో వానిని వండితునిగా బుధులు చెప్పుదురు. 'కర్మ ఫలములయందు ఆనీక్తి! | 
వీడి నిత్యముతృష్పుడై దేనిని ఆశ్రయింపక కర్మలను సాంగోపాంగము, 
ఆచరించుచున్నను అతడు ఏమియు చేయనివాడే అగును". 


124 


"దవ్యమయమైన యజ్ఞ ముకం జ్ఞా నయజ్ఞము మేలు. కర్మ అంతయు 
జ్ఞానమునందే పరినమాప్తిని పారిదుచున్నడి. కౌవున సాష్టాంగదండ ప్రణామముతో 
మాటిమాటికి వ్రశ్నించుచు సేవచేయుచు (పెద్దలవలన) దానీని తెలిసికొనుము. దేనిని 
తెలిసికొన్నచో నీవు మరల ఇట్టి మోహమును పొందవో, మజియు దేని చేత 
నకలభూతములను ఆత్మ నైన నాయందు చూడగలవో అట్టి జ్ఞానమును, తత్త కమును 
దర్శించిన జ్ఞా జానులు, నీకు ఉ వదేశింవగలరు. ఇ జ లందటకధిబును నీవు పాపిమృడ వైనను 
నర్వపావమును జ్ఞాన మను తెవ్పచేతనే శాటగలవు. ప్రజ్వలింవజేయబడీనయగ్ని 
నమిథలను దహించునటు బ్లు జ్ఞానాగ్ని ర లను భన్మ మొనరింవగలదు", 


"యోగముచేత కర్మలను నన్న్యసించినవానిని, జ్ఞానము చేత నంశయములను 
ఛేదించుకొన్న వానిని, ఆత్మవంతుని కర్మలు బంధింవవు. కావున అజ్ఞానమువలన కలిగి 
హృదయమునందున్న యీ సంశయమును జ్ఞాన మను ఖడ్గముచేత ఖండించి 
యోగమును అవలంబింవుము. లెమ్ము". 


శో||  బవూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున | 


తా న్యవాం వేద నర్వాణి న త్వం వేళ్ళ వరంత వ లవ 
శ్లో అజో౭పిన న్నవ్యయాత్మా భూతానా మాశ్వరో౭పి నన్‌ | “ 

ప్రకృతిం స్వా మధిష్టాయ నంభవా న్యూత్మమాయయా | ,6 
శో యదా యదాహి ధర్మన్య గ్లాని ర్భవతి భారత | 

అభ్యుత్తాన మధర్మన్య త దాత్మానం నృజామ్యవామ్‌ | 7 


శో|| వరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుషతామ్‌ | 

ధర్మనంస్థావనార్థాయ నంభవామి యుగే యుగే | క 
శో జన్మ కర్మ చమే దివ్య మేవం యో వేత్తి తత్త తః | 

త్యక్షా్వ దేవోం వునర్జన్మ నైతి మా మేతి సో౭ర్జున || 9 
శో|| చాతుర్వర్హ్యం మయా నృష్టం గుణకర్మ విభాగశః | 
తన్య కర్తార మపి మాం వి ద్ధ్యకర్హార మవ్యయమ్‌ | 13 


శో|| నమాం కర్మాణి లింవన్తి న మే కర్మ భలే న్పృవో | న 
ఇతి మాం యో౭భిజానాళి కర్మభి ర్నన బధ్యతే॥ 14 
శో|| ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూరైవ రపి ముముక్షుఖిః | . 

కురు కర్మైన తస్మా త్తం పూరైవః వూర్వతరం కృతమ్‌ || 15 


శో 
శో 
శో|| 
శో 
శో 
శో 
శో 


శో 


125 
కిం కర్మ కి మకర్మేతి కవయో౭వ్యత్ర మోహితాః | 
తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్‌ జ్ఞాత్వా మోక్ష్యసే౭శుభాత్‌ | 
కర్మ ణస్టికర్మ యః వళ్ళే 'వకర ల చకర్మ యః]! 
న బుద్ధిమాన్‌ మనుషే ష్యేమ న యుక్తః కృత్స్న్న కర్మకృత్‌ || 


యన్య నర్వే నమారంభాః కామనంకల్చ వర్ణితాః | 
జ్ఞానాగ్నిదగ్గ కర్మాణం త మావుః వండితం బుధాః || 


త్యక్సాషా కర్మవలానంగం నిత్యతృపో నిరాశయః | 
కర్మ ణ్యభి ప్రవృత్ఫో౭పి నైవ కించిత్‌ కరోతి నః|| 


శ్రేయాన్‌ ద్రవ్యమయాత్‌ యజ్ఞాత్‌ జ్ఞానయజ్ఞః వరంతవ | 
నర్వం కర్మాఖిలం పార జ్ఞానే. పరినమావ్యతే || 


త ద్విద్ధి వ్రణిపాతేన వరివ్రశ్నీన సేవయా | 
ఉవదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన న్హ త్స పదర్శినః | 


యద్‌ జ్ఞాత్వా నవున ర్మోవా మేవం యాన్యసి పాండవ | 
యేన భూతా న్యశేషేణ ద్రక్ష్య స్మాత్మ న్యథో మయి || 
అపి చే దసి పాపేభ్య నృర్వేభ్యః పాపకృత్తమః | 

నర్వం జ్ఞానప్లవే నైవ వృజినం నంతరిష్యుసి || 


య థైథాంసి నమిద్దో౭గ్నిః భన్మసాత్‌ కురుతే౭ర్లున | 
జ్ఞానాగ్ని నృర్వకర్మోణి భన్మసా త్కురుతే తథా | 


యోగనన్న్యన్త కర్మాణం జ్ఞాన నంఛిన్ననంశయమ్‌ | 
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నన్సీ ధనంజయ || 


తస్మా దజ్ఞాననంభూతం వ్భొత్స ౦ జ్ఞా నాసి నాత్మనః | 
ఛి తైకనం నంశయం యోగ మాతీషోత్తిష్ష భారత || 


శ్రీమవాభారతే - థీష్మపర్వణి - ఆధార్థియః - 28 


విజయ ప్రభ 


16 


18 


19 


20 


33 


.34 


ఈ నందర్భమున శ్రీకృష్ణుడు తన గురువైన సాందివనిని "పేర్కొనకుండు! 
గమనింవదగియున్నది. ఆయనయేద్ద విద్యాభ్యానము గావించినప్పుడు శ్రీ శ్రీకస్టశి 
డాయనవలన ఈ విద్యను పొంద జై దని తబంవవలసియున్నది. నకల విద్యల 


126 


చెప్పిన సాందీవని అర్హుడైన శ్రీకృష్ణునకు బ్రహ్మవిద్యను ఏల ఉవదేశింవ లేదు 
విమ్ణదేవునియంశముహో అవతరించిన శ్రీకృష్ణునకు బజ్మావిద్య నిరంతరమ 
భాసీంచుచునే యుండెను. అందువలన ఆయన ఈవీద్యను బోధింవు మని గురువుని 
ప్రార్జించ క లేదు, ఆయన బోధింవలేదు. వేదాదిశాన్రములను శిమ్యలు ప్రార్థింవ కున్నన 
జోధేంవవః చ్చును. కాని బ్రహ్మవిద్యను అర్హతముడైన శిష్యునకు కూడ, అతడి 
ప్రార్థింవకున్న చో, బో ధింవరా దని దీనివలన వ్యక్త మగుచున్నది. 


(తిలోకాధివత్యము ఇంద్రునిది. అయినను ఒక్కొక్కప్పుడు అధర్మము ప్రబ 
రాక్షనులు విజృంభించి ఇంద్రునకు కూడ వారిని నిగ్రహించుట అశక్య మైనప్పు! 
విష్ణుదేవుడు ఎన్నో రూపములతో అవతరించి అధర్మమును నిగ్రహించి ధర్మము! 
ఉద్దరించుచుండును. ఆందువలన విష్ణుదేవుడైన దీ శ్రీక్సుమ్లునకు అవతారములుగా వనో 
ఎన్మలు గడిచినవి. అర్జునునకు కూడ అప్పటికి ఎన్నో జన్మలు గడచినవి. "అ 
యన్నియు నాకు తెలియును, నీ వాబుంగవు" అని శ్రీకృష్టు డనుటవల? 
మయోగశక్తులవలన మవోాత్ము లకు తెలిసిన విషయము లన్నియు ఇతరులకు తెలియవలనసి 
పనిలేదని, పెద్దలు చెప్పునప్పుడు, మనకు ప్రత్యక్షము కాని విషయములన 
నారియందలి విశ్వానమువలన మనము నమ్మ వలసినదే కాని శంకింవరా ద 
గహ హింపవలసియున్నది. "ఏవిషయమైనను మేము చూచిననే తప్ప నమ్మమ 
ఇన్మాంతరములు మాకు గోచరించుట లేదు, కావున మేము నమ్మము" అని కొం 
అనుచుండుట బుద్ది హీన్మవనంగము. వజూ ఇనగ్రహణమున విశ్వానం 
వథమసోపానము". *అడవులలో సింవాము లుండును" అని ఉపాధ్యాయు! 
వోధించునప్పుడు అడవులను సింహములను విద్యార్థులకు చూవుట అప్పు 
గంభవము కాదు. ఎప్పుడో నంభవము కావచ్చును. అప్పటి వణకు విద్యార్థు! 
ఉపాధ్యాయునివాక్ళములయందలి విశ్వానముతో ఆవిషయముల్‌।; 
గహింవవలసినదే. అట్లు కాక, "మాకు చూపిననే తప్ప మేము నమ్మము" అని ఎవరై 
నట్టువట్టినచో విద్యాభార్థినమే సాగదు. 


ఇంతకు ముందు సాంఖ్యమును బోధించునవ్పుడు భగవంతుడు, "నేను నీవు + 
రాజులు ఇంతకు ముండు లేము అనుట లేదు, ఇంకముందు ఉండము అనుటయు లేడ 
అని ఆత్మన్వరూవముచేత ఎల్లరు నిత్యులే అని బోధించియున్నాడు. అనిత్యములై 
శరీరములు వుట్టుచు నశించుచుండును. కాని నిత్యమైన యాత్మ వుట్ట లేదు, నశించుట 
లేదు. ఆత్మన్వరూవమును ఉద్దేశించి శ్రీకృష్లు డివ్పుడు "నేను అజుడను, అవ్యయుడన 
అని చెప్పి వివ్దుత్వము నవలంవీంచి, “భూతములకు ఈశ్చరుడను" అని చెప్పుచున్నా! 
అజునకు జన్మ లెట్లుకలుగును అను శంకకు ఆయన ఇట్లు నమాధానము చెప్పుచున్నా. 
తత త్త కన్వరూవముచేత ఆయన అజుడే, అవ్యయుడే. అయునను వవవారము ననునీరిం 
విష్ణువుగా అవతరింపవలసినప్పుడు ఆయన తన వకృతిని అధిష్టించి తన మాయచేత 
జనీంచుచునాడు. భగవంతునకు పర అపర అను రెండు. ప్రకృతు లున్న, 


127 


పంచభూతములు మనన్సు బుద్ధి అవాంకారము అనువదార్థములతో కూడినది ఆ 
ఆత్మ వరావ్రకృతి. శరీరము లన్నీయు, మట్టి నుండి పాత్రలవలె, అవరావప్రకృతివః 
నంభవించుచున్నవి. అందువలన భగవంతుడు దీనిని 'అధిష్టించి శరీరవ 
పొందుచున్నాడు. అనగా తన యిచ్చానుసారముగా వర్తి ంచు శరీరమును, త 

కావలసిన తల్లిదండ్రులను దేశకాలములను నిర్ణయించుకొని ఆ |(పకారక 
న్వతంత్రముగా జన్మించుచున్నాడు. ఈ స్వాతంత్ర్యము సాధారణజీవుల కుం, 
వారు వూర్వకర్మవశమున తమకు తెలియకుండగనే జన్మవరంవరలను పొందుచుం' 
వారు ప్రకృతిని అధిష్టించి తమ యిచ్భానుసారముగా జన్మింవ లేరు. తాను ప్రక 
లోబడక తానే ప్రకృతిని లోబజచుకొని న్వతంత్రముగా జన్మించి తన శరీరవ 
ఇచ్చానుసారముగా ఉవయోగించుకొన గలుగుట ఈశ్వురత్వముయొక్క విశేవ 
ఆయన శరీరము రెండు భుజములతో, నాలుగు భుజములతో విశ్చారూపవ 
నందర్భానుసారముగా ప్రకటమగుచుండును, ఒక్కొకవ్పుడు అదృశ్య మగుచుం& 
అందువలననే భగవంతునిజన్మము దివ్య మని అవతార మని చెప్పబడుచున్నది. 


మాయ యనగా ప్రకృతికి మూలమైన యజ్ఞానమే. అజుడు అవ్యయుడ 
పరమేశ్వరుడు పుట్టినవాడుగా -పెరీగినవాడుగా ఎన్నో కార్యము 
చేయుచున్న వాడుగా లోకులకు తోచునట్లు చేయునదియే మాయ. వరమాత్మ, 
గుర్తింవకున్నను అనేకులు నన్నిహితులు కూడ (శ్రీకృష్ణుని విష్ణుదేవుని యవతారవ 
తెలిసికొనలేక పోవుటకు కూడ ఈ మాయయే కారణము. 


అవతారవ్రయోజనములలో ధర్మనంస్థావనమును "పేర్కొని భగవంత 
“గుణకర్మల విభాగము ననునరించి నాలుగు వరముల వదతిని నేను నృష్టించితిని' 
చెప్పుట గమనింవ దగియున్నది. దేవమనుష్యాదిలోకములను బ్రవ్మదే 
నృష్టించుచుండగా లోకవ్యవన్థకు ప్రధానసాధనమైన చతుర్వర్దవిధానమును (0 
means of administration) పీష్ణుదేవుడు నృష్టించినాడు. కొవున కాలవశ3 
నడలిపోవుచున్న చతుర్వర్జవిధానమును చక్కబొట్టుటయే ఆయన నిర్వహి 
ధర్మనంన్గాపన మని గ్రహిరివవలసియున్నది. కాబట్టే ధర్మము నుద్ధరింపవలె 
లోకనంగ్రేవాము గావింవవలె నని ప్రయత్నించు ప్రతివ్యక్తియు భారతదేశం 
చతుర్వర్ణవిధా నమును చక్కబెట్టుటకే ప్రయత్నింవవలె. ఈదేశమున ఈవర్ణవిధా! 
దృఢముగా నెలకొనినవ్వుడు, ఈ ధర్మ ముయొక్క [వ్రభావముచేత ఇతరదేశముల 
కూడ మానవనమాజములలో సామాన్యధర్మములు విశేవషధర్మములు కాంతి భద 
నెలకొ నగలవు. 


వర్ణధర్మ ములు ఈకాలమునకు వనికిరావు అని కొందజు తలంచుచుం 
అనంగతము. లోకవ్యవస్థకొ అక్షై వరమేశ్వరుడు ఏర్పజచిన విధాన 


128 


వనికిరానిదిగా నుండదు. అవు డది ననాతనధర్మము కానేరదు. ననాతన మనగా 
ఎల్లప్పుడు ఉండునది అని యర్ధ్హము. అది యట్లు ననాతనము కాకున్నచో ఆయనయే 
అది ఏకాలమునందు వ వనికిరాదో ఆకాలమును నీర్దేశించి యుండెడివాడు. ఆయన అట్లు 
చెప్పలేదు. లోకవ్యవన్ధ్థకొజుకై ఆయన ఏర్పజచిన విధానము, ఈకాలమునకు వనికీ 
రాదని చెవ్పుట ఆయనీయొక్క నర్వజ్ఞత్వమును నర్వ శక్తిమత్త కమును శంకించుటయే 
యగును. భగవంతుడు నర్వజ్ఞుడు నర్వ శక్తిమంతుడు అని చెప్పుచు ఆయన ఏర్పజచిన 
విధానము వనికిరానిదనిచెవ్పుట అనంగతము. అట్లు చెప్పువాడు నాస్తికుడే యగును. 


మజికొందయు చతుర్వర్లవిభాగము మంచిదే అని అంగీకరించుచు, వర్ణములు 
జన్మసిద్దములు కా వని, వ్యక్తు లయందు (వకట మగుచుండు గుణములను బట్టి, 
వివిధకోర్మోలయందలి యానక్తి అఖినివేశము కౌ శలము మొదలగువానినిబట్లి 
ఏర్పణుపదగిన వని వాదింతురు. "గుణములయొక్క కర్మలయుక్కు విభాగము 
ననునరించి నాచేత చాతుర్వర్లకము నృష్టింపబడినది" అని ఇచ్చట చెప్పి, 
"బావ్మాణక్షర్రి యవైళ్యులకు శూద్రులకు న్వభావ ప్రభవములైన గుణములచేత కర్మలు 
విభజింవబడినవి" అని తరువాత చెప్పియుండుటవలన వ్యక్తులగుణములను బట్టి 
ఎవ్పటికవ్పుడు వారివర్ణములను నిశ్చయించి, ఆవర్షములకు దగిన కార్యములయందు 
వారిని నియోగింవవలయు నని వారు ఉద్దాటింతురు. 


శో] బావ్మా ణక్షత్రియవిశాం ళూద్రాణాం చ వరంతవ | 
కర్మాణి వవిభక్తాని న్వభావవ్రభవై ర్లుణైః || 41 


శ్రీమవోభారతే - భీవ్మవర్వణి - అధ్యాయః - 42 


చతుర్వర్ణవిభాగము "నాచేత నృష్టింవబడినది" అని భగవంతుడు చెప్పినాడు, 
కాని వదిమంది చేరి ఎవ్పటి కప్పుడు ఏర్పజచుకొనవచ్చు నని చెప్పలేదు. అ్లీ అయా 
వర్ణములయొక్క కర్మలు న్వభావవ్రభవములైన గుణములచేత విభజింవబడియున్న వని 
చెప్పినాడే కాని తాత్కాలికముగా వ్యక్తులయందు (వకటము లగుచుండు 
గుణములనుబట్టి ఆయావ్యుక్తుల వర్ణకర్మములను కొందజు నిశ్చయింపవచ్చు నని 
ఆయన చెవ్పలేదు. “విభజింవబడీనవి" (వ్రవిభక్తానిి అని ఆయన చెవ్పుటవలన, అవి 
ఆయనచేత, అనగా ఆయన శాననరూవమైన శ్రుతిన్మృతులచేత, న్వభావసిద్ధములైన 
గుణముల ననునరించి విభజింవబడిన వనియే గ్రహింవవలసియున్న ది. వీవరిజేత 
విభజింవబడిన వని వ్రశ్నించినప్పుడు, గుణములచేత విభజింవబడిన వనుట పొనగదు. 
గుణములు అచేతనములు. అవి విభజింవ లేవు. కావున వానిని అనునరించి చేతనుడైన 
యీళ్చరుడే విభజించి శ్రుతిన్మృతుల మూలమున ప్రకటించె ననియే చెప్పవలసియున్నది. 


న్వభావ మనగా ఈశ్వరునియొక్క త్రిగుణాత్మకమైన ప్రకృతి. వ్రభవ మనగా 


129 


నకలనృష్టియందు ఒక్కొక్క వదార్థమునకు, ఒకొక్క వ్యక్తికి, భిన్న భిన్న న్నములై, 
ప్రకృతులు లేక న్వభావములు, ఏర్పోడుచున్నవి. bom వెండి, ga ఇనుమ 
మొదలుగా ఒక్కొక్క వదార్రమునక్లు ఒక్కొక్క వ్రకృతి (properties of matter) నియతజ్జ 
యుండుట ( వసిద్ధమే. అ సింవాము, వ్యామైము, ఏనుగు, గుజ్బిము మొదలుగ 
seas దేవతలు గంధర్వులు మనుష్యులు రాక్షనులు మొదలుగా వ్యక్కులక 
ప్రత్యేక ప్రకృతులు నియతములై యున్నవి. ఆవిధముగానే నత్త కివధానశనముగ 
బ్రావ్మాణ ధ్రేక్ళతి, నత్త పము అంగముగా రజను ప్రధానముగా క్షత్తియ ప్రకృతి, తమను 
అంగముగా రజన్సు [ప్రధానముగా వైశ్యవకృతి, రజన్సు అంగముగా తమను 
ప్రధానముగా శూద(ప్రకృతియు ఏర్పడుచున్న వి. బంగారము మొదలగువానికీ 
సింవాము మొదలగువానికి ఆయా ప్రకృతులు జన్మసిద్ధము లై లైన్ల బావ్మాణాదు 
ప్రకృతులు కూడ జన్మసిద్ధములే. బంగారము వెండి యగోట సింహము వ్యా మగు6 
ఎంత యనంభవమో బ్రావ్మాణుడు క్ష క్షత్రియు డగుట అల్లే అసంభవము. శక్తి హీనమైన 
సింవాము నీచసింవా మగునే కాని వ్యాఘ్రము కాదు. అజ్లే గుణహీనుడైన బ్రావ్మాణుడ 
నీచబావ్మాణు డగునే కాని క్షత్తియుడు గాడు. 


ఆయావర్ణముల వ్రకృతులకు అనుకూలముగా వృత్తులు నిర్లేశింవబడుచున్న వి 
బ్రావ్మోణులకు అధ్యయనము అధ్యావనములు మొదలగునవి ఉచితములు 
క్ష్‌త్తి యునకు యుద్ధము, ప్రభుత్వము ఉచితములు. కాని పరిస్థితులనుబట్టి వీర 
ఛిన్నవృత్తులను అవీలంబించుట ఈటస్థింవవచ్చును. అంతమాత్రమున ఆవృత్తు లనుబళ్ట 
జన్మసిద్ధములైన వర్ణములు మారవు” "ఘోరయుద్ధమొనర్చిన దోణాదులు క్ష క్ష్‌త్రి యుల 
కాలేదు. 'భర్మతత్తో క్రపదేశములు గావించిన భీమ్మడు శ్రీకృష్ణుడు బావ్మాణులు గాలేదు 
కావున వృత్తు లనుబట్టి జన్మ సిద్ధములైన వర్ణములు మారవు 


జన్మాంతర నంస్మారవశమున, అనగా ప్రారబ్బ్ధమువలన, (వతివ్యక్తి న్వభావము 
దానికి అనుగుణమైన దేవాము కలుగుచున్నది. ప్రారబ్ధ మువలన ఒకా నొకవ్యక్తి 
ఒకవర్ణములోని తల్లిదండ్రులకు జన్మించుచున్నాడు. వుట్టుచున్న దేవాముతోపాటు 
వరముకూడ సిద్ధమగుచున్నది. పుట్టిన తరువాత ఆదేవామును వదలి మజీయుక 
శరీరమును పొందుట ఎంత అనంభవమో, వుట్టుకతో వచ్చినవర్హమును మార్చుకొనుట 
కూడ అంతగా దుర్గటమే. అందువలన జన్మసీద్ధమైన వర్ణముయొక్క గా ధర్మమే వ్యక్తికి 
న్వధర్మ మగును, కొనీ వానియందు తాత్కాలికముగా గోచరీంచు వృష్తీశా' శరీమునుబట్టే 
న్వధర్మ మేర్పడదు. 


ఈ నందర్భ మున వర్ణవ్యవస్థ జన్మసిద్ద వే గాన మానవులు 
కమయిష్టానుసారముగా రూపాందించుకొన్న విధానమూ కాదని ఆధునిక వాన్త్ర వేత్త లు 
పెద్ధాంతీకరీంచుట గమనింవదగియున్నది. 1988 మేనెల 2వ తేది ఇండియన్‌ వ ఎక్సె న్‌ 
Indian Express) వత్రికలో ఒక శాన్ర్రజ్ఞుల నమావేశములోని చర్చాసారాంశము జట్లు 
వకటింవబడినది. 


130 
కణములు వర్షమును నిర్ణయించినవి : బేడేకర్‌ ధానే, మే 1(పి.టి.ఐ.) ! 
ఎక్ళ(పెను న్‌ు 2, 1988. 


by వర్గాశ్రమవకివర్ధ, బావ్మాణక్షత్తి యవైశ్య శు 
నము, మా క్రేమనిమో రుఇన్నియేండ్లుగా ఆలోవబించు 


నిర్మి 
నము నుమారు ర్చుకోవలసిన నమయము ఎతెంచిన దని విద్యా 


iy 


పజ చలి 

చనమన a అయ 
క్ల నవని 

జన నా 


తుర్దారవిధః 
{Doctors} చెవు 
ప జనననంబంధముగా నహజములైన లక్షణవ 
అవ్రయత్నముగా వ్రకృతివద్ధతియందే రూపొందినవబడినదే కాని, సాధా! 
లోకము నమ్ము చున్నట్లుగో, ప్రత్యేక సౌకర్యములు గల యొక ప్రజల 
నెలకొల్పుటకై వ్రయత్న వూర్వకముగా యథార్థముగా ఎప్పుడును నిర్మింవ 
అని డాక్టర్‌ కవిజయ్‌ బేడేకర్‌, డాక్టర్‌. యు. యమ్‌. వేద్య అనువారు ప్రాచ్యవిజ్ఞాన 
నంధ్థచే నీన్న వర్ణాశ్రమవ రవన్దేను గూర్చి పర్పాటు చేయబడిన చర్చానమావీళశ 
వాదీంచినారు. 
వారు ఇట్లన్నారు. *జీవకణరూవవిశేషములు లేక జీవకణ నిర్మాణవద్దః 
"పై ఆధారపడి వివిధ జాతులలో వర్ణములలో ఉన్న నిశ్చితములైన వ్యక్తీక 
See "ఫెనోటైవ్స్‌" అనీ “పీర్కోనబడుచుండినవి, వానిని మ్లార్చు¢ 
భన మొందించుటకు వీలు లే దని మేము కనుగొనినాము. అవి నమా. 
వునాదిలక్షణముగా నిలిచియుండును. వర్ణవిధానములో ఒకరు ఎక్కువ ? 
తక్కువ అను భావముల దువ వ్రవృత్తి అవోంకారముచేత, అపోవాచేతమ్‌న, 
ఏర్పడినది. మనుషుక్రలలొ్‌ మౌలికములైన భేదములు రక్తకణ నిర్మాణ? 
ఎద్పడుచున్న వను సిద్ధాంతమువలన "మూనమవు అదొక సమానుe 
మిథా్యవాదము వటావంచో లగుచున్నది. 


1865లో గ్రెగర్‌ మెండెల్‌ అను ఆస్ర్రియాదేశీయుడైన వరివ్రాజకుడు జీవ 
శారనత్వ సిద్ధాంతమును దప్రతిపాదించినాడు. జన్యుశాన్తమున కొ 
వరిశోధనలవలన్‌ కొన్ని విధములైన వుట్టకురువులు, వ్యాద్రోగములు మధు; 
కక్ష ప్రసారముయొక్క ఉల్పణత్వము, కడుపులోని పుండ్లు, లైంగిక 6 
మొదలగునవి కుటుంబములలో నిర్దిష్టములైన జన్యులక్షణ ముల | 
వ్రనరించుచున్న వని న్పవ్ష మైనది. ఈ విధముగానే శీరముయొక్క ఎత్తు, చర్మః 
కన్నులయొక్క రంగు, శ్రేలిముద్రలు తెలివితేటలు మొదలైన సొమాన్యలక్షః 
ఒక్‌ ్యాక్కు జాతిలో గుర్తింవవచ్చు. 


4 fe 


+ 
స్ట 
5 Ra 
(96 


భా 
we 
Re 
వంకా 


లన 


ఇప 
యి 


చున బరు. 


వజలలో వుట్టుకతో వచ్చినలక్షణములవల్లనే మొట్టమొదట జాళి 
వచ్చినవి. వృత్తు లనుబట్టి తరువాత కాలమున ఆయావర్దములకు నా 
తగిలింవబడినప్పటికి జాతులు మాత్రము వృత్తులవలన ఉద్భవిరవ లేదు. 


131 


నం్యవ్రదాయ వర్ణవ్యవస్థ, బ్రాహ్మణులకు ఆధ్యారాత్మిక విషయాలశాళఖ 3 
 గురుపీఠమును, క్షత్రియులకు రాజనీతిని వరిపాలనను, యుద్ధనిర్వవాణమును, వైశ్యుల! 
క్రయవి క్రయములను, ఎగుమతిదిగుమతుల వ్యాపారమును, ఈ మూడువర్ణ్లములవా 
చేయటకు నంకోచించు శేరీరశ్రమతో కూడిన గృవాకృత్యములను సేవొవృత్తులః 
శూద్రులకు అప్పగించినది. 


తరువాతికాలమున ఈవిధానమున నలువువర్ణము కల శూద్రుల విషయము 
ద్వేషముతో కూడిన యధికత్వాల్పత్వములతో వ రిథాకరమైన వైషమ్యము వ్రబలినన 
ఆరంభమున వివిధవ్యక్తులయొక్క సామర్థ్యములను పరిమితులను వరిగణించు? 
సౌమనన్యముతో నవాకారముతో వరిశ్రమను కారోన్ముఖముగా చేయుటకొ అకే 4 
శ్రమవిభాగవిధానము ఉద్దేశింవబడినది. 


శరీరలక్షణములచేత బావ్మాణునకు సామాన్యముగా అసాధ్యములై శరీర శ్రవ 
పూర్వుకములై న వంటలు పండించుట మొదలై న కృతరములను శూదు€ 
తమబాధ్యుతనుగా స్వీక। రించి రని యీడాక్టర్లు నిర్టేశించిరి. 


ముఖ్యములైన కొన్ని గుణములు ఆచరణమున అభివ్యక్ష మగుటకు Phen} 
expression) ఆవశ్యకమైన జీవకణనిర్మాణము కొంత మందియందు ఉండదు. అట్టివారి 
ఆయావృత్తులవలన గరిష పరిమాణములో వస్తువుల యుత్పత్తి లభించుట 
వర్ణవిధానము రూపొందింవబడినది. 


ఒక్కొక్క జాతి తనకు తగినవృత్తిని స్వీకరించుటచే నాలుగువర్ణముల 
స్థిరీకృతములైన వని, ఆయావ్యక్తు లకే కాక నమాజమున కంతకు ఉవకారకములైన కొన్ని 
లక్షణములను భద్రపఅచుటక్రై వానిని ఆయావర్ణములలోనే పోషించి రని, విశిష్టమై, 
న్యభావప్రవర్తన నియమములతో సామాజిక వ్యవస్థ ఏర్పాటు చేయబడిన దని డాక్ట 
వైద్య ఉద్దా టించినాడు. 


థి, యమ్‌.వి. మవోశబ్లే, వూనేలో జ్ఞాన వ్రబోధినియందు పరిశోధనాధికారిం 
(Research Officer) పనిచేసి విశ్రాంతి శౌందిన పండితుడు, శీల్ప శాస్త్రము 
వర్ణవిధానమునకు గల (వ్రభఖావమునుగూర్చి ఇట్లు ఉదా టించీనాడః 
*నమరాంగణనూత్ర" మొదలగు ప్రాచీన శిల్పశాన్ర (గ్రంథముల వ వరిశోధనమువలః 
(పదియవ శతాబ్దమునకు చెందినవి) గృవాములో నిర్మాణమునకు ఉపయోగించ 
నలములే కాక ఇటుకలు కొయ్య మొదలగు వస్తువులు కూడ గుణముల యొక్ళ 
గురుత్వమునుబట్టి లభఘుత్వమునుబట్టి బ్రావ్మాణము వయ వైశ్ళుము ళూద్రము అన 
నామములతో విభజింవబడియున్న వీ. ఈ విధముగానే ఏ వృక్షములనుండి కొయ్యలన 
కొట్టి తెచ్చుచున్నారో అవి కూడ నాలుగు వర్ణములుగా నిరేశింపబడి నవి 
బావ్మాణగృవాములీకు ఏవైవుగానైన ముఖము ఉండవచ్చును, కాని తక్కిన వర్ణము+ 
గృవాములకు ఒక్కొక వర్ణమునకు ఒక్కొక్క దిక్కు నిర్దేశింవబడినది. 


132 

నాగపూర్‌ నుండి వచ్చిన ఆచార్యుడు నవాస్తుబుధే ఒక మంత్రమే నాలుగ 
వర్ణములవారికి ఎట్లు భిన్న ములైన ఫలముల నొనంగునో వివరించినాడు. జవము చేళి 
బ్రాహ్మణునకు అంతరంగమున, బహిరంగముగా నమాజమునకు లాభమును 
కలిగించు మంత్రమే, క్ష క్షత్తి యులకు ఆంతరంగికముగా మాత్రమే లాభించును. అదియే 
వైశ్యునకు నిష్పలమై శూద్రులకు విరుద్దమైన ఫలము నొసంగును. ఈ 
చతుర్వార్దవిభాగమున ఉత్త మమైన వతిభకీలవారు ఇతరులకంటె ఎక్కువగా 
వరిశ్రమిరిచుచు అధికముగా త్యాగములు చేయుచు బాధ్యతలను వహించుచుండి రగి 
ఆయన చెప్పెను". 


GENES DETERMINED VARNA : BEDEKAR 


Indian Express, May 2, 19. THANE, May 1 (PTD. Ifyou have been thinkin; 
all these years that the ancient Indian Varna - Ashrama Institution the four fol 
division of society into Brahmanas, Kshatriyas, Vaishyas and Sudras, was man 
made, now is the time to revise your belief, say doctors. 


The classification was never really made deliberately to establish a privelege 
class of people as commonly believed, but automatically in the natural course du 
to inherant genetic characteristics, Dt. Vijay Bedekar and Dr. U.M. Vaidya, argue 
at a day long Seminar on Varna-Ashrama institution in ancient India organise 
here by the Institute for Oriental Study. 


We find definite expressions and characters in different Jatis or Castes Cauet 
Phenotypes which being based on Genotypes or Genetic Constitutions cannot 04 
changed or destroyed. They remain as a basic character of society while the evil 0 
caste system with its ideas of superiority and inferiority was man made due t 
human ego and understanding, the doctors said. 


The doctors said there were fundamental differences between men at th 
cellular level itself which exploded the myth that all men are equal. The principl 
of heredity propounded by the Austrian Monk Gregor Mendel in 1865 ant 
subsequent researches in genetics had shown thaty certain forms of cancers, 001008 
heart diseases, diabetes, hypertension, ulcer and other ailments including sex relate 
diseases, showed definite tendency to run in families. Likewise, common trait: 
like stature, finger prints, intelligence quotients, colour of the skin and eyes wer 
discernible in particular Jatis. 


The Jatis once originally emerged from inborn qualities in people and 616 
not arise due to the profession they were engaged in though later they came 10% 
labelled as such-and-such castes depending on their professions. 


133 


Traditional Varna-Ashrama system had entrusted Brahmins with the కుర 
portfolio and the sceptere of the teacher, Kshatriyas with politics administrati 
and conduct of wars, the Vaisyas with trade and commerce and the Sudras wi 
manual and menial chores shunned by other classes. 


How this division of labour which later acquired obnoxious superiori 
inferiority overtones mingled with hatred of the black skined Sudras was th 
conceived as a harmoniuous cooperative moblisation of labour respecting the abilit 
and limitations of various individuals. 


Sudras had taken the responsibility of growing food crops and other labo 
oriented tasks which in normal course was impossible for brahmin with differe 
bodily characteristics, the doctors pointed out. Varna system was organised for t 
optimal output especially for benefit of those who may have lacked the requis: 
Genotype background for phenotype expression of certain vital qualities, they sa 


According to Dr. Vaidya, Each jati chose its professions and four Varn 
came to be founded. To preserve certain characteristics which were good not or 
for the individuals but for society they were bred in those castes only. To devel 
specialised qualities gn environment comprising certain behavioural and soci 
system was created. 


Speaking on the influence of Varna on Silpa Sastra Mr. M.V. Mahashabc 
Retd., research Officer Jnana Probodhini, Pune, said a study of Samarangana Sut 
and other old Silpa treatises (10th Century) revealed that lands on which hous 
were constructed as well as building materials like bricks and wood were named 
Brahmana, Kshatriya, Vaishya and Sudra designating the range of quality fro 
superior to inferior. Similarly trees from which wood was cut were known by t 
four Varnas. Brahmin houses could face all directions, while one particular directi 
was specified for houses of other classes. 


Prof. Sahasrabudhe from Nagpur explained that the same mantras ga 
different results for the four classes. It benefited the Brahmin internally a1 
externally the society, the Kshatriyas only internally, the Vaisyas experienced ] 
effect while adverse reaction was caused in the case of Sudras. He said under t 
“ Chaturvarna' (four varnas), the most talented people had a responsibility to should 
more work and make more sacrifices. 


("TRUTH'" = A Weekly Magazine, 91, Chowringhec. Calcutta = 20 ; Pag 
124 to 126, Vol. No. 56, No. 8, Friday the 27th May 1988. 13th Jaistha 1395 8.5 
Samwat 2043, Kali 5088) 


ఈ చత్నాసమావశ Genuna) నివేదికా వకటనమున తగమనింవవలసి 


ఎవ oe ఎ 2.22 mn ఉపజ ఇకో జ అ బటల బలం గంజి rain 


134 


తేది, "వర్ణవ్యవన్గ వెనుక జన్యువురాణం" అను శీర్షికతో (వ్రకటించినది. జన్యుశాన్త 
మనియో "జన్యువీజాన మనియో పేర్కొనక "జన్యుపురాణం" అని నిర్దేశించుటవలన 
ఈవిషయమున నంపాదకమవోశయునకు ఎంత అనాదరము, వినుగు ఉన్నదో వ్యక్త 
మగుచున్నది. ఏమైనను, వర్ణవ్యవస్థ వకృతిసిద్ధ మైనదే ఎవరో కొందజు 
అగ్రవర్ణములవారు తమ స్వార్హమనకై కె నిర్మేంచినది కా డీని జన్యుశాన్ర్రము ననునరించి 
నిశ్సయంవబడుట నంతోవకర్‌ము. "నా యధ్యక్షతయందు నచరాచరమైన జగత్తును 
ప్రకృతి ఉత్పాదించుచున్నది" (మ యాధ్యక్షేణ ప్రకృతి న్ఫూయతే నవరాచరమ్‌ . 
భగవద్దీత - అధ్యాయ - 9. న 10) అని భగవంతుడు చెప్పియుండుటవలన, 
ఈశ్వ్చరునియభిమతము నను ఏనరింబటియే వర్ణవ్యవస్థ ఉత్పన్నమైన దనుట న్న నష్టము. 


"మానవు లందజు నమానులు" (All [లు ఖం ంరుఖు అను నినాదము అనత్య 
మని తేలినతరువాత (వ్రకృతియందే భూములలో, కొయ్యలలో, వృక్షములలోని 
గుణముల వన నం న్‌ బట్టి వర్గీకరణము, ధరల నిర్ణయము జరుగుచుండగా 
మనుమ్యలలో మాత్రము ఎక్కువ తీక్కువలు లే వనుపీ నహేతుకము కాదు 
. సారవంతమైన పొలమునకు ఇచ్చు ధరను చవిటి నేలకు ఈయరు. వందెపు గుజ్జమునకు 
(Race course Horse) ఇచ్చు ధరను, బండినిలాగు గుజ్జిమునకు ఈయరు. ప్రధానీమం త్రిక 
నమన్కరించినట్లు బం(టటోతునకు నమన్కరింవేరు. శిమ్యుడు చక్రవర్తి యైనను 
గురువునకు పాదాభి వందనము చేయును. అంధువలన గురుస్థానమందున్న 
బావ్మాణులు నమాజమునకు వందనీయు లైరి. పాలకులైన క్షత్రియులు! నంవన్నులైన 
వైచ్యులు తక్కివారికి వంద్యు లైనారు. ఈ యెక్కువ తక్కువలు ఏసా డైనను క్రమశిక్షణక 
ఆవశ్యకమే. రాజకీయ వక్షములందు కూడ నాయ్‌కుని శ్రేష్టనిగా తమకం 
గొవ్పవానినిగా కార్యకర్తలు (02% ౪0165) భా వింవకున్నచో ఆ వక్షములు బ్రదుకజా6 
వనుట నిరూఢమైన సత్యము. ఇటీవలి కాలమున లేరదాయికీ'ల ఎన్నికల 
.టవేశించువఅకు వల్లెలలో ప్రజలు వరన్పర నవాకారసొమనన్యములతో ప్రశాంతము( 
. జీవించుచుండి రని ఎల్లరకును విదితమే. ఎన్నికలవలన అధికార వ్యామోవామ 
_చబలినంతనే వర్ణద్వేషములు కులవైరములు రాజకీయస్వార్థముతో ఇరు వక్షముe 
.వారిచేత ప్రచారమొనరింవబడి ప్రబలము లై లెనవి. ఈ ద్వేషములు వై వెరములు పోవలయ 
నన్నచో వర్ణరహితము వర్గరహితము వైన నమనమాజమును నేలకొల్పవలయు నః 
కొందజు వొదింప మొదలు పెట్టిరి. అలలు లేకుండ నముద్రము ఎట్లు ఉండదో అరే 
ఏరూవములో నైన వర్గములు వర్ణేములు పిన్నలు పెద్దలు మొదలుగా విభేదములు లేకుండ 
ఎవ్చుడును ఏ నమాజీము ఉండదు. వైవిధ్యముతో కూడిన విషమత్వమే న ఎ్రష్టికి లక్షణమ 
(Imbalance with Variation is the property of creation). నర్వనమత్వము wees 
లక్షణము. నత్త, రజన్త్నమన్సు లను మూడు గుణములు నమస్థితికి వచ్చినప్పుడ 
| అ్రకయవన నంభవించును. భూమి నీరు విత్తనము అనునవి భిన్నమేలుగా నున్నప్పు? 


ఇటా. సంతా ల్లు ముదపాక వ ఎలా మం డోలి. సననం న 


135 


నొందినచో ఏదియు ఉద్భవింవదు. (4090003 Of variation is the negotion of creation: 
కావున నృష్టియందు భేదములు హెచ్చుతగ్గులు తప్పవు. ఆ భేదములను, అధికత్వమ: 
అల్పత్వము మొదలగు భావములను నంఘర్షణ ముఖముగా (towards conflict) కా 
నమన్వయముఖముగా (towards adjustment) రూపొందించుకొనుటరో 
సమాజజీవనలక్షణము. ఇందులకే ప్రతినమాజమునందు నీతులు ధర్మముల 
నెలకొల్పబడియున్నవి. వీనివలన 'పెద్దలయెడల పిన్నలకు గౌ రవము భక్తి, పిన్నలయెడ'! 
పెద్దలకు అనుదాగము వాత్సల్యము కలుగును. "వారు ఎక్కువ, మనము తక్కువ' 
"మనము ఎక్కువ, వారు తక్కువ (feelings of superiority and inferiority) అన 
భావములవల్ల కష్టనష్టములు ఏమియు కలుగవు. అధికులయెడ అనూయ యు౭గంగు 
complex), దుర్చలులమొడ తిరస్కారము (నొఇుం101 ౧మ్రు1జథ ప్రబలినప్పుడే వరన్చ 
విద్వేషము, శత్రుత్వము నంఘర్షణము నంభవించును. బైటిషువారి రాజనీ 
ఈవిషయమున అమోఘముగా వనీచేసినది. ఉదోర్టగములలో వంతులు ఏర్పఆు' 
(Communal 6.0.) హిందువులకు ముస్లిములకు వైరమును కలిగించుటయే కా: 
హిందువులలో ఆరర్థద్రావిడభేదమును కల్పీంచి, ఆర్యులు దావిడులను జయించి వా 
దేశమును ఆక్రమించి రని, నల్లగా నున్న శూద్రులు మొదలగువారు ధ్రావిడు లని, ఆర్వుర్ధః 
దావిడులను అణగద్రొక్కుచున్నా రని విద్వేషటీజములను నాటినారు. దానికొ అః 
వారు జస్టిస్‌ పార్టీని కూడ నౌలకొనునట్లు చేసినారు. ఆ విద్వేషదీజము¢e 
వివవూరితేములైన మవావృక్షములుగా "పెంపౌంది విషభలముల నొ నంగజూచ్చెను. 
విషమూర్చితులై మనవారు గావించిన భయంకరమైన ఘోరకృత్యము దేశవిభజనవ 
దానికి శాఖలుగానే కాల్మీరునకు |ప్రతేక్ణిక ప్రతివత్తి, ఖలిస్తాన్‌ మొదలుగా వేర్పాః 
వాదములు ప్రత్యేక నియోజక వర్గములు (5౭parate electorates), కొన్ని కులముల! 
విద్యాశాలలో వృత్తు లలో కేటాయింవులు (Reservations) పబ లము లయ్యెను. మాన, 
లందజు నమానమే అని నినాదములు చేయువారు కులముల (పతే్యేకతల | 
ప్రయత్నవూర్వకముగా వరిరక్షించుచుండుట ఆశ్చర్యకరము. _ 


వర్ణములు జన్మసిద్ధములే కాని పుట్టిన తరువాత వ్యక్తుల పక్‌ 
వర్తనమును బట్టి, వృత్తు లన్‌ బట్టి, ఏర్పడ వనుట చరిత్రాత్మకమైన నత్యము (35056 
Reality). మవీోయుద మొనర్చిన దోణాదులు క్షత్తియులు కాలేదు. ధర్మో వదేశకులై 
విదుర, నంజయ, శ్రీక్చేవ్లభీష్యాదులు బ్రావ్మాణులుగా పరిగణింవబడలేదు. రెడ్డిరాజు6 
కాకతీయ చక్రవర్తులు తమ్ముగూర్చి చతుర్ధకులజులనుగానే చెప్పుకొన్నారు, క్షీత్తియ 
మని పేర్కొనలేదు. ఈనాటికి అన్ని వృత్తులలో అన్ని. వర్ణములవారు ఉన్నప్పళి 
వర్ణములు మాజుట లేదు. డాక్టర్లలో, ఇంజనీర్లలో, వ్యాపారములలో అన్ని వర్ణములవా 
ఉన్నారు. తాత్కాలికముగా వీవడు ఏ వృత్తి] నవలంబించినను వానివర్ణము పాణ దను 
నష్టము. నృష్టిలో వశువక్షి వృక్షాదులలో జన్మసిద్ధమైన జాతిలక్షణము గుణకర్మల చే 
వృత్తు లచేత మాజనవ్పుడు మనుష్యులలో మోత్రము మారు ననుట అనంగతవ 


136 


(11080210), అఆశాస్త్రీయము (unscientific). ఎద్దు సాధు వైనను, పోట్ల ఎద్బైనను, పొలము 
దున్ననది దై యెనను, బండి లాగునది యైనను వద్దే అగును కాని ఆవు కాదు, దున్నపోతు 
కాదు. కుక్కను ఎంత వేగము కలదానినిగ తయారు చేసినను గుజ్జము కాదు. గుజ్జము 
ఎంత హీన మైనను గాడిద కాదు. ఈ జాతుల నన్నింటిని, క్రూరమృేగములైన వ వులులు 
సింహము, నర్పములు మొదలగు జాతులను కూడ, ఎంతో శ్రద్దతో వాని ప్రతేక 
లక్షణములు చెడిపోకుండ కాపాడుకొనుచున్న మేధావులైన మనుష్యులు తమలోని 
వివిధ జాతిలక్షణములను నిర్మూలింపవలయునని నినాదములు చేయుచుండుట 
విషమూర్భితుల ప్రలావములే యగును. ఆంగ్లేయులు, అమెరికావారు, చైనావారు 
తమజాతి లక్షణములను వదలుకో వలయు" నని చెప్పుట వలె, వర్ణములను 
నిర్మూలింవవలయు నని చెప్పుట కూడ అత్యంతము ఆనవాజము అక్రమము. 


నమాజమున నంభవించు కలోలములకు వర్షభేదములు నర్గతారత మక్జిములు 
మూల మని తలంచుట "పెద్ద భ్రమ. నంథర్షణములకు జనవినాశమునకు ఏ ఏ నాడైనను 
మూలము కామక్రోధములే 


రామరావణ యుద్ధమునకు మూలము రావణుని కామమే, కాని ఆర్య[ద్రావిడ 
భేదము కాదు. రాముడు తర్యుడు కాదు ; రావణుడు ద్రావిడుడు కాదు. ఆర్యశబ్దము 
నజ్జనత్వమును బోధించువదమే, కాని జాతివాచకము కాదు. నజ్జను లందణు అడ్యోలే 
దుర్జను అందలు అనార్యులే. సీతాదేవి, "ఆర్యా! జటాయూ" అని జటాయువును (ఆర్య 
జటొయో) నంబోధించినది. కావున ఆర్యశబ్దము నద్వర్తనమును తెలువునదియే కాని 
జాతివాచకము కాదు. రాక్షనులనుగూర్చి రావణునిగూర్చి ద్రావిడ శబ్ద మః 
రామాయణమునందు ఎచ్చటను పేర్కొనబడలేదు. ద్రమిళు డనురాజు పాలించుటవలన 
దక్షీణదేశమునకు (ద్రమిశమను "పీరు వచ్చినది. ఆవదమేకాలక్రమమున దమిడ, ద్రవిడ 
ద్రావిడ రూవములతో వరిణామమును పొందినది. కావున (ద్రావిడ శబ్దము దేశవాచకమే 
కాని జాతి వాచకము కాదు. రాముడు రావణుడు జాతిచేత భిన్నులు కందు. రామునివళ 
రావణుడు కూడ వేదాధ్యయనవరుడు; యజ్ఞకర్త. కావున వారిరువురును వేదనంన్కృతిక 
చెందినవారే. ఆర్య|ద్రావిడభేదము పెద్ద అభూతకల్పన. వాలి మరణమునకు, రావణుని 
వతనమునకు స్త్రీకామమే మూలము కోని, జాతిభేదము కాదు. 


ఈనాటిరాజకీయ న ంభఘర్షణములకు కూడ వర్ణభేదములు కారణము కానే కాదు 
ఎంగిలివిన్తరిని వీధిలో వినరివేసీనచో అంతవణకూ ప్రశాంతముగ నున్న కుక్కలు 
మొజుగుచు ఒకదానితోనొకటి కాట్లాడుకొ నునట్లు వదవులు ఎగా కన్పించినంతనే 
"మనము నియోగులము, వారు వైదికులు" అని బావ్మాణులు, "వారు పాకనాటివారు 
మనము వంటరెడ్డము" అనిరెడ్డు, “మనము కమ్మ వారము వారు కావులు" అనికొందజి: 
ఒకవర్దమువారే 'కమలో తామే భయములు "పైకితచ్చుకొని టన 
ఇందులో వర్ణధర్మముల ప్ర పనక్తి ఏ ఎ మున్నది. రాజ్యకాంక్షవలన స్రీ క్త న కామమువలన 


137 
సోడ లు సైతము పోరాతుకొనుచు నశింతు.ర్చట చరిత్రవసిద్దము. కొర 
వ. , వల్నాటియుద్ధమున నలగామరాజు మొదలగువారు ఒక వర్ణము 
ఒకకులములోనే జక కుముంబమునకే నంబంధం౦చినవారు కారా? 
నంఘరణములకు జనవినాశమునకు స్వార్థము, దురవాంకారము వదవీకా 
మొదలగునవియే మూలములు కానీ వర్ణభేదములు కాదు, వర్గఖేదములు కాదు. 


(4 
స్‌ 


= 


| 


కర్మాగారములలో యజమానులకు పారిశ్రామికులకు సామరన 
మున్నంతవణకు నమన్యలే యుండవు. యజమానులలోనో పారిశ్రామికులలోన 
దౌష్ట్యము ప్రబలినప్పుడు నంఘర్షణము ఆరంభ మగును. అ(గగజాతులక 
నిమ్నజాతులకు నంభవించు నంఘర్షణములకు కూడ దురవాంకారము నొ స్వార్థమ 
కామము మొదలగు నవియే మూలికారణములు. ఎవరు అపరాధులో వోరి; 
నిర్లాక్షిణ్యముగా విక్షించుటయే ఈ నమన్యలకు వరిష్కారమగును గాని వర్ణభేదములన 
వర్గేతారతమ్యములను పై "పెకి తెచ్చి ప్రచార మొనరించుట ఓట్లను నంపాదించుకొనుటక 
రాజకీయనాయకులు అవలంబించుచున్న కుటిలతంత్రమే. అది యే నమన్యన 
వరిష్కరింవకపోగా హన లు వై వెరములనే దృఢవజచుచున్నది. వ్రభుత్వమ 
న్వచ్చందే సేవాసంస్థలు బలహీనవరములవారికి సాయము చేయుట, వారి? 
బలవంతులు అత్యాచోరములు గావించినీచో అవరాధులను శిక్షించుట ఆవశ్యకమే గా, 
“నిమ్న జాతీవారిపై అగ్రజాతుల దాడి" ఇత్యాదిగా కులముల పేరుతో ప్రకటనల 
కావించుట నమాజములో భిన్నవర్గముల మధ్య వైరమును పెంచిపోషించుటరో 
యగును. అంతే కాదు. ఒకవర్గమువారు మజియొక వర్గమును పీడించుచుండగె 
న్యాయమును చేకూర్చలేని 'దద్దమ్మగా ఉన్న దని అంతర్జాతీయముగా మః 
ప్రభుత్వమునకు అవఖా్యాతిని కలిగించుచున్నది. హిందూముస్లీముల కలహము' 
విషయము కూడ ఇట్టిదే. తప్పు చేసిన వారిని ఎవరి నైనను దండేంవవలసినదే కా 
మతముల పేరుతో ప్రకటించుట అక్రమము, అన్యాయము. ఇట్టి ప్రకటనలవలన ఇత। 
(ప్రాంతములలో ట్రతీకారచర్యలు ప్రబలుటకు అవకాశము కలిగించునట్లగుచున్నది. ఇ 
ప్రకటనలను వత్రికలలో చేయరా దని ప్రభుత్వము శాననము కావించుట అత్యంతమ 
ఆవశ్యకము. 


సై నివేదికలో, "ఈ విధానమున నలువువర్ణము కల శూద్రుల విషయము. 
ద్వేషముతో కూడిన అధికత్వాల్పత్వములతో వ్యధాకరవై షమ్యమము (obnoxiou 
ప inferiority overtones mingled with hatred of the black-skinned Sudras 
వ్రబలినను" అని మేధావులైన ఈ డాక్టర్లు తమ చరిధియైన శా వాన్త్రచర్చును అతిక్రమించి తవ 
ఊహలను చరితాత్మక వాస్తవములనువల (Historical facts) యకటించు! 
భయింకరమైన సావానము. వారు ఇట్లు భావించుటకు ప్రమాణ మేమి? నల్లగా నుండు, 
శూద్రులయందే కాదు వైశ్యులయందు కూడ బవుశముగానున్నది. క్షత్రీయులయంద 
అవతారపురుషులైన శ్రీరాముడు శ్రీకృష్ణుడు నల్లనివారు. విష్ణుదేవుడ 


138 


నీలమెఘకా్యాముడు. అర్జునుడు ద్రౌవది నల్లనివారు. వ్యానభగవానుడు నల్లనివాడ 
బ్రావ్ముణులలో ఎందటో నల్లనివారు కలరు. శరీరవర్ణముచేత జక వ్యక్తి మ్‌జీయొ 
వ్యక్తిని గాని, ఒక వర్గము “చుతీ యొక వర్గమును ద్వేషించి నట్లు గానిమ 
యితిహానపురాణముల్‌లో నిదర్శన మేదియు కానరాదు. రాముడు రాక్షనులన 
వరశురా ముడు క్షత్రియులను నిర్మూలించుట (వసిద్ధత్హై యున్నది. ఆవిధము౧ 
బావ్మాణులు గాని క్షత్రియులు గాని శూద్రులను నిర్మూలించినట్లు గాని, లేక భూద్రుe 
'పైవర్హములవారితో వైరమును పూనినట్లు గాని ఒక్క దృష్టాంతము కూడ కన్చింవదు. 


ఇంతే కాదు. విదేశీయులు మనదేశము పై దాడి చేసినప్పుడు భూద్రులైన కాకతీయ 
చక్రవర్తులు, రెడ్డిరాజులు కమ్మ(వ్రభువులు వెలమవీరులు గోబ్రావ్మాణ రక్షణమున్న 
ప్రాణములకు తెగించి పోరాడినా రనుట చరిత్రాత్మకమైన నత్యము. మాన్యములు 
ఇనాములు, అగ్రహారములు ఇచ్చి ఇంతకాలము బ్రాహ్మణులను పోషించుచ 
ట్రావ్మాణత్వమును రక్షించిన వారిలో నూటికి తొంబది తొమ్మదిపాళ్ళు బావ్మాణేతరుః 
యనుట -పెద్దదీవమువలె వెలుగుచున్న నత్యము. విద్యావంతులుగా మేధావులుగ 
వ్రసిద్ధులైనవారు పాశ్చాత్య నంన్కృతికి పాదాభివందనము చేయుచున్న యీకాలముః 
కూడి వేదవండితులను శిష్టాచారవరాయణులైన బాహ్మణులను ఆదరించుచ 
నత్కరించుచు నమ్మానించుచున్నవారు బా హ్మణేతరులే కాని బ్రాహ్మణుల 
అధికనంఖ్యాకులు కారు అనుట అందటును గుర్తింవవలసిన వాన్నవము. ఆచార భ్రముకి 
నాస్పికులై నర్వభక్షకులై జాతిమాత్రముచేతనే బ్రావ్మణులుగా చెప్పబడుచున్య్వ 
వారివిషయముననే అనంద. ,ద్వేషమును ఇతరులు చూవుచున్నారు. 


ఏ మైనను ఈ వరామర్శవలన, మానవనమాజము వర్ణములయొక్కు గాని 
వర్గములయొక్క గాని తారతమ్యము లేకుండ ఉండుట, వివిధవృక్షజాతులయొక్క 
వటీవక్ష్యాదులయొక్క వర్గభేదములు లేని వనము యొక్క ఉనికివల (056106 of = 
forest) అనవాజ మని అసాధ్య మని అనంభవ మని న్పష్ట మగుచున్నది. వర్గభేద 
నిర్మూలనమునక్రా కంకణము కట్టుకొన్న మార్క్‌ యొక్క కమ్యూనిజము (Marxist 
Communism) రషలో (ప్రభుత్వమును నిర్మించి తుదకు ఆదేశ ప్రజలు 
ఆహారవదార్థములకై అమెరికాదేశమును అర్థింవవలసిన దుర్గతికి తెచ్చినది. వారు 
కమ్యూనిజమేను వీడ (ప్రజాస్వామ్య విధానమనే అవలంవించుచున్నారు. కమ్యూనిన్లు 
వ్రభుత్వములండిన యితరదేశములలో కూడ వర్గరహిత నమాజమునకు మాజుగా 
కమ్యూనిన్లు పార్టీ కార్యకర్తలే (CoMmunist Party Workers) విశేష సౌకర్యములను 
(Privileges) నంపాొదించుకొని న ంవన్నులై (వ గా ఏర్పడి సాధారణ ప్రజలు 
వేతొక వర్గ మైరి. దానివలన, కలవారు లేనివారు, పీడకులు పీడితులు, దోచుకొనువారు 
దోచబడువారు అను వైషమ్యములు పెంపొంది నంభుర్షణములు నంభవించి ఆ 
ప్రభుత్వములు కూలిపోయినవి. కావున ఒకదశలో ఒకొనొక విధముగా నున్న 
వరములను నిర్వ్యూలింవవల యు నని వూనుకొన్నచో అవి ఆరూవములను కోలో న్పేయి 


139 


తాత్కాలికముగా నశించినట్లు నమనమాజము ఏర్పడుచున్నట్లు గోచరించునే గా; 
నశింవవు. అవి మరల క్రొత్త రూవములకో నమాజమున ఏర్పడుచునే యుండును. 


"కమ్యూనిన్లు సిద్ధాంతము మంచిదే. కాని దానిని అమలు జరుప్పుటలొ 
నంభవించిన పారపాటులవలన విషచువలితములను నంభవించినవి" అని కమ్య్యూనిన 
సిద్ధాంతప్రియులు కొందయణు వాదెంతురు. ఈవాదము నిరర్థకము. & ఎసిద్ధాంతము ఎం! 
మంచి దైనను దానిని అమలు జరువవలసినవారు మనుమ్యలే. ఏకాలవసీనం దైనను & 
దేశమునం దైనను మనుష్యు లందజు మవాయోగులై యుండరు. సాధారణ వ్రజలలొ 
కామక్రోధలోభములు కొంతమందియందు అల్పముగా నున్నను కొంతమంది యంద 
అధికముగనే యుండును. ఉద్యమములు జరుగుచున్న కాలములో కార్యకర్తలు అనేకులు 
కామలోభములకు దూరు లైనట్లుగా త్యాగవరాయణులై యున్నను అధికారము చిక్కిన 

"తరువాత వదవులకై ఒకరి నొకరు ధిక్కరించుచుండుట, చంవుచుండుట కూడ చరి శ్ర 
వ్రసిద్ధమే. వారు, వారి నంతలివారు అధిక సౌకర్యములతో అధికారములతో ప్రత్యేక 
వర్ణముగా (Privileged class) ఏర్పడుట నవాజము. మనుష్యులలో అనివార్యములైన 
కామక్రోధలోభమోవా ములవల్ల నమాజమునందు ఎప్పుడైనను వర్గఖేదములు 
తారతమ్యములు తప్పవు. 


మనుమ్యలకు జన్మసిద్దముగా శరీరములు వచ్చినట్లే గుణదోషములు కూడ 
నంభవించుచున్నవి. వానికి నీత త్త శైరజన్తమన్సులను మూడు గుణములే మూలము. 
వానియొక్క పరన్పర నమ్మేశన వ్రకారములవలన (permutations and combinations) 
ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క న్వభావముగా అనంతములైన మనన్స్వరూవపములు 
(nnumerable different forms of mental set up) ఏర్పడుచున్నవి. వీనిలో కొ న్ని నమాన 
ధర్మములనుబట్టి (Similiar properties జాతులను అవాంతర జాతులను శార్తజ్ఞులు 
గుర్తించుచున్నారు. జెక్కలు కలిగి ఆకాశమున ఎగురుట అను లక్షణముచేత వక్షులన్నీయు 
ఒకజాతియే అయినను, విశేషలక్షణముల చేత గ్రద్దలు, చిలుకలు, పిట్టలు మొదలుగా ఎన్నో 
అవాంతరములైన వక్టిజాతులను గ్రహించుచున్నాము. అల్లే వశువులలో వృక్షములలో 
ఎన్నో అవాంత్‌రజాతులను గుర్తించి వానిని వానికి తగిన ప్రత్యేక వద్ధతులలో పోషించి 
వానివలన లాభములను పాందుచున్నాము. అప్లీ శరీర నిర్మాణ విశిష్షేత చేత (partiular 
structure of the body) వశువక్ష్యాదులకం టొ భిన్నముగా మానవు లందటు ఒకజాతియే 
యైనను, న్వభావ ఖేదములచేత ఎన్నో అవాంతర జాతులు (TYpes of human species) 
ఏర్పడుచున్న వి. ధర్మ వరిపాలనకొ అకు భగవానుడు ఈయవాంతర జాతులలో 
భరతవర్షమున ప్రధానముగా నాలుగింటిని నాలుగు వర్షములుగా ఆ యా వ్యక్తులకు 
జన్మసిద్ధములైన గుణములనుబట్టి ఏర్పజచి, వానికి ధర్మసాధకములైన కర్మలను 
నిరూపించినాడు. ప్రభుత్వము చక్కగా ప్రజలకు ఉపయోగవడుటక్రా 
రాజాకింగశా ననము (constitution) ఎటో అ్లే నమాజము యొక్క జీవన 
సామరన్యమునకు (Harmonious living of society) ఈ 'చతుర్వర్థవిధానము ఆవశ్యకము. 


140 


మనుమ్యలలోని కామకోధలోభమోవోదులు ఏ విధానమునందును పూర్తి 
శింవవు. వానిని వాద్దులలో నుంచి నమాజజీవనము చక్కగా జరుగుచుండునః 
వ ధర్మమునకు ప్రయోజనము. మృగములతో మనుష్యుల 
వివిధక్రీడలను ప్రదర్శించు యజమాని (Manager of circus) వివిధ జాతుల మృగముల 
sees నమకూర్చి మృగములకు మనుష్యులకు విడివిడిగా స్థానముల! 
వహోరవివోరములను క్రీడానైపుణ్యములను కలిగించి పరన్పరము నంఘర్షణవ 
neces క్రీడావినోదమును ద్రదర్శించును. అప్లే మానవులు నవాజములై 
కా మకోధములకు లోనై ఒకరినొకరు హింసించుకొ నకుండ భగవంతు 
వర్ణధర్మములతో వారికి వాద్దులను ఏర్పణచినాడు. పెద్ద ఆన్చ,త్రిలో వైద్యులు రోగుల! 
వకీశీలించి ఆయారోగములను బట్టి ఒక విధమైన రోగములు కలవారిని ఒక విభాగము: 
మజీయొక విధమైన రోగములు క్రేలవారిని మజియొక విభాగమున (Aifterent ward: 
ఉంచి, ఆయావ్యాధులకు తగినట్లుగా చికిత్సలు చేసి ఆరోగ్యమును కలిగించుచుందుర 
రోగుల నందజను ఒకచోటనే ఒకగుంవుగా చేద్చరు. క్రమశిక్షణముతో నడుచుచున్న 
ఆన్న[త్రియందు (dis౮iplined) రోగి న ంవన్ను డైనను "పేదవా డైనను, గుణవంతు డైనన 
గుణహీను డైనను రోగభేదము ననునరించి, దాస్తా క వ్రత్యేకింపబడీన విభాగమునం। 
(ward) ప్రవేశపెట్టబడి, తగిన చికీత్సావిధానమును ( (proper medical care) పొందున 
ఆవిధముగానే నేదృశములైన గుణదోషములు (similar good and bad qualities 
కలవారు, ధనికు లైనను దరిద్రులైనను, గుణవంతులైనను నీచులైనను, ఆయావర్ణముః 
పరిధిలోనే యుండి, అనేక రూవములతో కామ క్రోధలో భమాహోత్శో కవ 
క్రుంగదీయుచున్న నంసారమనుమవోవ్యాధి నుండి విముక్తులు కావలసియున్నది. 


ఈ కారణముచేత ఈవర్షవిభజనము సాంఘికములు, ఆర్థికములు 
రాజకీయములను అయిన వ్రయోజనములకొ ఆకు మాత్రమే ఏర్పజువబడినోదని (500 
- economic - polical structure) (గహింపరాదు. దీనివలన ఆ ప్రయోజనముల 
ఉన్నమాట నిజమే. వర్ణముల ననునరించి వృత్తులు, వృత్తులలో భేదముల ననునరిం+ 
కులములు ఏర్పడుటవేలన వ్యక్తులకు వృత్తులు జన్మసిద్దముగానే లభించుచుండెను 
ఇతర కులములవారు తమవృత్తిలో ప్రవేశించి పోటీవడుదు రను భయము ఉండెడి 
కాదు. వృత్తికి నంబంధించిన సాధన సామగ్రి వ్రతివ్యక్తికి కుటుంబమున ఆస్తిగా 
నంక్రమించుచుండెను. కులవృత్తులు కొనసాగుటవలన ఆర్థికముగా ఎంతో లాఖి 
ముండినది. జోస్టతిక్శాన్తవేత్త యొక్క కుమారుడు జ్యోతిషమేనే అవలందబించినచో 
తండి నంపాదించిన గ్రంథములు, ఆయన వలన పొందగలిగిన విజ్ఞానము, మెళకువలు 
వానికి నులభముగా లభించును. అట్లు గాక వాడు వైద్యమును మొదలు 'పెట్టినచో "వై 

ముడి యంతయు వ్యర్థ మగుటయే కాక క్రొత్త సామగ్రిని నంపాదించుకొ నుటక్ష 
నవక వెచ్చింవవలసియుండును. మరల వాని కొడుకు వైద్యుడు కాక నార్టయవాది 
యైనచో వైద్యుసామగ్రి అంతయు వ్యర్థమై క్రొత్తవృత్తికి కొత్తసామ(్రి ఆవశ్యక మగును, 


141 


కులములు కోట్టుబాటుతో నున్నప్పుడు, ఆకులములకు నంబంధించి యేర్పడు 
నమన్యలను కులములోని పెద్దలు ప్రభుత్వ దృష్టికి తెచ్చి, నులభముగా 
వరివ్కరించుకొనుచుండిరి. కులములలోని “పెద్దలకురాజుల యాసానములందు ప్రత్యేక 
స్థానము లుండెడివి. రాజునకు వట్టాఖిపే షేకమూు జరుగునప్పుడు ఈ కులముల "పెద్దలు 
కూడ రాజును ఆభిే షేకించుచుండిరి 


కాలక్రమమున నాలుగు వర్ణములలో అనేకశాఖలు, అనేకకులములు ఏర్పడినవి. 
శాఖలవలన 'కులములవలన జన్మ సిద్ధమైన వర్ణము మారదు. బ్రావ్మాణులలో కొందు 
రాజుల నాశ్రయించి పురోహితులు, కుల బ్రావ్మాణులు, నియోగులు, అయినారు. 
ఆయు వసిషాదులు వురోహితులుగా నుండిరి. వసీమని కుమారుడు 
నుయజ్ఞుడు, సీతారాములు వనీములకు పోవునవ్పుడు, వారివలన ఎన్నోదానములను 
స్వీకరిరీచెను. త్రిజటుడు అనుబ్రావ్మాణుడు ఎంతో పేదవాడయ్యును ఉంఛవృత్తితో 
జీవించుచుండెనే కాని అయోధ్యావరినరములలో ఉండియు దానమును గైకొనుటకు 
రామునియొద్దకు రాలేదు. భార్యయొక్క నిర్బంధమువలన రాముని యొద్దకు వచ్చి 
గోవులను వీరిగ్రహించాను. శ్రీకృష్ణుని మిత్రుడు నుదాముడు కూడ్‌, ఎంతో 
దారిద్యముతో కుచేలుడుగా నున్నను, 'శ్రేకృమ్ణునియొద్దకు వచ్చుటకు ఇష్టవడలేదు; 
భార్యానిర్వంధములననే వచ్చెను. మవార్షులు ఆగ్రమములలో నివసించుచు రాజులను 
ఆ(శయింపక న్వతంత్రముగ జీవించుచుండిరి ; ; క్షత్రియులు యజ్ఞయాగాదులకు 
ఆవ్వోనించినచో వచ్చి ఆక్రతువులను నిర్వహించి మరల ఆశ్రమములకే పోవుచుండిరి. 
ఇటీవలి కాలమున రాజనియోగములు, అనగా ఉద్యోగములు, ప్రబలి బ్రావ్మాణు 
అనేకులు ఆ నియోగములలో, మంత్రులుగా దండనాధులుగా చేరి నియోగులైరి. వైదిక 
వృత్తిలో ఉండినవారు వైదికు లైరి. దూరప్రాంతములలో నున్న వారి ఆచారభేదములను 
శంకించుచు ఒక ప్రాంతములోని వారు తమలో తాము నంబంధములు చేసికొనుచు ఇతర 
పాంతములవారికి దూరముగా నుండజొచ్చిరి. దేశభేదములనే నాడులు 
అనువ్యవవారించుచుండిరి. ఆవిధముగా వెలనాడు (ఆర్వేలనాడు), ములకనాడు 
పాకనాడు (ప్రాజ్నాడు-తవ్పు నమానము) మొదలుగా నాడుల భేదములు పైకి వచ్చినవి. 
ఈనాడుల భేదములు తక్కిన వర్ణములవారికి కూడ ఏర్పడి నవి. బ్రాహ్మణులు 
ఏనాడులో, ఏకాఖలో ఉన్నను హెచ్చుతగ్గులను భావించుచున్నను అందణు 
బావ్మాణులుగనే యుండిరి. క్షత్రియులలో కూడ నూర్యవంశము, చంద్రవంశము, 
అగ్నికులమువారు మొదలుగా ఎన్నికులములవా రున్నను, ఉవనయన 
నంస్కారాదులను కలిగినవా రందటయు క్షత్రియులుగానే యుండిరి. వెళ్యులు కూడ ఇట్లే 
భేదములు కలిగియున్నను ఉపనయన వివావోది నంస్కారములవలన వై వెళ్యులుగానే 
యుండిరి. శూచులు కూడ వ్యవసా యము, కుమ్మరివృత్తి, కమ్మరివృత్తి మొదలుగా 
ఎన్ని వంతులను అవలందించినను వర్ణముచేత ఒక్కవర్హము వారే. | 


చు ఈ ఎ 


142 


ఒక వరమువారు తమవరములో ఏ అవాంతరశాఖలలోగాని అవాం+ 
కులములలో గాని వివాహ నంబింధములు చేసికోవచ్చు. నియోగులు వైదికు 
వైష్ణవులు ౫ శైవులు కమ్మవారు రెడ్లు మొదలగువారు తమతమ వర్ణముల! 
పరోన్సరముగా నంబంధములు చేసేకోవచ్చు. వరాంతర వివాహీముః 
మతాంతరములైన పెండ్లిండ్లు, ఒకవర్ణమునందే సగోత్రవివాహములు, పీ స్త 
వునర్వివావాములు మాత్రమే నిషిద్దములు- 


కాని వర్ణవిధానమునకు ఇది మాత్రమే ప్రయోజనము కాదు. జీవుల 
వరమగమ్యుము మోక్షము. అనేక జన్మలలో కర్మయోగాదులచే క్రమముగా నంసిట్ట 
పొంది తరువాతవారు వరమగతియైన యాలక్ష్యమును పొందుచున్నారు. "అనేక జః 
నంసిద్ధ నతో యాతి వరాంగతిమ్‌" (భగవద్గీత - అధ్యా. 6 థో 45) జక సాక్కు జనః 
వారు హెవించుచున్న కర్మలకు ఫలముగా వారికి "పెజన్మలు కలుగుచున్నవి. ఏ జన్మ é 
నైనను తమకు విహి తములైన కర్మలను ఆచరించు పే వరమేశ్వరారాధనమై దాని వల 
ఈశ్వరుని యనుగ్రవాముతో కర్మ యోగముననో ధ్యానయోగముననో సిద్ధిని పొంది. 
జన్మలో పై "పెదశకు చేరుకొనుచున్నారు. "న్వకర్మణా త మభ్యర్భ్య సిద్ధిం విందతి మాన 
/ (భగవద్దీత - -అధ్యా,. 8 న 46) ఏ జన్మయం దైనను ఎవనికి ఏది నికర యగునో ఎః 
తెలియును ? భారతదే శమున జన్మించినవారికి, భోగవంతునిచే నృష్టింవబడి 
చతుర్వర్గవిధానము ననునరించి, తల్లిదండ్రులవలన న్వధర్మము కర్మ ఏర్పడుచున్న 
(దాతుర్వోర్హ్యం మయా నృష్టం గుణ రై విభాగశః" - భగవద్గిత - అధ్యాయ. 4 శో. 1 
ఇతర దేశీయులు ఈ దేశములో జన్మించిన బ్రావ్మాణునియొద్ద శుశ్రూష చేసి తమ! 
ఏది న్వధర్మమో, ఏది యాచరణ విధానమో తెలిసికో వలసియున్నది. 


శ ఏత ద్దేశవ వనూతన్య నకాశా దగజన్మనః | 
నం స్వం చరిత్రం శిక్షేరన్‌ వృథివ్యాం నర్వమానవాః | 


మనున్మృతి- అధ్యా - శో, 


కావున వర్గాశ్రమ విధానము కేవలము సాంఘిక రాజకీయ ప్రయోజనాత్మక 
కొన్ని యుగములలో కొంతమందికి కొన్ని నమాజములకు మావే 
యువయోగవడుటయే కాక, అన్ని కాలములయందు అఖిలమానవులయొక్క నర్వత్‌ 
ముఖాభివృద్ధికి ఉవయోగవడునది యని గ్రహింవవలసియున్నది. 


ఈ నందర్భమున మనకు నమకాలికులై లై జగత్త సిద్ధులై నూజేండ్లు జీవించి ఇటీవల? 
(8.1.1994 తేదీ) వరమవదించిన జగద్గురువులు కరేచీ కోమకోటి పీ పీఠావరమాచార్యుల 
శీశీశీ చంద్రశేఖరేంద్ర నరన్వతీ స్వామివారు తమయనుగ్రవాభావణములలో ఈ 
వ్యవన్గనుగూర్చి ఉద్దా టించిన యభిప్రాయములను గ్రహించుట ఆవశ్యకము. (టూళీ 
(TRUTH 'అనునాంగ్‌ వ।తికయందు వారీయభి;పాయములను నంపాదకులు ఇట్ల 


110 


"ప్ర వర్ణములొనివా రైనను (శద్ధాయుక్తములైన ధర్మానుష్టా నములవల?। 
జ్ఞానముయొక్క్‌ వరమణగమ్యమును (ఆత్మ సాక్షాక్యారమును) పొందవచ్చు ని 
ఆచార్యుడు చెప్పియుండియు, నమకాలీన ప్రవంచమున నమర్థించుటకు ee కాగ 
వర్ణవ్యవస్థను నిలువుకో వలసినదే ప ఉదా టించెను. ఉయన ఇ ట్లు చెప్పెను 
"హా హిందుతర్టిముయొక్క విశిష్టత, దానియందున్నే తత్త త్త్వశాన్తము పై కళా. ప్రవర్త? 
నియమావళిపై గాని, దేవతా విజ్ఞాన శాస్త్రముపై గాని నిలీచియుండుట లేదు. ఆ 
విశిష్టతకొఅకు | కుటుంబముపై వర్ణముపై ఆధారవడిన వంశవరంవరాగతమైన యొ! 
క్రమశిక్షణమును "పైవిషయములకు చేర్చవలసియున్నది". ఆయన యభిప్రాయమ 
ననునరించి "హిందుత్వ ముయొక్క వృద్ధిగాని వతనము గాని శాన్త్ర విహితమైన 
శమయొక్క విభాగము పై (Division of labour) నెలకొల్పబడిన సోంఘికములైన 
క్రమశిక్షణల పై నేరుగా ఆధారవడియున్నది". 

Though he stated that men of every caste could reach the highest goal o 
Jnana' (self realisation) through dedicated pursuits of Dharma, The Achary: 
advocated the preservation of the caste system, thus defending the indefensible 1 
the contemporary world. Said the Acharya : The "distinctiveness of Hinduism doe: 
not rest on its phdosophy, ethics or theology, but adds to them a hereditary disciplin 
based on family and caste". The growth and decline of Hinduism was, according tt 
him, directly dependent on the social disciplines founded upon a prescribed divisiot 
of labour. 


(P. 583, Vol. 61, No. 37, 14.1.94, TRUTH) 


కాంచీపీఠ పరమా చార్యులు జగద్గురువులు నైన శ్రీచందశేఖరేంద్ర 
సరస్వతీస్వామి వారి సందేశము 


“మనజాతి ఇప్పుడు శ్రేయన్కరమైన మార్గమునుండి తప్పిపోయినది. ఈ తరము 
వారియొక్క రానున్న తరములవారియొక్క శుభీతరమైన భవిష్యత్తుకొణఐకు మనజాశ్‌ 
మరల ఆ మార్గమున ప్రవేశించి వురోగమింవవలసియున్నది. "ధర్మము" అను వదము 
అనేక విషయముల నంగ్రవాము. ఆవదముచేత ప్రవర్షన నియమావళి, నీతులును 
నిర్ణేశింవబడుచున్న వి. వాని విలువలయొక్క పునస్సా వనముకొఅకు, అనగా తన 
నరక్షేమముకొణకు నంఘటనాత్మకము శక్తి శక్తి మంతమునైనే యుద్యమమును మనదేశము 
ప్రగాఢముగా వాంఛించుచున్నది. అన్నిరంగములలో వ్యక్తుల ఫీలము విధ్వంనము 
నొందుచున్న యానమయమున అంతరంగమున వ్యథ నొందుచుండియు, చూచుచు 
ఉళిరకుండుట, జాతీయెడల మనకు గల కర్తవ్యము నుండి (భమ్టలమైై జాతియొక్క 
చైతన్యమును వంచించుటయే యగును" 


Message of His Holiness Paramacharya Sri Chandra Sekharendra Saraswati 


144 


"Our Country's Welfare demands an organised, sustained movement to 1 
establish ethical and moral values - signified by the comprehensive term Dharm. 
50 that the nation could regain its lost direction for a better future for the 2656 
generation and for posterity. To remain passive, though distressed at heart, in tl 
hour of all round crisis of character is a betryal of national consciousness a! 
failure in national duty". 


(P. 586, Vol. 61, No. 37, 14.1.94 - TRUTH) 


ఈ వత్రికాలేఖకుడు పైని పేర్కొన్నట్లుగా స్వామివారు సమర్థించి 
వర్గాశ్రమ ధర్మము నేటినమాజమున నమరించుటకు శక్యము కానిదిగా, ఆచరహీము 
అసాధ్య మైనదిగా అనేకులకు తోచుట నేవాజము. అంతమాత్రమున మవోమేధా: 
వేదశాన వీజాన నిధి, లోకజ్ఞుడును అయిన వరమాచార్యుడు తన జీవితము 
నకలదశేలలో ప్రచారమొనర్చీన యీ ననాతన వర్ణధర్మనందేశము అనమర్థవ 
అనమంజనము అని తలంచుటకు వీలులేదు. ననాతన ధర్మము ఈకాలమూన! 
వనికిరాదని కొందజు మేధావులు నాయకులు తలంచుచున్నా రన్నచో విజాతీయ విజ్ఞా 
సంస్కార మేదియో వారిదృష్టిని ఆవరించి నత్యమును బ్రహింపనీయకుం, 
అడ్డుపడుచున్న దని యూహింవవలసియున్న ది. ఈ నందర్భమున కొన్ని యంశములః 
గమేనింవవలసియున్నది. 


ధర్మానుష్టానమునందు ఏకాలమునం దైనను వ్యక్తులకు దానియందున్న 
విశ్వానమే ప్రధాన “హేతువు ; కాలవశమున నంభవించునట్టి ఇబ్బందులు ముఖ్యవ 
కాదు. ఎవడు దేనియందు విశ్వానమును కలిగియున్నాడో ఆకార్యక్రమమున 
ఏవరిస్టితులయం ద్దైనను అతడు అవకాశము ననునరించి శక్తి ననునరిం'? 
యనుష్టేించుచునే యున్నాడు. విదేశీయుల దాడులు జరుగుచున్నవ్వుడు జీవితమ 
దినదిన్‌గండముగా నున్నప్పుడు కూడ వీరులు ధీరులైనవారు తాము నమ్మి, 
ధర్మకార్యములను.వదలుకొన లేదు.కాకతీయచక్రవర్తులు, రెడ్డిరాజులు కమ్మనాయకులు 
వెలమవీరులు వర్గాశ్రమధర్మ రక్షణము కావించుచునే యుండిరి. వారు దానికొ ణః 
ప్రాణములకు తెగించి పోరాడిరి. ఎందువలన ? వారికి దానియందు వ్రగాఢమై! 
విశ్వానమున్నది. ఆరాజులు మంత్రులు సేనానాయకులు విద్వాంనులై యథార్థమైః 
భారతీయ నంన్కృతిని (గ్రహించుటచే వారికి అట్టి విశ్వానము కలిగినది. ద్విజులు కానీ 
వారికి న్వర్య్వపధానమైన వేదాధ్యయనము నిషేధంవబడినది కాని, ఇత 
శాన్తాధ్యయనము నిషేధింవబడ లేదు. వారు దేోశభాషాకవులను పండితులను 
కంర నుక గ్రంథములు కావ్యములను నంస్కృతముననే రచించిరి. వార 
యథార్జో ముగా భారతీ యవిద్యానంస్కారవంతు అగుటచే వర్దధర్మ ములు 
నమాజముయొక్క నంక్షేమమునకు ఆవశ్యక మని గ్రహించిరి. వారు తమ్ముగూర్చి 
చతుర్గకులజుల మని చెప్పుకొనుటకు గాని, బావ్మాణులను వూజీంచుటకు గాని, 


145 


నంకోచింవ లేదు. అగ్రహారాదుల నొనంగి అధ్యయన పరులు, అనుష్టానవరులు 
ధర్మప్రవక్తలును అయిన బ్రాహ్మణులను పోషించి బ్రాహ్మణత్వమును వారే 
రక్షించినారు. ఇప్పటికిని వారిలో పెద్దలు బాహ్మణత్వమునకు దూరులైన 
బ్రావ్మాణాధములను అప్పుడప్పుడు అదలించుచు బావ్మణత్వమును నిలువుటకు 
యథాశక్తిగా ప్రయత్నించుచునే యున్నారు. 


పాశ్చాత్య విద్యానంస్కారమువలన, రాజకీయనాయకుల ప్రచారములవలన 
సామాన్యులకు వర్ణధర్మములయెడ విశ్వానము నడలజొచ్చినది. న్వరాజ్యనమరము 
ముమ్మరముగా జరుగుచున్న దినములలో ఒకప్పుడు నవాకార నంఘముల లెక్కలను 
తనిఖీ చేయు నధికారి (Inspector of Cooperative Societies) యొకడు నెల్లూరు 
నమోవమునందున్న బుచ్చిరెడ్డి పాళెమునకు పోయెను. ఒక పెద్ద రెడ్డిగారి కొడుకు 
ఆయూరిలో ఆనంఘమునకు అధ్యక్షుడుగా నుండెను. ఆయధీ కారీ వితంతువైన 
బ్రావ్మణుడు ; అనగా యజోవవీత మనుతంతువును తీసివేసినవాడు. ఆరెడ్డిగారి 
యింటిలో ఈయధికారి లెక్కలను చూచుచుండెను. మధ్యావ్నా మగుచుండగా శెడ్డిగారి 
కొడుకు వచ్చి "స్వామి! మా భోజనమునకు మా యయ్యవారి యింటిలో ఏర్పాటు: 
చేసినాను, మోరు అక్కడికి పోయి భోజనము చేసి రండు. మరల లెక్కలు చూడవచ్చును! 
అనెను, ఆ బ్రావ్మాణ వితంతువు నవు కచు, "ఇంకను ఈ భేదము లేమిటయాళ్ఞ! నాకు 
అటువంటి వటింప్పులు లేవు ; నేను ఎక్కడ నైనను భుజింతును, మో యింటియందు 
తినుటకు నా కేమియు యభ్యంతరము లేదు" అనెను. వరాండాలో జరుగుచున్న యీ 
ప్రనంగమును లోవల నుండి 'పెద్దరెడ్డి వినుచుండెను. కుమారు డేదియో ఆ యధికారికీ 
చెప్పబోవ్లుచుండగా ఆయన కుమారునిలోనికి పిలిచి అధికారికి వినిపించునట్లు పెద్దగా 
ఇట్లనెను. "అబ్బాయీ ! ఆయన తనకు ఏ భేదములులే వని చెప్పుచున్నాడు కదా! మజ 
ఎక్క డెక్కడ ఏ యే కొంవలలో ఏ మేమి తిన్నాడో మనకు తెలియదు. ఆ నంగతి మన 
కెందులకు ? ఆయనకు అన్నము ఇక్కడనే నీవు పెట్టినచో నా ప్రక్కన మాత్రము 
ఆయనకు విన్తరివేయకుము". ఈ మాటలను వినుచున్నయా యధికారి సిగ్గువడుచు, “నతి! 
నేను అయ్యవారి యింటికే పోవుదును" అనెను. వెంటనే ఆ "పెద్దరెడ్డి దోడ్డివైవునుండి 
భార్యను అయ్యవారి యింటికి వంపి, ఆ వితంతు బ్రావ్మాణునకు, వారీవంటి “యింటిలో 
అయ్యవారి వ్రక్కన కాకుండ వరాండాలో భోజనము పెట్టు డని కబురు చేసెను. 


రెడ్డిరాజులు కమ్మ ప్రభువులు మొదలగువారు కూడ వర్ణభేదములు లేని బౌద్ధము, 
జైనము, ఇస్తాము,  క్లెన్త వము మొదలగు మతములను గూర్చి వినుచుండోయు, 
రామాయణభారతాదీ గంథములయందు శాన్రములయందు దృఢమైన ఐ పాండిత్యమును 
గలిగియుండుటవలన వరమతములయందలి సిద్దాంతములను విమర్శించుచు మన 
వర్ణధర్మవిధానమే మనకు అవలంబనీయ మని దృఢముగా తలంచుచుండిరి. మజ 
యిటీవల నమాజములో నాయకులుగా "పైకి వచ్చిన జవహర్‌లాల్‌ నెవూూ వంటివారు, 
వారీ యనుయాయులు గురుళశుశూమ చేసి భారతీయమైన ధర్మమును తత్త్వమును 


146 


అభ్యసింవక పోగా ఇక్కడ ఇతరదేశములలో కూడ పాశ్చాత్య విద్యచేత కలుషితమ 
బుద్దులతో, వర్ణభర్మములను గూర్చి ఆలోచనయే చేయకుండ, అది యీకాలము 
వనికేఠాచస ఉద్తా& టెంచిరి. మననంన్కృతిని చక్కగా గ్రహించి విశ్వసించిన రెడ్డిరా! 
ముదలగువాడీ వచనములు వర్తనము గ్రావ్యాము లగును, కాని మన నంన్య్య 
నశక్రమముగా గ్రహించక విజాతీయ నంన్కృతితో నినాదములు చేయుచున్న 
నాయకుల సిద్దాంతములు వర్తనములు గ్రావ్యాములు కావు. 


వరమాచార్వుడు చెప్పినట్లుగా మనము తప్పిపోయిన ధర్మమార్గమున 


మరల ట్రవేశింవవలయునన్న చో శ క్రింది యంశములను గ్రహించుట ఆవశ్యాకవ 


క్షే, 


ఈనాడు ఆంగ్రమున వ్యవవారించుచున్న వ్రభుత్వోద్యోగులు, మంద్ర 
రాజకీయ నాయకులు, శాన జులు, వాణిజస్టనిపుణులు మొదలుగా నవ 
ప్రముఖు లందజు ఆంగ్గముకోనమానముగా నంనృతమున వ్యవవారి! 
సామర్థ్యమును నంపాదింవవలె. 


కేంద్ర వ్రభుత్వముయొక్క వ్రదేశవభుత్వములయొక్క ఉద్య్యోగవరీక్షలలో (2 


Service Commissions) శ్రీమద్రామాయణ మవోభారతాది గ్రంథముః 


నంబంధించిన యొక (వళ్ళ వత్రము ఉండవలె. (Fil కటకం! paper) దా 
నమాధానమును అభ్యర్థులు నంనృతముననే రచింవవలె. 


ముస్లిములు క్రైన్తవులు మొదలగు వారి కిది కష్ట మగునేమో అని తలంవ నక 
లేదు తమకు మాతృభాష కానిది విదేశీయ మైనదియు నైన యాంగ్లమ 
ఉదో్యోగములయ పేక్షతో అందజును నేర్చుకొనుచునే యున్నా 
చ్రతివదమునకు వర్ష క్రమము (spelling) ఉచ్చారణ (pronounciatit 
మాజుచునుండు ఆంగ్గమును నేర్చుకొ నుటకంటె నరళవిధానములు | 
నంన్మృతమును అభ్యసీంచుట అత్టంత నులభము. వదియేండ్లు అభ్యసిః 
ఆంగ్లమున ఎంత పాండిత్యమును నంపాదింవవచ్చునో అంత పాండిత్యము 
ఆవరిశ్రమతోనే నంన్మృతమున రెండేండ్లలో పొందవచ్చును. 


(ఫ్రెంచి దేశమునకు పోయి అచ్చట నివసింవదలచుకొన్న వారు ఆదేశవు చరిత్ర 
నంన్కృతిని అభ్యసించుట ఎంత ఆవశ్యకమో అప్లే ఈ దేశము 
నివసించుచున్న వారు ఈ దేశముయొక్క చరిత్రను నంన్కృతిని గ్రహించు 
ఆవశ్యక మని వేజుగా చెప్ప నక్కజ లేదు. నంన్మృత భాషాభ్యానమువళ 
ఆసేతు హిమాచలముగా అఖండ జాతీయ భావము (National Integratic 
వటిష్టము కాగలదు. 


ఇంక ఈకాలమునకు వర్ణధర్మ ములు ఆచారణసాధ్యములు కా వనువివషయము 


147 


కాలమునం డైనను ఎవరు దేనియందు ట్రగాఢమైన శద్దను కభిగియుందు! 
వారు mss ఎన్ని కష్టములను నహించియైనీను ఆచరించుచు 
యుందురు. న్వరాజ్యము కొంంకు జరిగీన యుద్యమమున కందు ఎందతో నాయకు. 
కార్యకర్తలు లాఠీదెబ్బలు తిని చెరసాలలో యుగ్గినారు. తక్కిన ప్రజలు లక్షల మం 
ప్రభుత్వమునకు భయవడుచుండగా వీరు ఎట్లు తెగింవగలీగిరి ? రాజకీయములై 
నం|పదింవుల కొజకు (Round Table Conference) ఇంగ్లండునే 
పోవలనివచ్చినప్పుడు ఎవరే మన్నను లెక్క “పెట్టక గాంధీగారు కొల్లాయి గుడ్డతోనే ఎ 
పోగలిగిరి? ఆ నమయముననే వండితమదన మోవాన మాలవీయగారు పీపాలతో గం! 
జలమును అక్కడికి ఎట్లు తీసికొని పో గలిగిరి ? జు నమ్మిన సిద్ధాంతముకొ జ. 
అనుష్టాన ముకొ అకు డీరులు లోకమును కూడ ధిక్కరింవగలరు % చంచలమై 
లోకులయభిప్రాయములను వారు లెక్కపెట్టరు. 


ఆచుతోష్‌ గరు కలకత్తా విశ్చవిద్యాలయమునకు ఉపాధ్యక్షులుగా (Vi 
Chancellor) నుండిరి. అవ్వు డాయన ఒకనాడు గంగలో స్నానము చేసి వెలువళి 
వచ్చుచుండెను. ఒక వృద్దురాలైన బ్రావ్మాణస్త్రీ మణునాటి ద్వాదశిపారణకై రమ్మ 
అక్కడ నున్న బ్రావ్మాణురీను ' ప్రార్ధించుచుండెను. వా రందజు ఏవో సాకులు చె! 
అంగీకరింపకుండ వెడలిపోయిరి. ఆమె ముఖర్జిగారిని చూచి సాధారణ బ్రావ్మః 
. డనుకొని దగరకు పోయి, "నాయనా రేవు ద్వాదశికి ఒక్క (బావ్మాణునశైనః 
ఆపోశనము వేసికోవలయు నని అనేకులను ప్రార్థించితిని. 'పేదరాలినైన నేను ఎక్కు 
దక్షిణను ఇచ్చుకో లే నని కాబోలు ఏవో కారణమేలు చెప్పి వారు అంగీకరింవ్లకుం 
వెడలిపోయిరి. నీ వైనను ఈ మునలిదానిని కనిపింపుము" అని దీనముగ ప్రార్థించెన 
ఆయన జూలివడి, "అమ్మా! అట్లు వచ్చెదను. మో యిల్లు ఎక్కడనో చెవ్పుమీ" ఆ 
ఆవివరములు తెలిసికొని మజునాడు ఆమెయింటికి పోయి భోజనము చేసి ఆమె యిచ్చి 
యేగాని దక్షిణను (నుమారుగా ఇవ్చటి మూడు పె పైనలు) తీసికొని తిరిగి వచ్చెను. ఈ వా 
ఎట్లో విశ్వవిదాకాలయమునకు ప్రాకినది. చాలమంది మిగుల ఆశ్చర్యమొందిరి. కొంద 

మిత్రులు సావాసించి ఆయనయొద్దకు పోయి "మిరు ద్వాదశి బ్రావ్మాణార్థమున! 
పోయినమాట నిజమేనా!" అని యడిగిరి. ఆయన, "కొను. పోయినాను. తప్పేమి" ఆ 
వలికెను. “తప్పు అని కాదు. ఇంత పదవిలో నున్న తమరు అంత చిన్న వనికి పోం 
యుందురా అని నందేహించికిమి" అని వా రనిరి. "అయ్యా! వ్రతిగ్రవాము బావ్మా 
లక్షణములలో నొకటి. నేను విశ్వవిద్యాలయమునకు ఉపాధ్యక్షుడ నైనంతమా త్రము 
బ్రావ్మాణుడను కానా ఏమి? బావ్మాణత్వమునకు వదవులతో అంతస్తులతో నంబం 
మేమున్నది ₹ అని ఆయన నమాధానము చెప్పెను. 

ఆయన అప్లేలచేయగలిగెను ? ఆయనకు బ్రావ్మాణధర్మము నందు వ్రగాఢమై 
విశ్వాన మున్నది, కాబట్టి చేయగలిగెను. మజి న్వరాజ్యమునకై ఎన్నో త్యాగములు చేసి 
మవోనాయకు లనేకులు నంధ్యావందనాదులను ఏల వదలి పెట్టిరి ? వారికి వానియం? 


శ 


ర కూడ పాటించియే యుందురు. ధీరులు కర్తవ్యాచరణమున శ్రమను గా 
కులయవహేళనమును గాని లెక్క'పుట్లరు. పిజీకి వందలకు సోమరిపోతుల 
ధర్మాచరణము ఎవ్బు డైనను అసాధ్యముగోనే తోచును. 


ఈకాలమున వర్ణధర్మముల నాచరించుట అసాధ్య మని కొందః 
చెవ్పుచుండుటకు ముఖ్య వారణ ము నుఖలాలనత్వమే. వారికి తగినంత నమయము గా 
శక్త గాని ఉండ దని చెప్పుటకు వీలు లేదు. దూరదర్శనయం[తత్రమువలన (T.V. sel 
చలనచిత్రములను చూచుటకు దూర శ్రవణ యం(త్రములవలన శవ్యనాటికల, 
నంగీతాదులను వినుటకు తగినంత నమయ ముండగా సంధ్యావందనమున! 
దేవతార్చనాదికమునకు నమయము శక్తి లే దనుట ఆత్మవంచనము లోకవంచనవ 
అగును గాని యథార్థము కాదు. ధర్మా చరణమునందు విశ్వానము శ్రద్ద కలిగినవా। 
కొన్ని నమయములలో వనుల కొందరవలన అనుష్థానమునందు కొన్ని యుంశముల: 
పాటింవలేక పోయినను, సాధ్యమైనంతవఅకు విహొతములైన కర్మలను ఆచరించుచ 
విశ్రాంతి లభించినప్పుడు ఆ కర్మలను నమగ్రముగా అనుష్టించుచుందురు. కావు 
ఈకాలమునకు వర్ణధర్మములు అసాధ్యములనుట కుదరదు. నీనాతనమైన ధర్మము జో 
ననునరించి అన్ని కాలములలో యధాశక్తిగా ఆచరణీయమే యగును. 


+ మటజియొక విషయము గమనింవదగియున్నది. వేలకొలది తరములుగా కొన్ని 
కుటుంబములందు ఒకానొక వర్గముయొక్క ధర్మకర్మ ములు సిర్వర్తింవబడ 
ఇదున్నప్పుడు, ఆ కుటుంబములలోని స్త్రీవురుమల జన్యుకణములందు (6౭165) + 
లక్షణములు (Characteristics) రూఢములై యుండును. ఏకారణముచేత నైనను కొన్ని 
తరములలో ఆ కుటుంబములలోని వారు వేదాధ్యయనము మొదలగు ధర్మములక 
దూరులె లై ద్రభుత్వోద్యోగములు వాణిజ్యము మొదలగు వృత్తులు అవలంబించునవ్వుడ 
అజన్యుకణములయందు రూఢములైయున్న వర్ణలక్షణములు ప్రకాశింవక పోవచ్చును 
అంత మాత్రమున ఆ జన్యువులయందు ఆ లక్షణములు నశించునని చెప్పుటకు వీల 
లేదు. ఒకానొకడు వేదవండితుడై నిష్టాగరిమడై యుండగా, ఆయన కుమారుడ 
వాణిజ్యముచేతనో, కృషీవలుడుగనో జీవించువాడు కావచ్చును. కాని తండ్రివలన 
అతనికి నంధక్రమించిన జన్యువులు నశింవవు. శ్రీ శంకరాచార్యులవారు 
శ్రీరామానుజాచార్యులవారు, గౌతమబుద్దుడు, ఏ ఏనుక్రీన్తువ మవామ్మద్‌ ప్రవక్త మొదలగ 
మవావురుమల తండ్రులు తాతలు మొదలగువారు అనేకులు, ప్రసిద్దులైనట్లు చరిత్రలో 
కన్పించుట లేదు. అయినప్పటికి వారు వూర్వులకంటు చంమేధవులై రన్నచో 
ఆమేధాశక్తికి కారణములైన జన్యువులు వారియందే ఉద్భవించినవి అని  చెవ్పుటకు 
చీలు లేదు. వారి వూర్వులలో ఎవరివల్లనో ఆ జన్యువులు వారియందు ప్రకాశించిన వని 
చెద్సవలసియున్నది. కావున మవోసాయకులు, మవామేధావులు, ప్రతిభా వంతులు 
జన్మింవవలయు నన్నచో వంశముల వరంవరలో తల్లివైవున తండ్రివైవున సాంకర్యుము 
లేని విధముగా వివావాముల విషయముననే జాగరూకత వహింవవలయుననుట 
న్పష్టము. 


149 


ఈ విషయమున పాశ్చాత్య శాస్త వేత్తలు చెప్పుచున్న విషయములను మనము 
గమనింవవలసియున్నది. హోరేషియో హోకెట్‌ న్యూమన్‌ అను శాన్త్రజ్ఞుడు ఇట్లు 
చెప్పుచున్నాడు. కశక 


"వంశప్రాప్పలక్షణము (16816410) రెండవ పవపధాన విషయము. ఇది 
వరిణామమునందు కొన్ని వదార్థములను నిలువుకొన గలిగిన శక్తి కలది. మార్చువలన 
క్రొత్త లక్షణము ఏర్పడునవ్పుడు ఇది కొన్ని వదార్థములను మారకుండ నిలువును.. 
జీవకణ నముదాయములలో (Organisms) ఒకజాతియందు (728) కలుగ్గుచున్న మార్చే: 
వరిణావుము. నంతానమునకు నయక్రమించినవ్పుడే తప్ప, ఏ జీవకణ. 
నముదాయములోని మార్పైనను, అది ఎంత గంభీర మైనను ఉపకారక మైనను, 
పరిణామము కానేరదు. ఇదియే వంశప్రాప్త లక్షణము యొక్క వని", 3 


“The second fundamental factor is heredity, the conservative factor in 
»volution, that which, when variation has given rise 10 a new character, causes it to' 
persist. Evolution is the change produced in a race of organisms ; the mere variation 
of the individual, no matter how profound or how beneficial it may be, is not: 
svolutionary unless it is handed on to the “offspring', and this is the function of. 
heredity". (P. 84) | 


వంశలక్షణ ములను కాపాడుకొ నకుండ నార్తికర్య్ధమునర్‌ తా విచ్చినచో 
జాతివినాశము ఎట్లు నంభవించునో గమనింపుడు"... పూర్వము ప్రథమశ్రేణిలో ఉండిన 
అనేక జాతులు, అభ్యుదయమువలె కన్చించుచున్న మార్గమునందు అడ్డము లేకుండ 
ముందుకు పోవుచు, పైకి కన్చింపని కారణములవలన క్ష కీణింవజొ చ్చెను. కొల క్రమమున 
అవి తమ గౌరవస్థానమునుండి వతనము నొంధి ముందుకు పోవుచున్న జాతులలో 
గణింవబడుట లేదు. జన్యుశాన్తముచేత ఉత్తేజితు డలుయన్న వ్రతివ్యక్తియు తనజాతి, 
అట్టి దుర్గతికి పాలుగారా దని నీశ్చయముతో. జన్యుశాన్ర లకామును నమరములో వలె 
బావుటాగా "పైకెత్తి వట్టుకొని, స్వార్థమును గూర్చిన ఆలొ జన లేకుండ ముందుకు 
ఫాగవలె. : 


"In the past many nations of tlie first rank, when apparently advancing 
xithout check on the path of prosperity, have begun to decay from unseen causes, 
ind have in time so fallen from their high estate as to cease to count as factors 
naking for progress. A determination that such a down fall shall not be the fate of 
iis nation is a sentiment felt by every man who is animated by the eugemic ideal, 
in ideal to be followed like a flag in battle without thought of personal gain"... P. 
144. 


మనుమ్యలయందు జన్మసిద్ధముగానే కొందణయందు ఇతరుఖయందు కంటు 
ఎన్నోరెట్లు అధికముగా శకి క్త సామర్థస్టేములు ఉండును. వవిత్రదాంవట్ట అవలన అట్టి 


150 


నమరులు జనించుటకు అవకాశమును కలిగింవవలయునే కాని, వనికిమా 
వారిని[పజావంతులనుగా తీర్చిదిద్ద వలయు ననుకొనుట నివయోజనము. మా, 
జా నుమాట ఎంత అశాస్త్రీయమో చూడుడు. 


mgs నలం వ్‌ Moe 
కంకి గవర న ఉగ 


"మానవులందజు జన్మ చేత నమానులు కారు. (అమెరికాకు) స్వాతంత్ర్య 
ఊదో షించబడినవ్పుడు, అమెరికాకు వలనవచ్చినవారు సాంఘిక రాజకీయ మా 
దొకీ.ల విషయమున ఆంగ్లదేశములోని పౌరులతో నమానులే అని, జార్జిరాజు, 
ని యవూర్వుకముగా తాలియజేయుటకొ అకే, వ్రకటింవబడినది. అంతేకాని, ఒకా! 
మననత శ్రీ కాన్రమునకు నంబంధించిన ప్రయోగశాలలో వేలకొలది మానవు 
వరీక్తించి నిరయింపబడిన శాస్త్రీయమైన సిద్ధాంతముగా అది ఉద్దేశింవబడలేదు.... : 
మనము మౌనవుల వాక్కులనుగూర్చి కొక మానవుల న్వభావములను గూ 
సామర్ష్యాములనుగూర్చి వరికీలించునపుడు మానవు లందజు నమానులు కా రని, ఐ 
నమానీముగా వుట్లుట లేదని, వారు ఎప్పుడును నమానులుగా నుండ రని, ప్రక 
సైతము వారిని నమౌనులనుగా ఉద్దేశించుట లే దని మనకు అత్యంత విన్పష్టమ 
గోచర మగును. మజియును వారిని నమానులనుగా జేయగలిగిన ఏ వ్రభుత్వవిధాన, 
కాని, ఏ సాంఘికమైన నియంత్రణము కాని, లేక విద్యావిధానము కాని ఇప్పః 
షర్పుజుపబడ లేదు ; ఇక ముందు ఏర్పణుపబడదు. నీవు ఎంతగా వా! 
విద్యావంతులనుగా చేయుదువో, వారిని అంతగా నీవు నమానత లేని వారిని 
చేయుదువు - అని ఆధునికమైన మనన్తత్త్వశాన్త్రము, జీవశాన్రము ఆవివ్కరించు 
నిశ్చితముగా, ఆశ్చర్యకరము ఆనందదాయకమును అయి యున్నది... హెన్రీ వాన్‌ 
ఆనుకొందును ఇట్లన్నాడు. "అందయి భిన్నముగా నుండుట అనువిషయమున మాత్ర 


అందు నమానులు". 


All men are not born equal. When the Déclaration of Independence ma 
its pronoancement, it was merely to serve notice upon King George that t 
American Colonists were equal in their social, political and human rights to t 
citizens of England. It was not meant as a scientific fornmla from some laborato 
of psychology which has tested several thousand human beings, and found the 
all exactly equal... 

But, when we study not men's rights, but men's natures and capaciti¢ 
nothing is more obvious than that all men are unequal ; they are bom unequ: 
they will always be unequal ; nature intends them to be unequal; and no system 
govenment, social control, or education has yet been devised or ever will be devise 
that will make them equal.. (P. 492) 


షా. ముగ్గురు బాలురకు నీవు చరిత విజ్ఞానమును నమానము౧ 
గోగింపవచును. గతచరి;తలోని యంశములను యధథార్లముగా నీవు వారి 


151 


తెలువవచ్చును. కాని క వవంచములోని ఏ ఆధ్యావకుడు కూడ వారిని నమానమైన జీ 
దృక్పథముతో ఉహాముత నింపినట్లు భావింపడు. బోధి ౦పబడ్‌ 
యీయంశములతో ఒకబాలుడు ఉత్తే జితుడె డై చారి క్రీకములైన నవలలను నాటకముల 
రచింవవచ్చును. మజియొ కడు ఈయంశములనే ఆర్థికమైన సాంఘికమైన చట్టమున 
ఉవయోగించునవిగా భావింపవచ్చున. మూడవ వాడు వీనివలన ఇంచుమీంచు. 
ఏమియు (వభావితుడు కాక, కిరాణాకొట్టు పెట్టుకొ నుటయో లేక నబ్బు, 
తయారుచేయుటలో కొత్త విధమును కనిపేట్టటయో తన జీవిత ధో్యయము! 
భావింవవచ్చును. వారి కందజకు నమానములైన వీషయములను, ఒకడే అధ్యావకు6 
ఒక బడిలోని గదియందే బోధించెను. కాని వా రందణు తమ సామర్థ్యము: 
న్వభావమును, అనగా జన్మసిద్ధమైన లక్షణముల ననునరించి భిన్నభి న్నీము/ 
వర్తించిరి", 


You can teach three boys the same knowledge of history. You can infor: 
them of exactly the same facts of the past. But I do not believe any school teach: 
in the world would maintain that he had filled them with the same spirit and vie 
point, One boy will be inspired by these facts to write historical novels and drama. 
another will find them helpful in shaping economic and social legislation, whil 
the third may remain almost wholely unaffected and devote his life to keeping 
country grocery or to inventing a new method of making soap. They all had th 
same facts, the same teacher, the same school room. But they are reacted an 
each according to his own ability and temperament i. రి yhis inborn make-u 
Page.492, 


ఒకానొకడు క్రింది న్థాయినుండి "పైకి నులభముగా ఎక్కి పోవుచుండగా 
ఇంకొకడు పై నుండి క్రిందికి కిగముగా జూబుచుండుట ఎటు నంభవించుచున్న దన 
విషయమును జేమ్సు అనునతడు ఒక కొయ్యవనివానితో వ్రస్తావించుచుడగా ఆ 
వనివాడు ఇట్లనెను. "ఒకనికి మజియొకనికి మధ్య భేదము చాలకొంచెముగనే యుండును 
కాని ఆభేదము, ఎంత కొంచె మైనను, అత్యంతము ముఖ్య మైనది. "Theres very littl 


difference", said the carpenter, “Bet' (between) one man and another ; but, whal 
little there is, is very important." P. 495. 


ఆ కొయ్యవనివాడు వ్యక్తులలో గల భేదములు కొంచెమే యని చెప్పినాడు ; కాని 
కం ఆభేదములు ఎంత పెద్దవిగానైన ఉండవచ్చునని చెప్పుచున్నారు. 


... మనకనులయెదుట మనమే ఎల్లప్పుడు చూచుచునేయున్నాము ; కొందణు 
ఇతరులకంటె మువ్పదిరెట్లు ప్రకృతి సిద్ధములైన శక్తులను కలిగి యుందు రని గాల్టన్‌ 
తలంచెను. ఒక మార్గమున్‌ందే కొందమ్‌ వేయి, లేక -వేది లక్షల రెట్లు ఇతరులకంటే 
అధికములైన శక్తులను కలిగియుందురు", . 


152 ప 


ye for we see always before us that some man have many times - Galtor 
thosght thirty times -.as great natural endowments as have others. Some men have 
Yn same direction a thousang or a million times greater powers than have other 
men".P. 505. 


. జన్మసిద్ద ములైన శక్తి సామర్లకములు తక్కువగా కలవారిని విద్య 
మొదలగువానివీలన కొంత మందిని కోంతవణకు మె పైకి తేవచ్చును. కాని అందజన 
అగ్రగణ్యులుగా చేయుట అసాధ్యము. *...... కొలది "శక్తులు కలవారిని ఒకస్థాయిలో 
గుర్తింపదగినట్లుగా కొన్ని విధానములవలన "పైకి తేవచ్చును. కాని నమాజిమున 
ఆచరణవిషయముగా ఆలోచించినచో మందబుద్ధికలవారిని వేతిభాశాలులనుగా 
రూపొందించుటకు కావలసిన సమయము కాని ధనము కాని లేదు. ధనవ్యయమే లేకుండ 
తగిన వివావాములవల్లనే ప్రతిభావంతులు జన్మించుటకు అవకాశము ఉండగా ఈ 
వ్రయాన ఎందులకు? ప్రకృతి వరినరము లన్నియు మానవులకు నమానమై యుండగా 
మనుమ్యలలో భేదములు కలుగుచుండుటకు చాలవజకు వంశానుగతములైన జీవకళ 
నముదాయములోని భేదములే కారణ మని నేను తలంచుచున్నాను". 


“,... Other measures might produce as marked results with poor material 
but in society as a practial matter there is neither the time nor money as yet to tr 
to make imbeciles into geniuses when by proper marriages they can be produce 
free of charge. The differences among men are, I think, largely due to difference. 
in the original hereditary packets in the germ-cells because 50 much of th: 
environment of men is common to them all". P. 507 


"శాస్త్రవేత్తల వృత్తాంతములను గూర్చి నేను విచారించి తని. శాస్త్రపరిశోధనలొ 
నాయకులైన, వా  రందజ విషయమున ఒక్క విషయము, తక్కినవిషయముల కంటు మిగుః 
బలీయవానదిగా "పైకి వచ్చినది. వా రందజు సాధారణముగా ప్రముఖముగా 
గుర్తి ంవదగిన శక్తిని గలిగి యుండిరి ; వా రాశక్తిని షు తాతలవలగి 
వంశానుగతముగా పౌందియుండిరి; P 534, 


“Tn the enquiries 1 made on the antecedents of men of science, no poin 
came out more strongly than that the leaders of scientific thought were generall. 
gifted with remarkable energy, and that they had inherited the gift of it from thei 
parents and grand parents". P. 534. 


"చాతుర్వర్ద్యము నాచేత నృష్టింపబడినది" అని చెప్పినంతనే, లోకములో 
అందజివలెనే తన్ను కూడ కర్తృత్వాభీమానము గల జీవునిగా అర్జునుడు య 
నేమో అని శ్రీకృష్ణుడు, "దానికి కర్త నైనవ్పటికి నన్ను అకర్తనుగా నేజుంగుము" అగి 
చెప్పెను. నృష్టించీనవాడు కర్తఅయ్యును, కర్త కాకపోవుట ఎట్లు నంభవించును ' 
కర్షృత్వమున శిండు అంశము లున్నవి. "ఈకార్యమును ఇతడు చేసెను" అని లోక 


152 


లనుకొ నుట మొదటియంశము. “"ఆభలము కెజకై నేను ఈ వనిని చేయుచున్నాను" అ 
వని చేయుచున్న భాడు అనుకొనుట రెండవయంశము. లోకు లను ఏకొ నుటవల 
మంచివనికి కీర్తి, చెడ్డవనికి అవకీర్తి నంభవించును. కాని కర్తృత్వము వర్పడుటకు రెండ. 
యంశమే వ్రధానహేతువు. భలమును కోరి వనిచేయుచున్న వానికి ఆవలమునంది 
అభిలాష, “నేను నాశకి కి సామర్థ్యములతో ఈవనిని చేయుచున్నాను" అను నభిమానవ 
తప్పక ఉండును, ఆభలమునరీదు వానికిగల యానక్తి ననునరించి వానికి మంచిభలవ 
కలిగినప్పుడు నంతోషమును, దుష్పలము కలిగినప్పుడు దుఃఖమును అతడ 
అనుభవించును. కార్యమును ఆచరించునప్పుడు రాగద్వేషశోకక్రోధాది భాషములన 
కూడ ఎన్నింటినో అతడు అనుభవించును. అతడు వానిని అనుభవించుచున్నప్పుడ 
వానికి నంబంధించిననంస్కారములు, అతనికి తెలియకుండగానే అతని మనన్సునక 
నూక్ష్మరూవమున ఒక పూతవూసినట్లుగా అంటుకొనియుండును. ఒక వన్తువునక 
మనము రంగులతో ఒకవూత పై మజీయొకపూత వేయునట్లుగా, మనము పొందుచుండ 
ఒక్కొక్క భావముయొక్క యనుభవము మన మనన్సుపై ఓక్కొక్కపూతను వేయుచు? 
యుండును. ఈ నంస్కారములనే చానన లందురు. ఒక బరిణయందు కర్పూరమ 
నుంచినచో, దానిని తీసివేసిన తరువాత కూడ దానివానన బరిణయంద 
అంటుకొనియుండును. అల్లే వన్రముపై బురద చిందివడినప్పుడు, బురదన 
కడిగివేసినను దానికి నంబంధించిన మరక లుండును. అ్లే మనము కొన్నికార్యముల 
చేసి వానివలములను ఆయాభావములను అనుభవించి' కొంతకాలమునకు వాని! 
మజచిపోవచ్చును. కాని వానికి నంబంధించిన వూతలు మాత్రము మన మనన్ఫుః 
ne పై ఒకటిగా పేరుకొనుచునేయుండును. జీవితము ముగియునప్పటికి ప్రతివ్యక్తి! 
మనన్సుపై ఈ నంస్కారముల పూతలు అనంఖా్యాకముగా ఏర్పడియుండును 
పూర్వజన్మలలోని కర్మవాననల నముదాయమును నంచిత మని, ఇప్పటి జన్మలో? 
వాననల నముదాయమును ఆగామి అని చెవుుదురు. మరణ నమయమున ఈరెండున 
అభివ్యక్తము లగును. అప్పు డీ నముదాయములనుండి (వ్రబలమ్రైన యొక భాగమ 
ముందునకు వచ్చి క్రొత్త జన్మను శరీరమును ఇచ్చి వాని మూలమున ఫలమ. 
నొసంగుటకు (ప్రారంభించును. వలము నొనంగుటకు ప్రారంభించిన యా 
కర్మ నముదాయభాగమును ప్రారబ్ధ మందురు. బియ్యవు బస్తా నుండి ఒక వూటవంట్టో 
పాత్రలోనికి తీసికొ న్న బియ్యము వీంటిది ప్రారబ్ధము. బస్తాలో మిగిలియున్న బియ్యము 
వంటిది నంచితము. ప్రారబ్ధమువలం ఏర్పడిన కొత్తజన్మలో క్రొత్త శరీరముతో క్రొత్ర 
జీవితమున కర్మానుభవములివలన మరల ఆగామి ఏర్పడును. బస్తాలో మనము క్రొత్తగా 
తెచ్చి పోయు బియ్యమువంటిది ఆగామి. కావున అదామవలన నంచితము 
ఆరెండింటీ వలన ప్రారబృ్ధము నంభవించుచు జన్మ వరంవర కొనసాగుచుండును 
కర్మలవలన జన్మపరంవల కలుగుచుండుటయే కర్మ బంధము. 


154 


ఈ కర్మబంధమునుండి తప్పించుకొ ను నుపాయమును భగవంతు 
తనదృష్టాంతము చేతనే నిర్దేశించుచున్నాడు. లోకుల దృష్టిలో తాను చాతుర్వర్హ్యమున 
కర్తగా (పసిద్దుడై యున్నను, తనద్భుష్టిలో తాను కర్త కాడనియే భగవంతు 
చెవ్పుచుణా న్నాడు. ఎందువలన ఆయన కర్త అగుట లేదు? ' "నన్ను కర్మలు అంటుక్‌ 
యుండుట లేదు" (న మాం కర్మాణి లింవన్తీ) ఆని ఆయన కారణమును చెవ్పుచున్నా 
అందజకు కర్మవాననలు మనన్సుల పై పూతలు వూయుచుండగా (లేవనము - 6028 
ఆయనమనన్సును కర్మలు ఏల అంటుకొ నియుండుట లేదు? "నాకు ఆకర్మలయం 
వాని భలములయందును కోరిక లేదు" అని ఆయన కారణమును నిరూపించుచున్నా 
అనగా వనిచేయుటయందు ఆనక్తి, భలములయందు అభిలాషయు లేకున్నచో మన, 
చేయుచున్న కర్మలవలన వాననలు ఏర్పడవన్న మాట. 


ఈ విధముగా భగవంతునియొక్క అకర్తృత్వమును తెలిసికొని పూర్వ. 
మోక్షమును కోరినవారు, భగవంతుని వలెనే అకర్తలై కర్మలను చేయుచుండిరి. వా 
నిరంతరము కర్మలను చేయుచుండియు తమ్ము కర్తలనుగా తాము చేయుచున్న 
కర్మనుగా వారు తలంవలేదు. 


మేధావులైన వారు కూడ, "ఏది కర్మ అగును, ఏది అకర్మ యగును", ఆ 
విషయమున భ్రాంతు లగుచున్నారు. కాని కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మ 
చూడగలిగినవారే బుద్ధిమంతులు. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను = చూ 
అనగా నేమి? వేగమేతో పోవుచున్న వడవలో ప్రయాణము చేయుచున్నేవా 
నదీతీరమం దున్న వృక్షములు తనకు ఎదురుగా వచ్చి తన్ను దాటిపోవుచున్న 
రోచరించును. కాని చెట్లు కదలవు. అయినను బాలుడు అవి కదులుచున్న ప్లే తలంచు 
బాలుడు దేనిని కర్మనుగా చూచుచున్నాడో ఆకర్మయందు పెద్దలు అకర్మను, అన 
చెట్టయందు కదలిక లేకపోవుటను వలె, గ్రహించుచున్నారు. అ తత్త కజ్ఞు 
జీవులయందు కన్పించుచున్న వ్యవహారమును చూచుచు అదీ యంత 
దేహేంద్రియాదులకు నంబంధించినదేకాని ఆత్మకు నంబంధింవ దని, ఆత్మ ఎప్పుడ 
నిష్టియమే అని గ్రహించుచుందురు. ఈవిధముగానే వారు అకర్మయందు కర్మ 
జోతురు. ఒకానొకడు, "నే నేమియు చేయను, చూడను, మాటాడను" అని యూరకున్న 
సాధారణముగా జనులు, "నిజమే, వా డేమియు చేయుట లేదు" అని తలంతురు. ౩ 
వివేకము కలవారు అట్లు తలంవరు. చేయుట చూచుట మాటాడుట మొదలగునవి క్రి 
లైన్లే చేయకుండుట చూడకుండుట మాటాడకుండుట మొదలగునవి కూ 
నంకల్పపూర్వకము లగుటచేత, క్రియలే యగుచున్న వి. ఒకడు, "నేను భోజనము చేయ, 
అని ఆహారమును తీసికొనకుండ నున్నచో, ఆ యకర్మ వానికి మృత్యు, 
బంధుమిత్రులకు ఆందోశనము మొదలుగా పెక్కు ఫలముల నొనంగుచు పెద్దకర్మ 
యగుచున్నది. కావున ప్రాజ్ఞాలు జీవుల యకర్మ యందు కర్మనే చూతురు. 


155 


కదలని రైలు బండిలో కూర్చుండి, ప్రక్క నుండి కదలిపోవుచున్న మటియెొ 
రైలుబండిని మనము చూచుచున్నవ్పుడు మనము కూర్చుండిన రైలుబండి కూ 
కదలుచున్న ప్లే యుండును.కాని మనదృష్టిని లం రైలు బండి నుండి మరలిం 
మనము కూర్చుండిన బండియందు నిలిపినచో మన బండి నిశ్చులముగానే యున్న ద 
తెలియును. అస్లీ నిరంతరము చలించుచుండు ME 
దేవావ్యాపారమునందు దృష్టియుంచినంతవజికు దాని సాక్షిగా నున్న మన నారావత 
కూడ చలించుచున్న ప్లే దోచ్‌రించుచుండును. అటు ఖు కాక మనదృష్టిని జగత్తు పై 
దేవామునుండి మరలించి మనన్వరూవము నందు నిలిపినచో అడి rT an 
యున్న దని తెలియును. ఇట్లు నిశ్చలమైన యాత్మదర్శనమువలన మనస్వరూవమై 
యాత్మ నకల కర్మలకు వానిభలములకు అతీతమై ఆనందముగా సాక్షాత్కరించును. 


జగద్వ్యావవోరమునుండి దృష్టిని మరలించి ఆత్మకు అభిముఖముగా నిలిషి 
వండితులు నుఖభోగములను భావిరవరు. వారికి దేనియందును కామము కలుగడ 
కావున వారు ఏకార్యమును నంకల్పింవరు. మణీ వారు నిష్టియులై జడులై యుందురా 
జనక శ్రీకృష్ణాదులు ఎన్నో కార్యములు నిర్వహించినట్లు, వ్రసిద్ధమై యున్నది గదా 
నిజమే. కాని వారి కార్యములకు కామనంకల్పములు' కారణములు కావు. వా? 
తమవర్ణమునకు ఆశ్రమమునకు విధింవబడిన ధర్మకృత్యములను మాత్రమే కేవ 
కర్త వ్యబుద్ధితో ఆచరించుచుందురు. ఆకార్యములయొక్క ఫలమలందు వారికి కోరి 
లేకపోవుటేయే కాక "నేను చేయుచున్నాను", అను కర్షృత్వాభఖిమానము కూడ ఉండద 
"నేను సొక్టిమాతుడను, నేను ఏమియ్ము, చేయుట లేదు, శాస్త్ర విధ ననునరిం. 
ఇంద్రియములు విషయములందు వ్రవర్తి ంచుచున్నవి, నేను కర్తను కౌదు, భోక్తను కాద 
అని వారు నిరంతరము నిళ్చింతతో నుందురు. అందువలన కర్మ ఫల ములయొక 
వాననలు వారియంతరంగములందు వుట్టవు. “నేను కర్తను గాను, భోక్షను గాను” అ 
జ్ఞానము అగ్నివలె వారు చేయుచున్న కర్మలయొక్క 'వలములందలి: వాననలను ద 
మొనరించును. వారు నిర్వహించుచున్న కార్యములయొక్క ఫలములు లోకుల! 
ఉవకరించుచున్నను, వారు కర్తలుగా వ్రసిద్గు లగుచున్నను, వారికి మాత్రవ 
ఆకర్మలనుగూర్చి వానివలములనుగూర్చి ఆనక్తియే యుండదు. ఆవిధము/ 
కర్మవాననలయొక్క లేవనము వారి యంతరంగములకు ఉండదు. అందువలన వారి 
ఆగామి పుట్టదు. కర్త 'రృత్వభోక్షృత్వములు లేనిది, నిత్యము, శుద్ధము, బుద్ధము ముక్తముః 
అయిన యాత్మయొక్క జ్ఞా జానముచేత నంచితము కూడ నశించును. అరిదువలన వారి 
మరల జన్మము ఉండదు. 'ప్రారబృమువలన ఏర్పడిన శరీరము ప్రారబృము అంతవ 
నొందువజకు లోకులకు కన్పించుచున్నను వారు మాత్రము ఆశరీరముతో నంబంధవ 
నొందక, శరీరమునం దుండియు అశరీరులుగానే యుందురు. కావున కర్మభలము 
యందు ఆనక్తి లేక జ్ఞానామృతముచేత తృప్తులైనవారు శాగ్త్రవిధి ననునరించి ఎనో 
కార్యములను ఏ నిర్వహించుచున్నను, ఏమియును చేయనివారేరు యగుదురు. ఈ విధము? 


భగవంతునియొకః కా జన్యాకిర్తాల తిత్తి షై మును తెలిసికొని, తన్ను కూడ అకర్తనుః 
అభోకనుగా గుర్తించి, wale వ్ర 

pa. అలన 
ముక్తుడగును. 


నకల a నుష్టానమునకు జ్ఞానము వాందుటయే భల మని, ద్రవ్యమయములై 
యజ్ఞములకం జ్ఞానసీధనాత్మకమేన యజ్ఞమే శ్రేయన్కర మని చెప్పి భగవానుడి 
ఆజ్ఞానమును bo గ కదర్శనుకైన జ్ఞానులను జేరి రీ సాష్టాంగచణామములకో వరివ్రశ్నవ 
గావీంచుచు పొందు మని చెప్పుచునా డు. ఇప్పు డాయన బోధించుచున్నది జ్ఞా జూన; 
కడా! దానికొ అకు అర్జునుడు మరల ఇతరుల నాశ్రయింవవలసిన యక్క. ఏమున్నీ¢ 
భగవానుడు జ్ఞానమునే 'ఉవదేశించుచున్నాడు, నందేవాము లేదు. కాని ధర్మకర్తవ్యము! 
యుద్ద మునూ చేయు మని కూడ ఆయన అర్జునుని (పోత్సహించుచున్నాడ 
వీరినంవాదము వూర్తి మైనంతనే అర్జునుడు మవోయుద్ధములో పాలొనబోవుచున్నాడ 
యుదనమయమునందు అతనికి భగవానుడు బోధించిన తత్త త్త కివిషయములనుగూర 
ఆలోచించుటకు మననము చేసికొనుటకు అవకాశమే యుండదు. తరువాత ఇత 
కార్యక్రమముల తొందజలో అతడు దానిని విన్మరించుట కూడ నంభవింవవచ్చున 
విన్మరింవకున్నను ఎన్నో నందేవాములు కలుగవచ్చును. అందువలన నిన్సందేవాము 
తత్త్వము బోధవడువజకు పెద్దీలను సేవించుచు తెలిసికొనుచుండ వలసినదే య 
భగవానుడు చెప్పుచున్నాడు. 


"పెద్దలను ఆ(శయింపవలసిన వద్ద తిని కూడ భగవానుడు ఇండ 
వ్యక్షమొనర్చుచున్నాడు. చెద్దలవలన జ్ఞానమును పొందగోరువాడు, మహవోవీరు డైనన 
మవహోరా జైనను, మహావిద్వాంను డై డెనను మొదట చేయవలసినది ప్రణిపాతమ 
సాష్టాంగముగ దండవత్తణామము కావించుచు పెద్దలకు పాదాఖివందనవమ 
గావిరచుటయే ప్రణిపాతమే. అనగా, "నేను ఇంతవాడను్‌ అను నాత్మాఖిమానమున 
వీడి, "నన్ను శిమ్యనిగా స్వీకరింవుడు" అని వినయమును వప్రకటింవవలె. గురువుల 
శిష్యులను ఆదరించుచున్నను తత్త్వవిషయమున అడు గకుండ ఏమియు చెప్పరు: వా౭ 
ప్రశాంతముగ నున్నప్పుడు, "నాకు ఈనంసారబంధ మెట్లు కలిగినది ? మాక్షమెట్ల 
లభించును?" అను మొదలగు ప్రశ్నలను వేయుచుండవలె. వారు చెప్పునప్పుడ్డు! (శద్దత్‌ 
విని నందేవాములు కలిగినచో మరల వ్రశ్నింవవలె. విషయమును గూర్చి నిక్చితజ్ఞానేము 
కలుగువజకు పెక్కువరా్యాయములు అడుగుచుండుటయే వరివ్రశ్నము. ఇట్లు తజచుగ 
ప్రశ్నించుటకు వారిని "సేవించుచున్న వ్వ్చుడే న. కలుగును. త్రికరణశుద్ధిగ 
సేవించుచున్నవుడే వారికి కిమ్యలయందు ఆను గ్రవాము సంభ రుత నుండును 
జ్ఞానయో గమున ఇతరనాధనయులకింకు గురుచ మ. ఆనుగవామె చాల ముఖ; 
మేనువిషయమును భగవంతు డిచ్చట (వ్రకటించుచున్నాడు. గురువుయొక్క 
అనుగ్రవాములేని విద్యానంపాదనము వునాదిలేని సౌధము వంటిది. 


157 


అహంకారమును ఆభిమానమును చంపుకొని ఎవనినో గురువునుగా 
ఆశ్రయించి వానికి దాన్యము' చేయుచు ఈ జ్ఞానమును నంపాదింవకున్న చో ఏమి 
నష్టము? ఇది అంత గొప్పదా ? జౌను గొప్పదే. ఈ జ్ఞానము కంబు గొప్పది వవిత్రమైనది 
ఏదేయును లేదు. ఎందువలన ? (వతివ్యక్తి దోఃఖన్పర్శ లేని యానందమును 
కోరుచున్నాడు. దుఃఖము పావపుణ్యములవలన కలుగుచున్నది. పుణ్యమువలన 
న్వరాదిభో గములు కలుగుచున్నను, అవి అంతమొందునప్పుడు దుఃఖమునే 
కలిగించును. అందువలన వుణ్యములు కూడ దుఃఖ(వ్రదములే. వుణ్యపెావములు 
కర్మలవలన కలుగుచున్నవి. కర్మ లన్నియు దేహేండ్రియాదులకు నంబంధించినవేకాని 
ఆత్మకు నంబంధింవవు. 'ఆత్మనిష్టియము. దానియందు కర్మలు లేవు, నుఖదుఃఖములు 
లేవు. నూర్వుుని అవరించుచున్నట్లు కన్చించుచు మేభుములు ఉజుములతో మెజువులతో 
పిడుగులతో జడివాన కురియుచున్నను నూర్యుడు వానికి లక్షలమైళ్ల దూరములో 
బేకాశించుచునే యుండును. అటి స్ట ఆత్మ కూడ దేహేంద్రియాదులకు నుఫిదుఃఖములకు 
దూరముగా నిష్టియమై ఆనందఘనముగ ప్రకాశించుచునే యున్నది. 


గత 


తన న్వరూవమ్మును నిష్టియము నిర్విశేషము జ్ఞానానందఘనమును అయిన 
యాత్మనుగా (గహించినీవాడు, అంతవజకును వరమపాకి ఎమ్టడుగ 
వరిగణింవబడుచున్న న్నను, ఆ జ్ఞానరూవమైన పడవనెక్కి వుణ్యపావ నంకులిమైన 
నంసారసాగరమును హాయిగా దొటుచున్నాడు. ఆజ్ఞానముయొక్క మహిమ అద్భుత 
మైనది. వ్రజ్వలించినయగ్ని నమిధలను ఎట్లు బ్లు భన్మ మేునర్చునో అల్లే ఈ జ్ఞాన మను 
నగ్ని నకలకర్మలను దగ్గ మొనరించును. వట్టివాని నైనను వవిత్రునీ గావిరచుటలో 
జ్ఞానముతో నమాన మైనేది మజియొకటి లేదు 


ఒక్కసారి అత్మనుగూర్చి విన్నంతనే దుఃఖము పోలే దని నిర్వేదము నొందరాదు. 
నద్దురువును సేవించుచు కాన్తానుసారముగ। శ్రవణము గావించిన తరువాత న్వాయముగా 
మననము నిదిధ్యాననములను గావించుచు యోగము నవలంవించి తన విధులయందు 
ప్రేవర్తి ంచుచున్న చో క్రమముగా నిర్వికల్పమైన యాత్మజ్ఞా నమునందు నిరూఢు డగును. 
జితేంద్రియుడై త్రద్ద్ధాళువైజ్ఞా జాననంపాదనమే వరమలక్ష్యముగా వర్తించువాడు త్వరలోనే 
జ్ఞానమును పొంది శాంతినేమృద్దు డగును. 


శో నహి జ్ఞానేన నదృళం వవిత్ర మివా విద్యతే | 


తత్స్యయం యోగనం ంసిద్ధః' కాలే నాత్మని విందతి || 38 
శో|| శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం తత్సర నృంయతేంద్రియః | 
జ్ఞానం లబ్బా క పరాం శాంతి మచిరే ణాధిగచ్చతి | 39 


శ్రీమవోభారతే - ఖీవ్మవర్వణీ - అధార్జియః = 28 


158 
విజయ ప్రభ 
జ్ఞాననంవన్నుడై ఆ శాంతిని పొందినవానికి కూడ, ప్రారబ్దవశమున ఏర్పడి 


శరీరము పెన్నంతవజకు దానినుద్దేశించి విధింవబడిన వర్గాశ్రమధేర్మ కర్మలు తవ్పవ 
అయినను ఆకర్మలు వానిని బంధిరివ వని భగవానుడు మరల హెచ్చరించుచున్నా( 
"యోగముచేత కర్మలను నన్న్యసించినవానిని జ్ఞానముచేత నంశయము 
చేదించుకో న్న వానిని, ఆత్మవంతుని కర్మలు బేంధింవవు" అని ఆయ 
యుద్దాజించుచున్నాడు. యోగముచేత కర్మలను నన్న్యసించుట తం. 
నన్న్యసించుటకు యోగ మెందులకు ? మవోావ్రస్థానవిధితో అగ్నిహోత్రముల 
నకలకర్మలను నన్న్యసింవ వచ్చును కదా ! ఇక్కీడ భగవంతుడు కేవలన్లై 
కర్మ నన్నా్యానమును ఉద్దేశించుట లేదు. యోగనిషావూర్వకమైన కర్మనన్నా్యానము 
ఆయన వ్రశంసించుచున్నాడు, యోగనిన్ట అనగా నంతతమైన వరమార్ధదర్శనమే. " ద 
కర్మలు ఎన్ని జరుగుచున్నను, అవి యన్నియు దేహేంద్రియములకు నంపింధించునే కా 
ఆత్మకు నంబంధింవవు, ఆత్మ నిష్టియము, నేను ఆత్మ శ్రైన్వరూపుడను' అని న! 
వ్యవవారమును సాక్షిగా చూచుచుండుటయే వరమార్థదర్శనము. వరమారదర 
రూపమైన యీ యోగమునందు నెలకొన్నవాడు, ఎన్ని కార్యముల 
నిర్వహించుచున్నను, తాను ఏమియు చెయుట,లే దనియే తలంచును. ఇది! 
యోగయుక్తమైన కర్మనన్నా్యానము. కర్మలను చేయుచుండియు తన్ను అకర్తను 
గహింవగలుగుట దేనిచేత నంభవించును ? జానముచేత నకల నంశయముల 
ఛేదించుకొ న్నవానికే, "నేను అకర్తనైన యాత్మనను నిష్ట కుదురును. ఆజ్ఞాన, 
ఎట్టి ది? "ఆత్మ ఒక్కటియే యున్నది, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు - అ 
నమస్తవ్యవహారము, సూర్యకిరణములలో ఎండమావులవలె, ఉన్న 
కస్పించుచున్నదే కాని యథార్థముగ లేదు, నిర్విశేషమైన ఆయాత్మనే నేను" ఆ 
జ్ఞానముచేతనే నకలనంశయములు తొలగగలవు. నంశయరహితుడై యోగ, 
నవ్‌లంబించి కర్మలను కర్మవలములను ఎండమావులవంటివానినిగా "గ్రహించు 
విహితకర్మలను ఆచరించుచున్నవాడు ఆత్మవంతుడు కూడకావలయును. ఆత్మవం 
డనగా ఆత్మన్వరూప జ్ఞానము కలవాడు. ఆత్మన్వరూపజ్ఞానము చేతనే క 
నంశయరహితుడై యోగము నవలంబించుచున్నాడు. అట్టివాడు మరల ఆ 
వంతుడగుట యేమి ? యోగము నవలంబించి కర్మలను ఆచరించుచున్నప్పు 
క్షణమాత్ర మైనను ఆత్మన్వరూవమును విన్మరింవక అప్రమత్తతతో నుండుట 
ఆత్మవంతు డగుట. వకవవారమున ధర్మాధర్మ నిశ్చయమును గావించునప్పటి క్లేశ 
వలన, కార్యాచరణమునందలి వేగమువలన అనుక్షణము ఆత్మజ్ఞానము విన్మే 
మగుటకు, కర్మయందు కర్మ అరములయుందు ఆనక్తి కలుగుటకును అవకాశ, 
కొలుగుచునే యుండును. ఏ క్షణమం దైనను ఆత్మజ్ఞానన్మృతిని వీ, 
వకవవారించుచుండు యోగిని మాత్రమే కర్మలు బంధింపజాల వని భగవాను 


159 


తన తాత్సర్యమును భోగవాను డిట్లు ఉదాటించుచున్నాడు. న్వధర్మ వై 
యుద్గము కర్తవ్య మగునా కాదా, అని అజ్ఞానమొవలన కలిగిన నందేవాము 
జ్ఞానముచేత ఖండించి యోగము నవలరివించి న్వధర్మమైన యుద్ద ము 
నిర్వహించుటకు లెమ్ము అని ఆయన ఆదేశించినాడు. 


(ఫు యోగప్రాశస్త చమసము 


"జ్ఞానాగ్ని నకలకర్మలను భన్మమొనరించును", "జ్ఞానముతో నమానము 
పవిత్ర మైనది మతజియొకటి లేదు" అని జ్ఞానము యొక్క మహీమను కొనియాడి, క 
నన్న్యానమును ప్రశంసించి, భగవానుడు వెంటనే "యోగము నవలంవించి యు 
మొనరించుటకు లెమ్ము" అని చెప్పినంతనే ఆమాటలు పరన్పరవిరుద్ధముగా నున్న 
అరునునకు తోచెను. యథార్థముగా అందు విరోధము లేదు. కర్మ నేంన్యాన మన 
దేహీంద్రియ వ్యాపారముతీను విరమించి న్వధర్మకర్మలను మానుకొనుట య 
అర్జునుడు తలంచుచున్నాడు. కాని భగవానుని యభిప్రాయము అచికాదు. దేహేంద్రి। 
వ్యాపారములతో కర్మలను నిర్వహించుచున్నను, ఆ కర్మలయందు కర్మఫలములయం 
ఆనక్తిని పొౌందరాదు అని నిశ్చితబుద్ధిరూవమైన యోగముతో నుండుటయే కఠినంగా 
మని" భగవానుని యభిప్రాయము. అందువలననే ఆయన అట్టివానిని యోగముళే 
కర్మలను నంన్యసించినవానినిగా నిర్దేశించెను. అర్జునునకు భగవానుని యభిప్రాయః 
బోధవడలేదు. అందువలన అతడు ఇట్లు ప్రశ్నించాను. "కృష్ణా | కద లర! 
నంన్యానమును మరల యోగమును కూడ ప్రశంసించుచున్నావు. క రెండింటిలో ఏ 2 
మేలో నిశ్చయించి చెప్పుము. 


గత 


భగవానుడు ఇట్లు వివరించెను. "అర్జునా! నన్న్యానము కర్మయోగము రెండు 
మోక్షము నొనంగునవియే. కాని వీనిలో కర్మో నన్నాకినముకంటె కర్మయోగము మేల 


శో|| నంన్యానః కర్మయోగ శ్చ నిశ్రేయనకరా వుభౌ | 
తయో న్తు కర్మనంన్యాసా తృర్మయోగో విశివ్యతే | 


అధ్యాయః - 29 


అర్జునుడు ఉద్దేశించిన దేహేంద్రియ వ్యాపారములను విరమీంచుకొనుట అ. 
కర్మ నంన్యానమును ఉద్దేశించి భగవానుడు దానికంటె కర్మయోగము మేలు ఆ 
చెప్పుచున్నాడు. ఆత్మజ్ఞానేమును పౌందవలయు నను తీవ్రమైన యభిలాషకలిగినంళ 
ఎవడైనను నర్వకర్మలను ఏల నంన్యసింవ రాదు? జ్ఞాననంపాదనకు మ కాలం 
చిత్తపద్ధియే కాని నర్వకర్మ నంన్యానము కాదు. చిత్తశుద్ధి లేని నర్వకర్మ నంన్యానవ 


160 


నత్కర్మాచరణమునకు జ్ఞానలక్ష్యమునకు దూర మొనర్చి ఉభయభభ్రష్టని గావించును. 
చిత్తశుద్ది కర్మయోగమువలన కలుగును. కావున కేవలకర్మనంస్యానముకం కొ 
చిత. త్తపద్ధవదమైన కర్మయోగము మేలు. 


కాషాయదండ కమండలువులు ధరించి జ్ఞానహీనుడై యున్న నంన్యాసికం టె 
కర్మభలానక్తిని వీడి న్వాధర్మువును నిర్వహించుచు' చిత్తశుద్ధిని పొందియున్న యోగియే 
యథార్థముగా నంన్యాసి యగు నని భగవానుడు ఉద్దాటింయచున్నాడు. 


"ఎవడు దేని నైనను ద్వేషింపడో, దేని నైనను కాంక్షీింపడో అట్టివాడు 
నిత్యనంన్యాసిగా గుర్తి “వదగను. రాగద్వేషాది ద్వంద్వములు తేనివా డగుటచే' అతడు 
అనాయానముగా నంసారబంధమునుండి ముక్తు డగుచున్నాడు". 


శో డ్జేయన్న న్స నిత్యనంన్యాసీ యో నద్వేష్టి న కాంక్షతి | 
నీర్చ్వంద్వో హి మవోబావో నుఖం బంధా త్రముచ్యతే || 3 


అధ్యా్యాయః -29 


కర్శఫలానక్తి లేకుండ న్వథర్మ మును నిర్వర్తించుచున్న కర్మయోగికి ఏ 
భలమునందును కోరిక లేకపోవుటవలన దేనియందును ద్వేషము కూడ కలుగదు. 
రాగద్వేషములు లేకుండుట నంన్యానమునకు ముఖ్యలక్షణము. ఆ లక్షణము కల 
కర్మయోగి నిత్యీనంన్యాసియే యగును. నిత్యృనంనాాసి యగుట ఏమి? చిత్తశుద్ధి లేకుండ 
కాషాయాదులను ధరించినవాడు ఎప్పటికో కాని రాగద్వేషరహితుడై యథార్థముగ 
నంన్యాసి కాజాలడు. కాని చిత్త శుద్ద కల కర్మయోగి, కాషాయాదులు దరించి 
నన్యసింపకున్నను, ఎప్పుడును నంన్యాసిగనే యుండును. అందువలన అతడు 
నిత్యనంన్యాసి. 

"నే నీయోగమును జ్ఞానయోగముచేత సాంఖుర్థలకు, కర్మయోగముచేత 
యోగులకు ఉవదేశించి యుంటిని" అని భగవానుడు వెనుక చెప్పియున్నాడు. 
సాంఖ్యమార్గమంచున్న జ్ఞానులు కొందజు వరివ్రాజకులై ముక్తపురుషులుగా 
నంభావింపబడుచునా న్నరు. ఆ(శ్రవుములలో నంన్యానము డ్రేష్టముగా 
మన్నింపబడుచున్నది. అందువలన నంసారవ్యవహారముతో సంబంధము కల 
కర్ము యోగముకం టె సాంఖ్యయోగము గొప్పది అని కొందణజు తలంతురు. ఈ 
యఫీప్రాయముతోనే ఆ అర్జునుడు కర్మనంన్యాన కర్మయోగములలో ఏదిమే లని 
వల్నించినాడు. కాని సాంఖ్యము, యోగము భిన్నములైన రెండు యోగములు కా వని, 
అట్లు తలంచువారు బాలు రని భగవానుడు చెవ్పుచున్నాడు. 


"నాంఖ్యాము యాగము భిన్నము లని బాలురు ఉదాటించుచుందురు. కాని 
వండితులు అట్లు చెప్పరు. (ఎందువల్ల ననగా వీనిలో) ఒక్కోదానియందు చక్కగా 
నెలకొన్నవాడు కెండింటియొక్క వలమును పొందుచున్నాడు". 


lel 
శో|| సాంఖ్యయోగౌ వృథ గ్వాలాః ప్రవదన్తి న వండితాః | 
_ ఏకమవె ప్యాస్థితః నమ్య గుభయో ర్విందతే వలమ్‌ | 4 


అధారాయం = 29 
విజయ ప్రభ 


జ 


వేరు, మొక్క ఎట్లు భిన్న వదార్హములు కావో ఆస్తే కర్మయోగ నాంఖ్యయోగములు 
కూడ భిన్నములు కొవు. చిత్తశుద్దిని నసంపాదించుకొ నుచు న్వధర్మ మునే: 
ఆదర్శప్రాయముగా అనుష్టించుచు, ఇతరులను కూడ వారిధర్యాములందు నడవుచు 
లోకనం(గవామును గావించుట కర్మ యోగమునకు ఫలము. జ్ఞా: ననీష్ష షతో అత్మానందమ్లు 
నొందుచుండుట సాంఖ్యయోగమునకు ఫలము. ఈ జన్న మునందు గాని 
వూర్వజన్మమునందు గాని కర్మయోగమును అనుష్టేంచిననే తప్ప 
సాంఖ్యయోగమునందు వట్టు బు చిక్కదు. కర్మయోగము నవలంవించినే వానికి చిత్తశుద్ధితో 
పాటు ఈశ్వరానుగ్రవామునీ నద్దురువువలన శ్రవణమనన నిదిధ్యాననములు తప్పక 
నంభవించుచును. వానివలన అతేడు పక భలమైన యమృతత్వయు 
పొందగలడు. అట్ల జ్ఞాననిష్ణుడైన న్థాంఖ్యయోగి వ్యవ హారమునం దున్నచో 
ఆత్మానందముతో పాట్‌ ఆదర్శప్రొయమైన న్వాధర్మ నిష్టతో కర్మ యోగమునకు భలమైన 
లోకనం[గ్రవామును కూడ కావించినవా డగును. కావున ఆరెరిడింటి యందు ఎక్కువ 
తక్కువలను భావించుట తగదు. ఏ వ్యక్తికి ఏది యర్హమో అదియే వానికి శ్రేయన్యర 
మగును. 


గత 


కర్మయోగమువలన సాంఖ్యయోగము యొక్క ఫలము ఎట్లు కలుగునో 
భగవానుడు వివరించుచున్నాడు. "కేవలములైన శరీరముచేత మనన్సుబేత బుద్ధిచేత 
యింద్రియములచేత యోగులు, నంగరహితులె లై ఆత్మ శుద్ధికొ ఆకు, కర్మచేయుదురు. 
కర్మ ఫలమును త్యజించిన యోగి, జ్ఞానయోగనిష్టకు భలమైనే శాంతిని పొందుచున్నాడు. 
యోగరహితుడు కామవరుడై ఫలమునందు నక్షితో నంసారబద్దు డగును. 


శో|| కాయేన మనసా బుద్ధ్యా కేవలై రింద్రియై రపి | 
యోగినః కర్మ కుర్వన్తీ నంగం త్యజ్బా వ || క్ష 


శో యుక్తః కర్మ భలం త్యక్సాక శాంతి మాష్నోతి నై నైష్టికీమ్‌ 
అయుక్తః కామకారేణ వలే నకో * నిబద్ధ్యతే | 12 


162 


యోగి కేవలములైన శరీరాదులతో వనిచేయుట అనగానేమి ? శరీరాదులం, 
*ఇవినావి: నా శరీరాదులతో నేను ఈభలమును సాధించుటకై వనిచేయుచున్నాను" ఆ 
తలంచు లెకుండుటయే కేవలత్హాము . "ఈశ్వరు డె నంగిన శరీరేంద్రియాది శక్తుల 
కేవలము ఈళ్చరునికొ కే కుదా. నాకొజకు కాదు" అని యోగి తలంచు, 
ఇటి టి కర్మా చరణమువలన యోగి జ్ఞాననిష్టకు భలమైన శాంతిని పొందును. ఇచ్చట శా, 
యనగా మోక్షమే. స్థితవ్రజ్ఞుని & లక్షణములను వివరించునందర్భమున శ్రీశంకరులవా 
శాంతి శబ్దమునకు మూక్షము అర్థ మని చెప్పిరి. (న శాన్తిం మోక్ష మాప్నోతి - శో, 7: 
అధ్యాయః - 25) 


ఇట్లే సాంఖ్యయో గియొక్క వర్తనమువలన కర్మ యోగభలమైన లోకనం గ్రవావ 
ఎట్లు నంభేవించునో భగవానుడు వివరించుచున్నాడు. 


"విద్యావినయనంవన్ను డైన బ్రావ్మాణునియందు, గోవునందు, ఏనుగునండ 
కుక్కయందు, తార తినువానియందును వండితులు నమము 
దర్శింతురు. నమ మనగా దో షరహితమైన బవ్మాము. కావున వారు బ్రవ్మామునం 
ఉందురు. ఎవరియొక్క ము నమభావమునందు నిలిచియుండునో వారు ఇచ్చట: 
నర్గమును జయించుచున్నారు". 


శో|| విద్యావినయనంవన్నే బ్రావ్మాణే గవి వాస్తిని | 


శునిచైవ శ్వషాకే చ వండితా నృమదర్శినః | 16 
శో|| ఇ ప్పావ లై ర్థిత; నరో యేషాం సామే స్థి సితం మనః | 
నిరో షం హి నమం బవ్మా తస్మాద్బ్యవ్మాణి తే స్థితాః | 9 
అధ్యాయః -29 
వజయ ప్రభ 


పండితులు అనగా నె సాంభ్యయోగనిమ్యలు. వెండికంచము, పళ్ళెము, గిన్నా 
మొదలగు వానియందు, అవి చక్కగా ఉన్నను En సౌట్టవడి వంకపోయినయున్నను, 
వర్తకుడు వెండినే pe నట్లు వండితులు బావ్మాణాదులయందు నమముగా ఉన్న 
బ్రహ్మమును చూచుచుందురు. ఈ నందర్భ మున బ్రాహ్మణుడు మొదలుగా 
శ్చాపాకునివజకు అందజను వండితులు నమానముగా చూతు రని, అనగా నమానముగా 
వర్తింతు రని కొందరు చెవుుదురు.కాని శోకమునందు "నమదర్శినః" అని ఉన్నదికాని 
|॥ నమవర్తి నః" అని లేదు. 


వెండివన్తువులలో అన్నింటియందును వర్తకుడు నమముగా వెండిని 
చూచుచున్న ను వానిని వికయించునవ్పుడు పెద్దవన్తు ప్త వునకు చిన్న వనువునకు, 


163 


అందము కలదానికి, లేనిదానికి ఒక్కధరనే చెప్పడు. ఆ యా వస్తువుల విశేషవ 
ననునరించియే వెల వర్పజచును. ఆస్తే పండితుడు కూడ విద్వాంను: 
పాదాభివందనము గావించినట్లుగా కుక్కొకు నమన్మరించడు ; ధర్మవః 
మన్నించినట్ట్లుగా దొంగను గౌరవింవడు. వ్యవవారమునందు ఎవరియెడల ౨ 
వర్తింవవలయు నని శాన్త్రము నిర్దేశించుచున్నదో జ్ఞాని వారియెడల అట్లు వర్తించు 
అందజయండును నమముగా బ్రహ్మమును చూచువా డగుటజె ఆయ్‌! 
ఎవరియందును రాగద్వేషము లుండవు. అందువలన నకలనందర్భములయ+ 
అందఅజవిషయమున ఆయన వర్తనము నూటికి నూజుపాళ్ళు శాస్త్రీ యముగా (యలు 
or 00౧6౭౦౪ నుండును. అచట కలన ఆయన ఆదర్శప్రాయమైన తనవర్తనము 
హితబోధలచేత ఇతరులను ధర్మమార్గమున నడిపించుచు లోకనం(గ్రవాము కావించ 


నర్గ మనగా జన్మము లేక నంసారము. జ్ఞాని అందజయందును బ్రవ్మామ 
చూచుచు (బహ్మనిష్ణడై యుండును. ఆందువలన ఆయనయ( 
అహంకారమమమకారములు రాగద్వేోషములు ఉండవు. ఆకారణము; 
ఆయనయందు పావపుణ్యఫలముల వాననలు నంభవింవవు. కావున ఈలోకవ 
వ్యవవారించుచున్నప్పుడే నర్గమును జయించును, అనగా ముక్తుడగును. వా 
జీవన్ముక్తు డందురు. వాస్త మునలిదు విధింవబడిన ధర్మములకు జీవన్ముక్తుని వర్తన 
ఉదావారణము వలె నురెడును. 


గత 


జీవన్ముక్సుని గుర్తించుటకు ఒకలక్షణమును భగవానుడు నూచించుచున్నా 
"దేహమును వీడుటకు పూర్వమే (ఉన్నంతవణకు) ఇచ్చటనే ఎవ 
కామకోధములవలన కలుగువేగమును నహింవగలుగునో వాడు యోగి, అ, 
నుఖవడువాడు", 


శో శక్నో తీ పావ య స్పోఢుం ప్రాక్‌ శరీరవిమోక్షణాత్‌ | 
కామక్రోధోద్బవం వేగం న యుక్తః ననుఖీ నరః ॥ 
అధ్యాయః -29 
విజయ పభ 


శరీర మున్నంతవణకు ఎవనికైనను కామవేగమునకు కోధనంరంభమున॥ 
అనంతములైన యవకాశములు కలుగుచుండును. అట్లివేగము నంభవించు4 
అవకాశములు గల నందర్భములలో ఒకానొకడు వ్రశాంతుడై ధర్మ మార్గము, 
వర్తించుచుండును. అట్టివానిని జీవ్నముక్తుడని మనము గ్రహింవవచ్చును. మజీయ 


164 


క్‌ మలయ అభ్యసించుచున్నవాడు జీవన్ముక్తుని వద్దతిని గమనించుచు, 
భావవేగమునకు లోబడక యుండుటయే నుఖ మని (గ్రహించి, శరీర మున్నంతవజకు 
ఆవేగమునకు లోబడకుండుటకై జా గరూకతను వహింవవలయు నని కూడ భగవానుడు 
"హెచ్చరించుచున్నాడు. 


2. యోగలక్షణ కమండలువు 
(1) కరా చరణ ప్రాశస్త్య చమసము 
గీత 


యోగముయొక్క ప్రాశాన్త్యమును లక్షణమును భగవానుడు ఇంకను ఇట్లు 
నిరూపించుచున్నాడు. “కర్మ ఫలమును కోరకుండ కార్య మైనకర్మను చేయువాడే 
సంసారి యోగియు అగును, కాని అగ్నివోత్రములు లేనివాడు క్రియాళూన్యుడు 
నంన్యాసి కాడు, యోగి కాడు. అర్జునా ! దేనిని నంన్యానమునుగా చెప్పుచున్నారో అది 
యోగమే అని ద్రహింవుము. (ఎందువల్ల ననగా) నంకల్పమును నన్న్యసింవని వా 
డెవడును యోగి కాడు కదా!" 


శో|| అనాశ్రితః కర్కఫలం కార్యం కర్మ కరోతి యః | 


న నంన్యాసీ చ యోగీ చన నిరగ్ని రచా క్రియః || 1 
శో|| యం నంన్యాన మితి ప్రావు రోగం తం విది పాండవ | 
"న వ్యానంన్యన్తనంకల్పో యోగీభవతి కళ్చనే | 2 
ఆధ్యా్యాయః - 30 
విజయ ప్రభ 


కార్య మనగా చేయదగినది. ఒకానొకనికి వర్ణము ననునరించి ఆశ్రమము 
ననునరించి (శుతిన్నృతులచే విధింవబడుచున్న ధర్మము కార్యము. ఆ ధర్మము వానిచే 
నిర్వర్తింపబడినప్పుడు కార్యమైన కర్మమగును. ఇట్టి కార్యమైన, అనగా కర్రవ్యమైన, 
కర్మను ఫలా "పేక్ష లేకుండ అనుష్టించువాడు యోగి అగును. అతడే నంన్యాసి కూడ 
నగును. అంతే కాని నంధ్యావందనమును అగ్నివోత్రాదికర్మలను వదలిన వాడు, 
తపోదానాదికార్యములను చేయనివాడు యోగికాడు నంన్యాసియును కాడు. 


వలా పేక్ష లేకుండ విహితకృత్యములను నిర్వర్తించువాడు యోగి కావచ్చును, 
కాని అగ్నిహోత్రాదికర్మలను నిత్యము నిర్వర్తించువాడు నంన్యాసి ఎట్లగును ? 


165 


కంవదలనో వదవులనో న్వారాదిభోగములనో కోరుచు లోకులు వతములను వూజలను 
యజ్ఞయాగములను చేయుచుందురు. యోగులు ఆఫలములను కోరరు, ఆ కామ్యకర్మలను 
చేయేరు. శాన విహితములై తమకు అవశ్యకర్తవ్యములైన యగ్నివో త్రాదికర్మలను కూడ 
ఫలములను కోరి నంకల్పింవరు. మజతీ వారు అగ్నివో త్రాదికర్మలయందు నంకల్పమే 
చేయరా ? శాస్త్ర విహితకర్మములందు నంకల్పము చేయవలసినదే. కానివారు చేయు 
నంకల్పముశాన్త విధకొజకే కాని తమకొ అకు కాదు. కావున ఫలాపేక్ష లేని యా 
నంకల్పము, బొమ్మలో చిత్రింవబడిన వృక్షమువలె, నివృలము. కావున కేవలము 
వాస్త విధికొ అకు మాత్రమే నంకల్పము చేయువాడు నంకల్పమును త్యజించినవానితో 
నమానుడే యగును. నంన్యానమునకు ముఖ్యలక్షణము నంకల్పపరిత్యాగము. అది 
యోగియందు కూడ ఉండును. ఆసామ్యము చేత యోగి నంన్యాసి కూడ అగును. 


నరే ! యోగి నంన్యాసి కావచ్చును. కాని అగ్నివోత్రాదికమును వదలినవాడు, 
తపోదానాది క్రియలను చేయనివాడు యోగి కాడు నంన్యాసియు కా డనుటు ఎట్లు 
కుదురును. శాన్త్రవిహితముగా అగ్నివో త్రాదికమును వరిత్యజించి యత్యాశ్రమమును 
స్వీకరించినవారు యోగులు నంన్యానులు కారా మ తురీయా శ్రమము వ్యర్థమే 
కదా ! యథాశాస్త్రముగా నన్నాాసాశమమును స్వీకరించ్ళిన విద్వత్సంన్యానులేకు, 
తత్త త్వ్వజ్ఞాననంపాదనకొ అకు నంన్యసించిన వివిదిషా నంన్యానులకు ఇందు వ్రనక్తి లేదు. 
వారు యోగులు నంన్యానులును కావచ్చును. కాని వైరాగ్యవేళముతో le 
వీడి అడవులకు ఆగ్రమములకు వరువెత్తు వారు, వరివ్రాటకు లగువారు యోగులు 
సనంన్యానులు కా రని భగవాను డుద్భాటించుచున్నాడు. అర్జు నుడే శోకముతో 
వైరాగ్యావేశముతో న్వధర్మమైన యుద్ధమును వీడి భిక్షావృత్తిచే జీవించుట మే లని 
తలంచినాడు కదా ! శ్రీకృష్ణుడు వారింవకున్నచో అతడు పరి ప్రాజకుడై యుండవచ్చును. 
అప్పు డతడు యోగి యగునా? నంన్యాసి యగునా ? రెండును కాదనియే భగవానుడు 
బోధించుచున్నాడు. న్వధర్మకర్మలను వీడక వానిని ఫల నంకల్పరహి తముగ 
నిర్వర్పించుచున్నచో ఆనిష్టయే యోగము, నంనార్షనము అగునని ఆయన 
ఉపరేశించుచున్నాడు. 


అగ్నివోత్రములు లేనివాడు దానతవః క్రియలను వీడినవాడు యోగి కా డని 
ఫలమును కోరక కార్యమైన కర్మ చేయువాడు యోగి యగు నని భగవానుడు చెప్పుట 
వలన కార్యమైన కర్మ అనగా అగ్నివోత్రాదికము గానము తవన్సు అనునవియే యని 
వ్యక్త మగుచున్నది. 


అగ్ని శబ్ద ము చేత అగ్ని హోగత్రనంభోవములై న ంయజ్ఞయాగాది కవులు 
క్రియాశబముచేత అగ్ని వోత్రనంబంధములేని దానముత తవన్సు ఉద్దేశింవబడుచున్న వి 
అగ్నివో త్రాదికము కూడ క్రియారూవమే. అట్టియెడల "ఆ।|కియఃఅనువదముచేతనే 
"అగ్నివో పత్రములు లేనివాడు" అను నర్థము ఏర్పడుచుండగా భగవానుడు, “నిరగ్నిః' 


166 


అని చెవ్పుట ఎందులకు? యోగము నవలంబించువారిలో కొందరు యజ్ఞయాగములను 

ప్రధానముగా అనుష్టించుచుండగా మజీకొం దణు దానమునందు తవన్సునందు అధిక 

శద్ద కలిగి యుందు రని నూచించుటయే అము ఎ చెవ్పుటకు ప్రయోజనము. మొత్తము మోద 

షం అవలంబింవ దలంచువారు శాస్త్ర విహితములైన యజ్ఞయాగములను 
తవన్సును దానమును అనుష్టింవవలయు నని వ్యాక్తమగుచున్నది. 


గీత 


ఈ విషయమునే భగవానుడు తరువాత నృష్టముగా చెప్పినాడు. “యజ్ఞము 
దానము తవన్సు అను (మూడువిధములైన) కర్మను “త్యజింవ రాదు. అది కార్యమే. 
యజ్ఞదాన తవన్సులు ప్రజ్ఞాశాలులకు విశుద్ధిని కలిగించునవి యగుచున్న వి. ఈకర్మలను 
కూడ కర్తవ్య ములని హెనియందు ఆనక్తిని, వానివలములను, నలత 
అనుష్టింవవలయు ననుటయే ఉత్తమమైన నా 'నిశ్చితాభి ప్రాయము. 


శో|| యజో దానం తవః కర్మ న త్యాజ్యం కార్య మేవ తత్‌ | 


యజ్లో దానం తవశ్చ్రైవ పావనాని మనీషిణామ్‌ | 5 
శో|| ఏతా న్యపితు కర్మాణి నంగం త్యక్తార ఫలాని చ| 
కర్తవ్యా నీతి మే పార్ధ నిశ్చితం మత ముత్తమమ్‌ | 6 
అధ్యాయః - 42 


వీనినే భగవానుడు ఇంకను ఇట్లు వివరించినాడు. *ఫలాకాంక్షలేని తోట 
విధిదృష్టమైనదానిని, "ఇది నాకు కర్త వరమే" అని నిశ్చయించుకొని చేయుయజ్ఞము 
సాత్తి కకోమగును". 


శో] అథలాకాంక్షభి ర్యజ్డో విధిదృష్రాయ ఇజ్యుతే | 
యజష్టవ్య మే వేతి మస్‌ నృమాధాయ న సాత్తి వ్రకః | 1 


అధ్యాయః -41 


భలాకాంక్ష లేనివా రనగా యోగులే. విధి దృష్టమనగా వర్గాశ్రమధర్మములందు 
బోధింవబడినది. "క్షత్రియుడైన గృవాన్గుడు ఈ యజ్ఞము చేయవ్‌లె", అను వద్దతిలో 
శాన్త్రమునందు నిర్దేశింపబడినది. "ఇది నాకు కర్తవ్యమో త్రమే ; నాకు దీనివలన ఏఖైలము 
అక్క్‌జ లేదు" అనీ దృఢముగతలంచుటయే నిశ్చయించుకొనుట. 


భగవంతునిచే సాత్తి కకములుగా నిరూపింవబడిన కర్ర, కర్మ, కరణము 
మొదలగునవి యన్నియు యోగాభ్యానవరులకు నంబంధించిన వనియే గ్రహింవవలసి 
యున్నది. జ్ఞాననిమలైన నంన్యానులకు ఇందు (వనక్తి లేదు. 


167 


తవన్సుయొక్క విశేషములను భగవానుడు ఇట్లు వివరించినాడు. "దేవతలగ 
ట్రావ్మణులను గురువులను విద్వాంనులను వూజించుట, శుచిగా నుండుట, వంచనవ 
లేని వర్తనము, బ్రవ్మాచర్యము, అహింనయు శారీరకమైన తవన్సుగా చెప్పబడుచున్న¢ 
ప్రాణులకు దుఃఖమును కలిగింవకుండ నత్యముగా మియముగా హితముగ 
మాటాడుచుండుట, స్వాధ్యాయమును అభ్యసించుచుండుట, వాగ్రూవమైన తవన్సు/ 
చెప్పబడుచున్నది. మనన్సుయొక్క ప్రనన్నత సౌమ్యత్వము మనోనిగ్రహమ 
భావనంశుద్దియు మానన మను తవన్సుగా చెవృబడుచున్నది." 


శో] దేవద్విజగురు ప్రాజ్ఞవూజనం శాచ మార్దవమ్‌ | 
బవ్మాచర్య మహింసా చ శారీరం తవ ఉచ్యతే || 1 


శో అనుద్వేగకరం వాక్యం నత్యం ప్రియహితం చ యత్‌ | 
స్వాధ్యాయాభ్యననం చైవ వాజ్మయం తవ ఉచ్యతే || IB 


శో|| మనః ప్రసాద సామ్యత్వం మౌన మాత్మ వినిగ్రవాొః | 
భావనంశుద్ధి రి త్యేత త్సపో మానన ముచ్యతే || IU 


అధ్యార్థియః - 41 
విజయ ప్రభ 


బుతుకాలములయందు మాత్రమే భార్యతో నంగమించుట గృహన్గులః! 
బవ్మాచర్య మగును. యజ్ఞాదులందు తవ్చ భూతములను హింసింవకుండుట అపాం: 
మాటాడునప్పుడు నత్యాదులన్నియు ఉన్నవ్పుడే అది వాగూవమైన తవన్సు అగున 
వానిలో ఏది లోపించినను అది తవన్సు కానేరదు. వేదమునందు అధికారము కలవా! 
తమకు నంబంధించిన వేదభాగములను నియమవూర్వకముగా అధ్యయన మొన 
పారాయణమొనర్చుచుండుట స్వాధారాయాభ్యననము. వేదాధికారము బేనివా? 
శ్రీమద్రామాయణాది వవిత్రగ్రంథములలోని భాగములను గురువుల యువదే శవ 
ననునరించి నియమవూర్వకముగా పారాయణము చేయుచుండుట కూడ ఇట్టిదే అగున 
కామక్రోధాదుల కాలువ్యము లేకుండుట వ్రనన్నత. సోముని యాకృతి సీమ్యమ 
అనగా చంద్రభవింబము. సౌమ్యముయొక్క భావము నొమ్యత్వము ; అన 
చంద్రబింబము యొక్క ఆవాదకరత్వము. ముఖమును చూచినంతనే ఇతరులకు చంద్రు 
చూచినట్టుగా ఆవ్మోదమును కలిగించునట్టి మనః (వ్రవృత్తి సౌమ్యుత్వము. అన 
మనన్సు భూతములయెడ దయాదాక్షిణ్యములకు అనుగుణముగా నుండుట. ఇచ్చు. 
మౌనమనగా మౌనమునకు అనుకూలమగు చిత్తవృత్తి; అనగా ఏదో చెప్పవలయునః; 
తొందఆఅ కలుగకుండుట. అనుచితములు అనావశ్యకములు అయిన విషయములం. 
మనన్సును వనరింవ నీయకుండుట మనోనిగ్రహము. వ్యవహారమునం¢ 
మాయావిత్వము లేకుండుట భావనంశుద్ధి. 


168 
గీత 


యోగికి విషయమైన సాత్తి కకదానమునుగూర్చి భగవంతు డిట్లు చెప్పినాడు. 
*“(పుణ్య(వదమైన) దేశమునందు, కాలమునందు, పాత్రుడైనవానికీ “అనువకారికి 
కర్తవ్యబుద్ధితో 'చేయబడుదానము సాత్తి త్రి పక మని చెప్పబడుచున్నది." 


శ్లో దాతవ్య మితి యద్దానం దీయతే ౭ నువకారిణే| 
దేశే కాలే చ పాత్రే చ్‌ తద్దానం సాత్తి్వికం న్మృతమ్‌ 1 20 


అధ్యాయః - 41 
విజయప్రభ 


కురుక్షేత్రాదులు వుణ్యదేశములు. నంక్రాంతి మొదలగునవి వుణ్యుకాలములు. 
షడంగవేత్త వేదపారగుడు, శ్రోత్రియుడును, అయిన విప్రుడు మొదలగువారు పాత్రులు. 
ఎవనివలన తాను ఉవకారమును అప్పటికి పొంది యుండలేదో, తరువాతనైన కలుగు 
నను తలంవు లేదో అట్టివాడు అనువకారి. 


పుణ్యఫలమును అపేక్షింపని యోగి పుణ్యదేశకాలములలో ఏల దానము 
చేయవలె ? గ్రవాణ నమయములండు నంక్రమణాదులయందు పుణ్యముకొ అకు 
అనేకులు దానములు చేయుచుందురు. బంధువులు మిత్తులు దానము చేయుచుండగా, 
తనకు వుణ్యఫల మక్కజ లే దని, యోగి మానుకొన్నచో, కొందజు అతనిని లోఖినిగా 
భావింవవచ్చును, ముజికొందయి, “పెద్దవాడు ఆయనయే చేయుట లేదు; మనమెందులకు 
చేయవలె?" అని మానుకోవచ్చును. అట్లు జరుగుట నమంజనము కాదు. అందువలన, 
తనకు భలము అక్కజ లేకున్నను, లోకులను వుణ్యమార్గమున ప్రవర్తింవజేయుటకు 
4s చూవుటకు మిగుల శ్రద్ధతో "దానము చేయవలె కాబట్టి టి చేయుచున్నాను; 
కు దీనివలన భల మక్క లేదు" లేను నిశ్చయముతోనే అతడు దోనములు చేయును. 


గత 


నాలుగు వర్హములవారికి నవాజములైన కర్మలను పేర్కొని భగవానుడు, తమ 
తమ కర్మలను శ్రద్ధతో అనుష్టించు యోగులు సిద్ధిని పొందువకారమును ఇట్లు 
నిరూపించినాడు. "తీనకు తనకు (విహితమైన) కర్మ మేనందు తత్పరత్వము కల నరుడు 
నంసిద్ధిని పొందును. న్వకర్మ నిరతుడైనవాడు సిద్ధిని ఎట్లు పొందుచున్నాడో వినుము. 
ఎవనివీలన భూతములకు ప్రవృత్తి నంభవించుచున్నదో, ఎవనిచేత ఈ జగత్తు అంతయు 
వ్యాప్తమై యున్నదో అట్టివానిని (ఈశ్వరుని) న్వకర్మచేత చక్కగా అర్చించి వ మానవుడు 
సిద్ధిని పొందుచున్నాడు". 


169 
శా స్వే స్వే కర్మ ణ్యఖిరతః నంసిదిం లభతే నరః | 


g 
న్వకిర్మ నిరతః సిద్ధిం యథా విందతి త చ్చృణు |; 45 
శో|| యతః వ్రవ్యత్తి ర్ఫూతానాం యేన నర్వ మిదం తతమ్‌ | 
న్వకర్మణా త మభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః || 46 
అధ్యాయః - 42 
విజయ ప్రభ 


"తనకు తనకు" (స్వే స్వే) అని చెవ్పుటవలన, ఒక వర్హమునందే అడ 
బ్రవ్మాచారిగా, గృవాన్గుడుగా శిమ్యుడుగా కుమారుడుగా ఏకు స్థితియం దున్నాడో 
దానినిబట్టి తనకు కర్తవ్యేముగా ఏర్పడుచున్న కర్మను అనుష్టింపవలె. అంతేకాని 
నన్నిహితులైన నవావానులు ఏకాకరణము చేతనైన భిన్నముగా వరి ర్తించుచున్నచో వారిని 
అనునరింవరాదు. 


నంసిద్ది అనగా నమగ్రమైన సిద్ధి. సిద్ది యనగా కార్యము ee కదా! 
నమగ్రమైన సీద్ధ యేమి ? తల్లిదండ్రులను సేవించునప్పుడు వారికి నంత్తోషమును 
కలిగించుట, వారీ వలన (శ్రేమనునం ంవదలను పొందుట ఆసేవకు సిద్ధి. అట్లే శరువును 
సేవించునవ్పుడు ఆయనవలన వొాత్సల్యమును ఆశీన్సులను విద్యోలను పొందుట 
ఆసేవకు సిద్ధి, ఫలాపేక్ష లేని యోగికి ఆఫలములతోపాటు జ్ఞాననిష్టకు యోగ్యతను 
కలిగించు మనోవాక్కాయ శుద్ధి కూడ కలుగును. అప్పుడే కర్మా నుష్టానము యకం 
నమ(గ్ర మగును. వలా -పేక్షన వీడినంత మాత్రముననే ఈ సిద్ధ కలుగునా Ties 
భూతములయుతృ త్తి కి కారణమైనవాడు, నర్వవ్యావకుడును అయిన వరమేశ్వరుని తన 
కర్మానుష్థానము చేత అభిరతితో అర్చించుచున్న చో, ఆయనయొక్క అనుగ్రవామున 
నంసిద్ధి కలుగును. కర్మలతో అర్చించుట అనగా నేమి ? అర్చన మనగా అర్థ్య పాద 
గంధపుష్పాదులతో పూజించుట. ఆవిధముగా శిమ్యడు గురువును అర్జాంచినచో 
ఆయన నంతోషించు ననుటకు నందియము లేదు. కాని ఆ శిమ్యడు ఆయనచెప్పిన 
వనులను చేయకున్న చో కోపించు ననుట నిన్సంశయము. మజియొక శిష్యుడు ఆయనను 
క వారంల టం. ఆయన చెప్పిన వనిని చక్కగా నిర్వర్తించినచో 
ఆయన మిగుల నంతోషించుట తథ్యము. కావున్‌ పె చలన ల్లా జఎంచుట అర్చోన 
మగుచుండగా, వారు చెప్పినట్లుగా వర్తించుట అభ్యోర్చన మగును. భగవంతుని 
విషయమున కూడ ఆయనను అధిషేకనైవేద్యాదులతో వూజించుటకంకు, ఆయన 
వచనములైన డ్రుతిన్మృతులయందు విహితములైన ధర్మములను అనుష్టించుట 
అభ్యర్చనమై ు ఆయనకు మిగుల నంతోడమును కలిగించును. 

ఆయనయొక్క పా ఎరూవమః re ర వీడి ఈశ్వరుని ఎంత భక్తి కో 
అర్చించినను, ఆయన్న జ షైజన లా త నంతోషింవక పోగా కోపించుట నవాజము. 


170 


నంతోషింవకపోగా కోధమునే ట్రకటించును, "జ్యేష్టసోదరుడు తండ్రితో నమానుడు" 
(జ్యేష్ట భ్రాతా పితృ నమఖ అను న్యాయముచేత యుధిష్టిరునియాజ్ఞ తండ్రియాజ్ఞతో 
నమానమే యగును. “తండ్రిని దేవునిగా కలిగి యుండుము" (పితృదేవో భవ) తను 
వేనముయొక్క అనుశాననము చేత ధర్మజుని యాజ్ఞ అర్జునునకు దేవునీయాజ్ఞయే అగును. 
అబ్టియాజ్ఞను అర్జునుడు పాటింవకున్న చో టై శ్రీకృమడు అతనిని క్షమించుటి నంభవము 
కాదు. ఇళ ప్లే తల్లిదండ్రులను సేవింవవలసిన వుత్తుయ భర్తలను -సీవింవవలనిన భారకలు 
ఆ కార్యములను వీడి ఎంతనిష్టతో ఎన్ని యజ్ఞములను ప్రతములను తవన్సులను చేసినను 
భగవంతుడు నంతో షెంవడు. మాతోపితృే సివ, పతిసేవ, బాహ్ముణునకు 
అధ్యయనాధ్యావన ములు, క్షత్తియునకు వ్రజాపాలనము యుద్ధము మొదలగునవి 
నియతములైన కృత్యములు. అము తీర్ణయా (తలు యజ్ఞాదులు ఐచ్చికములు. 
నయతములైన న్వధర్మములను నిర్వహీంచిన తరువాత ఐచ్చికములైన 
పుణ్యకార్యములను చేసి పుణ్యమును కీర్తిని నంపాదించుకో వచ్చును. 
మహాకార్యములను చేయుచున్నా మను భ్రాంతితో మాతాపితృసేవాదులను వీడి 
తవన్సులు మొదలగువానిక్షై మానుకొనుట తప్పని మహాభారతమున 
కెఎరుగివృత్తాంతమున ( నిరూపింవబడియున్నది. 
షైయంశముల ననునరించి కర్మయోగ న్వరూవమును ఇట్లు గ్రహింవవచ్చును. 
గురువులను ప న వూజించుచు వారి వలన వరమేశ్వరుని'( యాజ్ఞారూవమువైన 
పుతిన్నృతులలో ని ధర్మములను తెలిసికొనుచు, వానియందు తనకు వీహితములైన 
ధర్మములను గ్రహించి, కామ్యకర్మలను వీడి, కర్తవ్యములైన యజ్ఞదానతవన్సులను 
వలముల నే పేక్షీంవక, ఈశ్వరారనముగానే అనుష్టించుట కర్టోయోగ మగును. 
ఈయనుష్థానము ఆదర్శమై ఇతరులు కూడ ధర్మ వరాయణులె లై శ్రేయన్సును పొందుదురు. 
మానవులకు డ్రేయన్సు కలుగునట్లు వర్తి తయ మానవసేవ. అదియే మాధవ సేవ. 
అదియే లోకోనంగహ ము. యోగనిష్టులైన జనకుడు ధర్మరాజు మొదలగువారు 
ధర్శు పరిపొలనముచే లోక సంగా యును కావింపగా, మనువు వరాశరుడు 
మొదలగువారు ధర్మ ములను నిరూపించుచు శాన న్రగంథములను రచించి ప్రజలకు 
హితమును గావించిరి. జగత్తు యొక్క హితమును ఉద్దేశించియే ఆ ధర్మతత్త్వములను 
మిత్రనమ్మితముగా కాంతానమ్మితముగా ఉపదేశీంచుచు వాల్మీకి వారసాదులు 
నన్నయపోతనాదులు శ్రీరామాయణా ది మవాకావ్యములను నిర్మించిరి. త్యాగరాజు 
మొదలగువారు మహాభక్తులై వాగ్గేయకారకులుగా మవోశిల్పులుగా ల. 
నిర్మించిన నంకీర్తనల నముదాయములు; దేవాలయనుందరళిల్ప చిత్రవపరంవరలు, 
తరతరములుగా "లోకహితమును గావించుచునే యున్నవి. కావున న్వధర్మాచరణ 
వూర్వాకములు భోగవత్తీ తికరములును అయిన మహాయోగుల కారర్టముబే లోక 
నంగ్రవాసాధనములు. 


171 


ఈ నందర్భమున నేడు అనేకులకు పెక్కు నందేవాములు కలుగవచ్చు. 
ఎ వైద్యులుగా ఉపాధ్యాయులుగా నాయకులుగా నంభుసేవకులుగా భలాే 
 నిస్సా్వర్గముగా చాలమంది ఎన్నో రంగములలో కృషి చేయుచున్నా। 
'కొందలు భగవంతుడు ఉన్నాడని నమ్మరు. భగవంతు డున్నా డని నమ్మువా 

కొందు వేదశాస్త్రములను విశ్వసింపరు. మాతాపితృసే 
రునాధాగ్రపనములు నంధా్యావందనము మొదలగువానికం' 
ంత్రముకొణకు సీవాకార్యక్రములలో పాలొనుట చాల గొప్పవని య 
తము ఆవశ్యకమైన కర్తవ్యమని తలంచుచు వివాహము మానుకో 
వనుఖభో గములకు దూరులై “ఎన్నో (శమలకు ఓర్చి వారు నమ్మిన సే, 
ఎలనో వివ్లవోద్యమములనో ప్రాణములకు కూడతెగించి అనుష్టించుచుందు 
= కర్మనిష్ట కర్మయోగ మగునా ? కాకున్నచో దీనికి ఏమి ఫలము కలుగును ? 


భగవంతుని నమ్మనివారు వరలోకములు జన్మాంతరములు వుణ్యపావము 
వని నమ్మరు. చిత్తశుద్ది జ్ఞాననంపాదనము వారిదృష్టిలో నుండవు. వా, 
ముగా తోచుచున్న హేనీనములను ప్రభుత్వములను (వ్రతిఘటించు? 
ముగా నంపన్నులై అధికారపదవులను ఆక్రమించి ప్రజలను కడుగం 
౨వించుచున్న వారిని తొలగించుట లేకనిర్మూలించుట, నూతన ళా 
ంతననమాజమును నిర్మి ంచుటయో వారికి లక్షకములు గా నుండును, = 

రుములతో అవేశముతో వారు చేయు నిశ్చయములు, కైకొ నుకార్యోదీక్ష 
ములు హేతుబద్ద్ధములుగా నుండవు ; అందువలన స్థిరములుగా నుండ, 
సమ మైనను వెరీటనే ఫలించు నని చెప్పుటకు వీలు లేదు. అది ఎవ్వటీ కైన 
వచ్చును ; లేక నశింవవచ్చు. ఉద్యమము జరుగుచున్నప్పుడు కార్యకర్త 
ఖు మరణింవవచ్చు. అట్లు మరణించిన వారికి, వారు గావించినత్యాగములవః 
సేవవలన ఏమి ఫలము లభించును ? ఉద్యమము ఏకారణముచేత నైన 
వంతమైనవ్పుడు వదవులకొ అకు పోటీలు ప్రబలినవ్పుడు, ఆకర 
) వారు ముందునకు వచ్చి స్వార్లముతో, ఆప్పటివజకును కష 

ఘచుండిన కార్యకర్తలను వెనుకకు త్రోసి, ఆవశ్యకమైనచో వాత్యలు కూడ్‌? 
అను ఆ(క్రమింతురు. అనగా జరిగిన కృషికి ఫలము కపుగకుండుటు, కో 
ఎన్నను భలము కలుగుట నంభవించు నన్నమాట. జరిగినకృషికి ఇవ్పుడు వత. 
ను లోకాంతరముననో జన్మాంతరముననో కలుగు నని చెప్పుటకు వీలు లే, 
వానియందు నమ్మకము లే లేదుకదా ! కాబటి బి కారణసామగ్రి పుష్కలముగా ఉన్న 
ఎ కలుగక పోవచ్చునని కారణసామగ్రీ లేకున్నను కార్యము కలుగవచ్చు : 
ఎంగికరింవవలసియుండును. కారణము లేకుండ కార్యము కలుగు నని చెవు; 
మము (unscientifi0). కారణము లేకుండ కార్యము కలుగుట అనంభవము (Th 
no effect with out cause). విత్తనము లేకుండ మొక్క రాదు. విత్తన: 


172 


కున్నను మొక్కను బట్టి ఉళహింపవలసినదే, కాన వొత్తోనము లేకున్నను మొక్క 
చ్చు ననుట నరి కాదు. అట్లు అంగీకరించినచో ప్రయత్నములు లేకుండ వనులు 
చ్చు నని ఒవ్వుకో వలనియుండును. ఆ వద్ధతిలో ఉద్యమములు లేకున్నను 
ఎలు, వివ్దవములు లేకున్నను నూతన నమాజి నిర్మాణములు జరుగవచ్చు నని 
ుంగీకరీంవవలసియుండును. కావున సహేతుకముగ ఆలోచించినచో 
త్త కము బుద్ది హీనత సౌందర్యము, అంగవైకల్యము మొదలగు 
వలక్షణ ములను బట్టి పూర్వజన్మకర్మలను కారణములనుగా [గ్రహింప 
రేన్నది. 

కర్‌ వు విషయము కూడ ఇట్టిదే. బ్రతికియుండగా నుఖము లేదు ; ; చచ్చిన 
వాడే యుండడు. వరోవకారము వుణ్య మని గాని వరపీడనము పావమని 
ఎకు వీలు లేదు. వుణ్యపాప ములకు ఫలములనిచ్చు వరలోకములను 
కరములను వారు నమ్మరు. అట్టియెడల ఎవరైనను ఏల త్యాగము చేయవలె ? 
లు జన్మాంతరములు లేనవ్వుడు, ఈ లోకమున వీక్షణ తప్పించుకొనుటకు 
ప్రేడు వరులను వంచించి పీడించి నంవారించి యైననున ంవన్నులై వదవులను 
చి ఐశ్యర్యమును అనుభవింవవలయు నను తలంవులు వీరికి ఒకప్పటికి కలుగ 
చెప్పవచ్చును? ఉద్యమములు విజయవంతములై వీరు ఉన్నవారిని వడగొట్టి 
కిధికారపదవులను నంపాదించినప్పుడు, వౌనుకటివారివలె వీరు కూడ్‌ 
ఏలై అక్రమముగా నంపాదింవ రని ప్రత్యర్థులను పరిమార్చ రని చెవ్పుటకు 
మే మున్నది ? కామినీ కాంచనముల యాకర్షణములకు లోబడక, 
వ్యామోవామునకు లొంగక, ఉద్యమనమయములందు పాటించిన నీతి 
ములను నిలువుకొ నుటకు కావలసిన నిగ్రవాము వీరికి ఎట్లు కలుగును? గొవ్చ 
$ కొన్ని నందర్భములలో నిగ్రవామును కోల్పోయి యుండుట (పసిద్ధమై 
= నిత్యము కామకోధనంకులములైనరాజకీయములలో వని చేయువారి నరగతి 
సిన దే మున్నది ? వీరిదృష్టిలో పుణ్యపావములే లేవు కదా ! కావున 
ఫవరత్వము కార్యదీక్ష వునాది తేని గోడలు. చిత్తశుది, జాననంపాదనము వీరికి 
బు కాకపోవుట చేత వీరిత్యాగవరత్వము, సేవాకార్యడీక్ష నుదృడములే యైన 
వ కూడ వీరికార్యాచరణము a ss కానేరోదు. 

ర్మనుకృతవశమున వీరు నీతినియమవరా యణులై సేవాకార్యనిషులై యున్నచో 
మువలన జన్మాంతరమునందు నాస్తిక మతావేశము లేని వరినరములలో వుట్టి 
గృ మార్గమునకు దూరము కాని స్థితిని పొందుదురు. 


గవంతుడు ఉన్నాడని వుణ్యపావయులు, ఎరలోకజన్మాంతరములు ఉన్నవని 
న్నవారు కూడ కొందరు శ్రుతిన్మృ తులవలన ధర్మములను గ్రహింవక, తమకు 
పరా (పజాహితకార్యములను నిర్యహించుటయే భగవర్సీ తికర మని 
చున్నారు. వీరు నంధా్యావంచనాదులైన నిత్యనైమిత్తిక కృత్ణములను 


173 


పాటింవరు ; మాతాపితృ సేవ మొదలగువానిని అవశ్యకర్తవ్యములనుగా గ్రహింవర 
వీరు నమాజసేవాకార్యక్రమములలో మిగుల అభినివేశముతో పాలొనుచు వారికథః 
వేదాంతోవన్యానములు మొదలగువానిని వినుచు, స్వాములను బాబాలను సేవించు? 
కాలక్షేపము చేయుచుందురు. నమాజసే సేవాకార్యోక్రమములు, ధర్మ విరుద్ద ము 
కానంతవలకు మంచివే. కాని భగవంతునిచే ఆదేశింవబడిన న్వధర్మకార్యములన 
మానుకొనుట మంచిది కాదు. ఆయన ఆదేశమును పాటింపనపుుడు ఆయ 
యనుగ్రహము కలుగకపోగా ఆగ్రహమే కలుగవచ్చును. నారదమహార్షినుం 
త్యాగరాజాదులవజకు మవోభక్తులు మవోగాయకులు మవోకవులు మవాళిత్పులః 
ఎవ్వరును వర్గాశ్రమభర్మ ములను వదల లేదు. వర్ణాశ్రమ ధర్మములను పాటించుచు 
వారు భగవస్తీ తికరముగా మహాకార్యములిను నిర్వహించిరి. దానివల 
ఈశ్వరానుగ్రపోమునకు పొతులై చిత్తశుద్ధిని జ్ఞాననిష్టను పొంది జీవన్ముక్తు లై ల 
జన్మాంతరకృతమైన దురితమును తొలగించుచో వరమేశ్వరప్రీతిని కలిగించుట 
Saw నిత్యనైమిత్తిక foe ష్‌. సామర్థ్యము (ఉపాత్తదురి తక్షం 
ద్వారా (శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీవరమేశ్వర ప్రీత్యర్థం) తాత్కాలికముగా మన 
తోచుచుండు సీవాకర్యక్రమములకు ఉండదు. నంధ్యావ్‌ందనాదులుకాన్త విహి తము 
వసిష్టాది మహర్షులచేత శ్రీరాముడు మొదలైన యవతారవురుషులచే 
ఆచరిరిపబడుచుండినవి. వోసకున్న ప్రభావము, “తలకొకవిధముగా తోచు సే, 
కార్యక్రమములకు ఉండుట అనంభవము. 


దేహమునకు స్నానమువలె మనన్సునకు నంధ్యావందనాదికము, 
శుచిత్వమును కలిగించుటకు ఆవశ్యకములు. స్నానము చేయక తగినవన్త ధారణము? 
నగ్నముగానో అర్థనగ్నముగానో పోయినచో విద్యాశాలలో గా 
కార్యాలయములలోని గొని పవేళి ంచుట ఎట్లు కుదురదో ఆనే ప్లే నంధ్యావందనాదుల 
నిర్వర్తించనివానికి కర్మయోగ మను తరగతిలో (ప్రవేశించుటకు అర్హత కలరు! 
అయినను భగవంతునియందు విశ్వాస ముంచి వ్రజాహితమునక్రై పాటువడువా 
జన్మాంతరమున ఆవుణ్యమునకు “ఫలముగా, నద్దురువును పొంది యథావిధి 
కర్మయోగమార్గమున బ్రవేశించి ముందుకు షోగలరు. 


ఈనాడు పరివాజకులయందు కూడ కొందజయందు క స 
కన్చించుచున్నది. వరివాజనము ౯ వసాశనముకొఅకే విధంవబడిన 
విద్యాభ్యానమునకు భంగకరములైనరాజకీయో2 ఇమాదులు విద్యార్థులకు ఎట్లు దగ 
అట్ల పీ అత్మవిద్యాభ్యానముకొణకు వరివ్రాజకులైనరా = శాదణాదులు తవ్ప వై వెదికము 
లౌకికములు అయిన నకలవ్యవహారములు నిషిదములు. వీరు చిత్త శుద్దికొ అకు కూ 
శ్రవణాదులనే మరల మరల అనుష్టించుచుండవలె కాని, మంత్రజపోదులను కూ 
అవలందింపరాదు. కావున వీరివిషయమున కర్మయ* * వ్రనక్తియే లేదు. అట్లయిన 
వీరి కర్మాచరణమునకు ఏమి భలము కలుగును? 


174 
జాదిదిమషులౌొన విద్వతాంనారనులకు ప్రారబ వశమున వముఠపాలకత్వమూ 
జ అయా వ a క 
పీఠాధివత్యమో వచ్చి వడినచో వారు ఆ కార్యములను నిర్వహించుచునున్ను వారి! 
యందు నంగము కర్షృత్వాఖిమానము ఉండదు. కావున ఆకర్మ లన్నియు 
దగము ను. ఆవి కర్మలే కావు. ఇల్లే జ్ఞానమును నంపొదింవ గో! 
కూడ ఇటి వరిసితులు నంభవించినప్పుుడు తప్పక 


G 
ర 
జ: 
( 

ల 


“ ధి 

నమంప మంతయు జా ననముపార్గనకె శ్రవణా దులకే వినియోగింవవలె. జ్ఞానసిద్ధినే వారు 
దీ కూ 

పరమలక్ష్యముగా భొవింవవలె. ఆలక్ష్యమును వీడి వారు లోకసేవాకార్య ములలో 

నిమగ్ను లగుచు జ్ఞానసాధనమును ఉ పేక్షింపరాదు. అనేకులు కావించు పెక్కు 

లోకొసేవాకార్య క్రమములకం కు ఒక్కని జ్ఞానసిద్ధివలననే లోకమునకు చాల మేలు 


కలుగు నని (గ్రహింవవలసి యున్నది. 


ఈ విషయమున'భగవాన్‌ శ్రీరమణమ హర్షియొక్క అభిప్రాయములు 
గమనింవదగియున్నవి. "మవొత్ములు సాయము ఎందులకు చేయరు ?" అని ఒక భక్తు 
డడిగిన ప్రశ్నకు ఆయన ఇట్లు నమాధానము చెప్పెను. "వారు సాయము చెయుట లే దని 
నీ కెట్లు తెలియును ? వేదికలపై ఉవన్యానములు, శారీరకమైన కర్మాచరణ ము, 
ధనధాన్యాది సాహాయ్యము నర్వము మవొత్ముల మౌనముకంటెు తక్కువయే 
అగుచున్నవి. వారు ఇతరులకం టె అధికముగనే మేలు కావింతురు". 


(21st. October, 1936 : Dr. Syed Asked : Why do not Mahatmas help ? 


M: How do you know that they do not help-7 Public speeches, physical 
activity and material help are all out weighed by the silence of mahatmas. They 
accomplish more than others" - P. 227) 


ఇంకొకసారి మజియొక భక్తుని ప్రశ్నకు సమాధానముగా మహార్షి ఇట్లు 
ఉద్దాటించెను. "అనర్గళమైన యువన్యానమును ఒకడు ఒకగంట సేవు విని, తన 
జీవితమున మార్చును కలిగించు ప్రభావమును కొంచె మైనను పొందకలేచిపోయినచో 
నీవే మనుకొందువు? ఒక వవిత్రమైన నన్ని ధియందు కూర్చుండి కొంత సేమైన తరువాత 
జీవితము పై తన దృక్పథమును పూర్తిగా మార్చుకొని వెడలిపోవునట్టి మజియొకనిని 
వీనితో పోల్పిచూడుము. ఈ రెండింటిలో ఏది మేలు ? ఫలితము శూన్యముగా బిగ్గరగా 
ఉవదేశించుటయా ? లేక మౌనముగా కూర్చుండి ఇతరులయందు మార్పు కలిగించుచు 
శక్తులను వ్రనరింవజేయుటయా ?" 

(18th Novermber, 1939 : Answering the question of a devotee Sri Maharshi 
remarked. 


“What do you think of a man listening to a harangue for an hour going 
away without being impressed by it so as to change his life ? Compare with him 


175 


another who sits in a holy presence and leaves after some time with his outlook co 
life totally changed. Which is better ? To preach loudly without effect or to s 
silently sending forth forces to play on others 2?" - ౨ 243) 


మజీయొకనితో మాటాడుచు మవార్షి ఈ యభిప్రాయమునే ఇట్లు వివరించెను"... 
ఆత్మ సాక్షాత్మారమును పొందుటయే “తోకమునకు తితత్రను చేయగలిగి, 
మవాత్తమమైన యువకారము. కావున సాధువులు అరణ్యములలోనే ఉండినవ్పటి 
సాయము చేయువారుగా చెపవ్పబడుచున్నారు..... ఆసాయము కన్పింవకున్నను చడ 
యున్నది. సాధువు నకలమానవులకు సాయము చేయును. వారి కది తెలియదు". 


(Talking with Evans - Wentz Sn Maharshi observed : "...... Ralisation | 
the self is the gretest help that can be rendered to humanity. Therefore, the sain 
are said to be helpful, though they remain in forests..." 


క The help is imperceptible but is still there. A saint helps the whole 
humanity unknown to the latter". -P. 15 & 16) 


Talks with Sri Ramana Maharshi - Fourth Edition - 1968. 


కావున వివిదిషానంన్యానులు (తత్త్వమును తెలిసికోవలయున 
నన్యసించినవారు) శ్రవణమనన నిదిధ్యాననములనే కావించుచుండవలె, అట్లు కా 
వారు వ్యవవారమున ఆనక్తు లైనచో మోక్షమును పొంద లేరు. నంన్యాసాశ్రమముశ 
పొందినంతమాత్రమున జ్ఞానసిద్ధి కలుగదు. అందువఆచవారు మరల జన్మిం: 
ఛవణమననాదులను చేయవీలసియేండును. 


ప్రోచీన నంన్యాననం వ్రదాయమున దండకమండలువులు వీడకుండ, శ్రోత్రం 
బ్రావ్మాణభిక్షనే స్వీకరించుట మొదలగు నియమములతో ఎంతో అనుష్టానము కూ. 
కలదు. ఈ నంవదాయమునకు భిన్నముగా వర్షాాశమధర్మరోహితము/ 
(పవర్తించుచున్న మఠాధిపతులు ఆశమాధివతులు, బాబాలు మొదలగువా 
ప్రభావమునకు లోనై బ్రాహ్మణులు కూడ కొందు పరివ్రాబకులై దం, 
కమండలువులు లేక భీక్షానుషాననియమములను పాటింవక కాషాయవన్తముల॥ 
మాత్రము ధరించుచు భజననంక్షీర్తనములు గీతాపారాయణము వేదాంత వ్రవచేనముe 
మొదలగు కార్యక్రమములలో నిమగ్నులగుచున్నారు. వీరిలో కొంద 
ముండితలిరన్కులై యుండగా మజికొందరు శిరోజవిన్యానభూషితులై యున్నార 
వీరిలో చాలమంది శ్రీశంకరాదై పతమతానుయాయుల మనియే చెవ్పుకొ నుచుందుర 
ఎె నను వీరు కర్మనంన్యానము కావించి యండుటచే వీరి వ్రవర్షనము కర్మయోగవ 
కా చోనుటు నష్టము. కేవలము గీతాపారాయణ ప్రవచనాదులవలన జ్ఞానయోగసి 
కలుగదనుట కూడ నృష్టమే. వీరు నంవప్రదాయవిదులైన నద్దురువుల నాశయిం' 
నంన్యానధర్మములను యథావిధిగా పాటించుచు శ్రవణమననోదులను కావించినచ 


176 
అందలి శ్రద్ధాతిశయము చేత ఉత్తమగతులను తవ్పక పొందగలరు. 


నంభ్రదాయరహితములైన మఠములు ఆశ్రమములు ఈనాడు కొల్లలుగా దేః 
మంతటను నెలకొనియున్నవి. వీనియందు అన్నివర్ణములవారికి స్త్రి స్త్రీలకు కూడి 
కాషాయవన్తధారణమాత్రమున వరి ప్రాజకత్వము నంభవీంచుచున్నది. శో నంన్థఃః లో 
శ్రీశంకరాహార్యాదుల మతముల ననునరించియే (ప్రవచనములు బహ్మనూ 
గీతావ్యాఖ్యానాది గ్రంథ ప్రకటనములు మహోత్సవ శోభితములుగా జరుగుచుండును 
కాని వీరి యీ వరివ్రాజక విధానము భగవంతునిచే విధింవబడిన వర్ణాశ్రమ వ్యదన్థకః 
విరుద్ధ మగుటచే అవైదికమై బౌద్ధమో జైనమో అగును గాని శ్రీళంకరభస్‌వత్పాదులపౌరి 
యభిమతముకానేరదు. గీతాభాష్యము యొక్క ప్రారంభమునేందు వారు ప్రవృత్తి నివృత్తి 
రూవమైన వేదవిహితమైన వర్గాశ్రమధర్మమును నెలకొల్పుటకే శ్రీకృష్ణభడజానుడు 
అవతరీంచె నని ఉద్దాటించియున్నారు. "జగత్తు యొక్క స్థి సితీకి కారణము, ప్రాణులకు 
సాక్షాత్తుగా అభ్యుదయమును నిశ్సేయనమును కలిగించుటకు హేతువును అయిన 
వేదవిహైతమైన ధర్మము (ప్రవృత్తి లక్షణవు మని నివృత్తి లక్షణమని రెండు 
విధములుగానున్నది. అది శ్రేయన్సును కోరునట్టి ట్టి బ్రావ్మాణాది వర్ణ వర్రములవారి చేత ౧ శ్రమ 
లక్షణములు కజ్బవారిచేత అనుష్టింవబడుచుండిను... జగత్తు కు యొక్క స్టి సితిని వరిపాలింవ 
గోరుచు, అదికర్త నారాయణాఖ్యుడును అయిన యావిష్ణువు "భూమియందలి 
© హ్మరూవమైన (బ్రా హ్మణత్వ ముయొక్క రక్షణ ముకోజకు దేవకియందు 
వనుదేవునివలన అంశముచేత కృష్ణుడుగా జన్మించెను గదా ! వర్గాశ్రమభేదములు 
దానియధీనము లగుటవలన బ్రావ్మాణత్వముయొక్క రక్షణము చేతనే వో, = మున ధర్మము 
రక్షితమగును, 


“ద్వివిధో హి వేదోకో ధర్మః, ప్రవృత్తి లక్షణో నివృత్తి లక్షణః, జగతః స్థితి 
కారణమ్‌, ప్రాణినాం సాక్షా దభ్యుదయ నిశ్శ్రేయన హేతు ర్య నృధర్మో బ్రావ్మాణావ్యై 
ర్వర్ణిఖిః ఆశ్రమిభి శ్చ శ్రేయో౭ర్ధిఖి రనుష్టీయమానః ..... జగతః స్టితిం వరిపిపాలయిమః న 
ఆదీకర్పా నారాయణాఖ్యోక వీమ్డ ర్యౌమన్య బ్రవ్మాణో బ్రావ్మాణత్వన్య రక్షణార్ధం 
దేవక్యాం వనుదేవా దంశేన కృష్ణః కిల నంబభూవ ; బ్రావ్మాణత్వన్య హి రక్షణేన రక్షితః 
స్యా డైకదికో ధర్మః, తదధీనత్వా ద్వర్గాశ్రమ భేదానామ్‌". 


తమకు విహితములైన న నివాది ధర్మములను వీడి వురుమలు, 
పతిశుుళూషాది ధర్మములను వీడి కీ స్తిలు, తమకు నిషిద్ద మైన వరివాజనమును 
స్వేకరించుటవలన, వీరి యీ వరివ్రాజనము వై వైదికమైన జ్ఞానయోగాభ్యానమని 
గ్రహించుటకు వీలు లేదు. అట్లే భజన నంకీర్తనాదికమైని వీరి కార్యోవిధానము 
కర్మయోగము కానేరదు. ఈ వద్ధతియం దైనను "వీరు కామలోభాదులకు లోనుగాక 
సాధువర్తనులై తాము నమ్మిన గురువునో బాబానో త్రికరణళుద్ధితో సేవించుచున్న చో 
జనా ంతరమున క్రెయోదాయకములైన కుటుంబములయందు వుబి టి అధ్యాత్మమార్గమున 

గమింవ గల రని తలంవవచ్చును. 


“ఈ సందత్చమున మ 
"భగవానుడు శోకమాహమమహోదధయందు “నివుగ్య్నుడైన యర్హనంన 
'శోకచూహములకు మూలము జ యిజ్ఞా నము న నిరా. 

ఆత్మజ్ఞానవిశేషములను త్రధానము ముగా బోధించె ననుట న్పష్షమే. కాన్‌అత్జును 3 
ఆధ్యాక్మీ మార్గమున అడుగై పెట్టుచున్నాడు. అటివాడు ఆవ హటెకచ్చు ర 

వథమున ప్రవేశించుట అసాధ్యము. ఆతడు కర్ణ యోగమును కొ కెంత కాల చు మనుష్టి 
తరువాత ధ్యానయోగమువలన కూడ చిత్త శుద్ధిని నంపాదించుకొని జ్ఞాని, 

హొందవలసియున్నది. 'ఆందువలన అర్జునుడు 'అవలేంబింవవలసిన క కర్మయోగము, 
ఆధారమైన స్వధర్మాచరణమునుగూర్చి ఉశని చెప్పుచు భగచానుడు, ఆ క్షణమున; 
తటన్ధమైన యు యుదధర్మమును ఆవలంబింవు మని అతనికి ఆనేక వర్యాయములు ఇ 


ea 


గే 


హోతీహొంచినోడు. న్వధర్మా చరణముయొక్క ప్రాముఖ్యము ను నిరూపీంచు టకై ౬ 
డాల్డా be 
వేద 


దవిహితమ్మై'న ' వ్రవృత్తిభర్మమును వివరించినాడు. ఈవిధముగా భగవంత 
వేదవిహితమువైన వ్రవృత్తి నివృత్తి ధర్మములను రండింటిని ఉవదేశించుట చేత 
గీతాగ్రంథము ఉవనిషత్తుల సారాంశమగుటయే కాక నకల వేదార్టసార నంగ్రవ 
మ నంభావింవబడుచున్నది. ఈ విషయమును కు 
శ్రీశంకరభగవత్పాదులవారు విన్పష్ట మొనరించినారు. "ఆ భగవానుడు... భూతయు+ 
అనుగహింవపవలయు .నను తలంపుతో గుణాధకులచే (గహింవ; 
అనుష్టింపబడుచున్న ధర్మము కడా: 'వృద్దిని ని పొందునని, వైదిక మరల 
ళోకమావామవకోదధియందు నిమగ్నుడై అ 'యర్తును కు ఉవదేకించెను 
ఛర్భయును, భగవంతునిచే బెట్టు ఉవదేశించబడినదో ఆపే, ree భగవంతుడ 
అయిన వేదవ్యానుడు ఏడు వంద కువ వేకములతో గంథమునుగ' నిబంధించెను. 


అయీ, గీతాశాస్త్రము నమస్త వేదార్థసారనం గ్ర వాభూతము; ; దీనియందలియర్థ 
'దుర్వొడ్జేయము. ఈ. యర్జముయొక్క ఆవివృ్యరణముకొ ఆకు అనేకులు వదవిభాగముe 
పడార్గోములతో వాక్టవిభాగములతో వాక్యార్గ నాకయములతో వివరణమ. 
గావించినను, ఈ [గ్రంథము అత్యంతము విరుద్ధములైన యనేకార్థములతో లౌకికు, 
గ్రహింవబడుచుండుటను చూచి నేను వివేకముతో' ౪ అర్థనిర్ధారణేము చేయుటకొ8 
నంక్షేవముగా వివరణము చేయబోవుచున్నాను". 


"న చ భగవాన్‌... భూతానుజిమ ఖ్రక్షిమాగా బైదికిం థ ర్త న్యం మర్దునా 
శోకమోవామవోదధథో నిమగ్నా మోవదినే “గుణాధ్ధ్ర రి గృహితో౭గుషీయమ 
క్‌. mI 


శ్చ ధర్మం ప్రచయం: గప | తం ధో థర్మం భవత యథోవదిష్టు వే ర్యాన న్ఫర్య 
భగవాన్‌ గీతాఖ్యై నవ్వ భి? శో కశతై రువనిబబంధ. 


న్‌ (వీసా 


కి 


ఇ 


తదిదం రీళాజున్రం: నమస్త వేదార్థసారనంగ్రహభూ తం దు ర్విజ్లేయార్గ 
తదర్గావిష్కరణా యానేక' క ర్వివృత వదవదార్థ వాకర్ల క్రై వొకాార్థన్యాయ మీ అత్య 
విరుదానేకారత్తేేన లౌకిక. ర్నవాషమాణ ముకీలబా ARs వీవేకడో౭ర' నిరారణా 


178 


దీనినిబట్టి భగవద్గీత కేవలము వేదాంత గ్రంథము కా దని, దీనియం 
వర్గా శమధర్మ లక్షణమైన (వవృత్తిధర్మము కూడ బోధింవబడిన దని, అది! 
కర్ణోయోగమునందు ఉద్దెశింపబడిన న్వధర్మకర్మ్యాచరణకు మూల వ 
(గ్రహింవవలసియున్నది. అంతేకాదు. నర్వజ్ఞుడు భగవంతుడును అయిన వేదవ్యాను 
శ్రీకృమ్ణడు ఉవదేశించిన విషయమును ఏడువందల శోకములతో నిబంధించె నన 
వలన, భగవానునియుపదోశము హెచ్చుతగ్గులు లేకుండ, చెప్పినది చెప్పిన" 
గంథరూ వమును పొందిన దనుట న్పష్టము. అట్లే [గ్రంథము ఏడువందల శోకనంఖకః 
శ్రీ శంకరులవారికి ముందే (గహింవబడు చున్న దనియు విశద మగుచున్న, 
తంశనంఖతురూరు యభిప్రాయభేదము లున్నట్లు వారు వ్రస్తావింవ లేదు. అన। 
వారికి పూర్వము వందల యేండ్లుగా శోకనంఖ ఏడువందలుగానే నిశ్చితః 
యున్నదనుట స్పష్టము. అట్టియెడల ఈనాడు కొందణు వడువందలకు పై! 
చూవుచున్న శోకములు కల్పీతము లగునే కాని మూల(గంథస్థములు కావ 
గ్రహింవవలసీయున్నది. 


అట్లే శ్రీళంకరులవారికి పూర్వమే ఎంతో మంది విద్వాంనులు వదవాక్యా 
వివరణములతో ఈ గ్రంథమునకు వ్యాఖ్యానములు వెలయించినను, ఇందభియర్గవ 
నులభగ్రావ్యూము కాక లోకులు ఏరుద్ధార్థములతో గ్రహించుచుండిరన్న చో, ఈసౌఠి 
అనేకులు, భాషా పరిజ్ఞానములేని రాజకీయనాయకులు కూడ ఈ [గంథమునక 
వ్యాఖారినములు వెలయింవబూనుట మిగుల అక్రమ మని గ్రహింవవలసియున్న ది. 


(కష ధ్యానవిధాన చమసము 
గత 


కర్మయోగమునకు గమ్యమైన జ్ఞానసిద్ధికి ధా్యానయోగము ఆవశ్యక మని, ఆ 
క్రమమును భగవానుడు నిరూపించుచున్నాడు. "ధ్యానయోగము అను మెట్టు "పైక 
ఎక్కగోరు మునికి కర్మయోగము సాధనమడును. దాని పైకి ఎక్కినతరువాత అతనికి 
(జ్ఞానసిద్ధిని పొందుటకు) శమము సాధన మగును. 


శో ఆరురుక్షో ర్మునే రోగం కర్మ కారణ ముచ్యతే | 
యోగారూఢన్య త స్యైవ శమః కారణ ముచ్యతే || 3 


అధ్యాయః -30 


179 
విజయప్రభ 


ముని యనగా మననశీలుడు ; కర్మయోగము నవలంవించుచు భగవంతునియొ 
న్వరూవమునుగూర్చి ఆలోచించువాడు. ధ్యానయోగమును సాధించి జ్ఞానసిక 
ప్రయత్నించువానికి శమము సాధన మగును. బహిరింద్రియ నిగ్రవామును టేమవ 
అంతరింద్రియ నిగ్రవామును శమ మని చెప్పుదురు. మనన్సు విషయభోగముల 
అభిలషించుచున్నను దానిని నిరోధించి వానిని అనుభవింవకుండుట దమము. అ 
మనన్సును మాటిమాటికి భోగములనుండి మరలించుచున్నచో క్రమము 
మనన్సునందు అట్టి అభిలాషయే పుట్టదు. అది శమము. మీఠాయీలను అంగడియం 
చూచుచున్న బ్రావ్మాణునకు వానిని తినవలయు నని కోరికకలుగవచ్చును. కాని, "నే 
బావ్మాణుడను, వీనిని తినరాదు" అని కోరిక ఉన్నప్పటికిని మానుకొనుట దమవ 
అట్లు అనేక వర్యాయములు మానుకొన్న తరువాత, వానిని చూచుచున్నను, వానియం 
మనన్సులో కోరిక వుట్టకుండుట శమము. ఇది జ్ఞానసిద్ధికి ముఖ్యసాధనము. 


ధ్యానమునందు వరిణతిని పొందిన వాడు పిదవ జ్ఞానసిద్ధికై న్ధ్‌ై నకలకర్మల 
నన్న్యసించి శమమును పొంది డవణమనన నిదిధ్యాననేములేందు నిమగ్ను 
కావలయును. యత్యాశమమును స్వీకరించుటకు అవకాశము గాని అధికారము 5 
లేని ధ్యానయోగి అత్యంతము ఆవశ్యకములైన స్నాననంధ్యావందన భో జనాదులు త 
తక్కిన కార్యములను, వూజావిశేషోత్సవేములు, పారాయణములు, తీర్థయాత్ర! 
మంత్రజపముళ్తు, కర అకులు నంకీర్తనములు, గ్రంథనిర్మాణ ము! 
విల్పచి్నిత్రణములు నమాజసేవా కారజ్టములు మొదలుగా సకల లౌకికవై( 
వ్యవవారములను వరిత్యజింవవలె. వ్యవవోరము ఎంతగా దూర మగునో అంత 
మనన్సునందు శమము నెలకొనును. ప్రశాంతమైన చిత్తముతో కా 
నమయమును శక్తిని వూర్తిగా శ్రవణ మనన నీదిధ్యాననములకే వినియోగింవ 
నిద్రవచ్చువణకు, మరణము నంభవించువజకు కాలమును నాన 
గడవవలె. (ఆనుప్తేః ఆమృతేః కాలం నయే ద్వేదాంతచింతయా) 


గత 


భగవానుడు ధ్యానయో గలక్షణములను ఉపదేశించుచున్నాడు. "(ధ్యాన యె 
ఎట్టికో రికలు లేనివాడై దేనిని వరిగ్రహింవక శరీరమును చిత్తమును నియమించుక్‌ 
ఏకొన్త మునందు ఒంటరిగా మనన్సును లక్ష్యమునందు 'నెలువవలె. పరిశుద్ధ లె 
ప్రదేశమునందు మిగుల ఎత్తు కాకుండ చాల పల్లము కాకుండ, కుశలు వాని 
రన. దానిపై వస్త్రము గలిగిన యాననమును సి స్థిరముగా నుండున 
ఏర్పజచుకొ నవలయును. 'దౌనియందు కూర్చుండి శరీరమును ఇిరన్సును మెడ 
నిటారుగా నిశ్చలముగా నిలిపి స్టీరుడై ఏ దిక్కు వై వైపునకు చూడక నాసికాగ్రము 





(180 


చూచుచున్న వానివలె నుండి, ఇంద్రియముబయొక్క. చిత్తముయొక్కు వాస్ట్రపారయుదత 
నియమించి మనన్యును. పకాగ్ర- మొనరించి. చిత్తకద్దికొణకు: యోగమును పొందవ. 

దఅ్రహ్మచోర్యోో వతమునం. దుండి భోయళహితుడు (వశాంతాత్ముడును ఆయిన 
"యోగయుక్తుడు నాయందు చిత్తము గలవాడు నేనే.వరమాత్మ ననుఖావము కలబాడు.ను 
అయియుండవలె". 


శ్లో యోగీ యుంజీత, నతత మాత్మానం:రహాసి స్థితః | 
'ఏకాకీ యతచిత్తాత్మ నిరాజీ రప పరిగ్రహః lie 10 


శో|| శుచొ దేశే, వతిష్టావ్యస్థిర మానన మాత్యనః | 
నాత్యుచ్చ్చితం' సాతినోవం చైలాజినకుళోత్త రమ్‌:!॥ on 


శో|| తత్రైకా గ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ, క్రియః| 
ఉపవిశ్యాననే యుంజ్యా ద్యోగమాత్మవిశు శుద్ధయే, || [2 


శో|| నమం కాయనకిరో గ్రీవం ధారయ,న్నచలం స్థిరః! 
నంపేక్ష్య న్వం నాసికారగ్షం న్వం దిశ శ్చానీవలోకయన్‌ || 13 


శో ప్రశాంతాత్మా విగతధీ ధ్రహ్మభారిటతే స్థ సితః | 
మన నృంయమ్య చుచ్చిత్తో యుక్త ఆసీత మీత్సరః || 14 


అధాక్జియః -30 
విజయ ప్రభ 


సాధకుడు 'ఏకాన్తమునందు. అనగా రవాన్యన్థలమున, (రవాసి యోగమును 
అభ్యసింవవలె. రవాన్యన్థల చయుందులకు ? కర్మయోగము గాని జ్ఞానయోగము గాని 
ఇతరులకు గోచరములుకావు. కాని. ధ్యానమున సాధకుడు స్థిరముగా కూర్చుండి 
దిక్కులను చూడక యోగమును. అభ్య్టనించునప్పుడు జనులు చూమట నంభవించినచో, 
“ఇత డెవడో గొవ్పతవన్సు చేయుచున్నాడు" అని ప్రశంసించుచు కొందజు చేరగా, "ఇత 
'డెవడో ఫచ్చివాడు. కదలకుండ మొద్దువలె hres వీనివంగతి ఏమో చూడవలె" 
అని వరిహసింఛచుచు కొందణు 'ొదుదుదు. (వశంనలవల్ల పదిహానములవల్ల 
అభాష్టనమునకు భొంగము తప్పక కలుగును. కాబట్టి ధార్టినయోగ సాధకుడు 
ఉజననంచారమునకు దూరమైన ద్రదేశమునందే అభ్యానమునకు వూనుకోవళె. 


“ఏకాన్తమునందు" (రవాస్సి అని చెప్పినతరువాత సాధకుడు ఒంకురిగా.(వీకాకీ) 
నుంఢవలయు నని భగవానుడు చెవ్పుటవలన యోగాభ్యానమునకు వూనుకొనువాడు 
సన్యసింవవలయు ననుట భగవానుని యఖిప్రాయ మని శ్రీ శంకరులవారు చెప్పిది. 





181 


(రవాసి స్థితః ఏకాకీ చేతి విశేషణాత్‌ నంన్యానం కృత్వే త్యర్త) కర్మయోగానుష్టానః 
కొంతకోలమునకు చిత్తము శుద మగుచుండగా జీవజగేదీశ్వరుల తత్త్వమును 
జిజ్ఞానను, నంసారమునెడ వైమేఖ్యమును పొందిన సాధకుడు శ్రవణమననా 
తన్యోకి కిని నమయమును వినియోగించుటకె 3 నన్న్మ్యసించి నద్దురువుల నాశ్రయింవవ 
నని దీనివలన వ్యక్త మగుచున్నది. నన్న్యసించినవాడు ప్రాతఃకాలములందు (శ్ర 
గావించి తక్కిన నమయములందు మననము ధ్యానము గావించుకొ. 
మఠమునందో ఆశ్రమమునందో ఏకాంతన్గలమున ధార్థినమును అభ్యసింవవః 
అర్హత యుండియు అనేక కారణమూలవలన గృహన్గులుగానే ఉన్న 
వ. ఒక ప్రదేశమును ఏకాంతస్థలముగా ఏర్నఅతుకొని ధా, 
చేసికోవలసియుండును. 


"వైలాజనకుశోత్తరమ్‌" అని మూలమునం దున్నను నంవ్రదాయము నను 
ఇచ్చట హతక్రమమునకు విరుద్ధముగా క్రమమును (గహింవవలయు' 4; 
శంకరభగవత్పాదులవారు చెప్పిరి. కావున ఆననముపై ముందు కుశలను (దర్భాః 

వానిపై జింకచర్మ మును దానిపై వన్తమును పజచుకోనుటయే వద్ధతి. 


"చిత్త శుద్ధికొ అకు యోగమును పొందవలె" (యుంజ్యాద్యోగ మాత్మ విః 
అని చెవ్పుటవసిన ధ్యానయోగము కూడ కరయోగమువలె చిత్తశుదిని కః 
సాధనమే అని గ్రహింవవలసియున్నది. ధ్యాననిష్టయొక్క అతిశయముచేత ఒక 
అణిమా మహిమాది సిద్ధులు కలుగవచ్చును. కాని అవి ధ్యాానయోగః 
వరమభలములు కావని సాధకుడు వాని నుపేక్షించి చిత్త శుద్ధినే ఫలముగా భావి 
క్రమముగా జ్ఞానసిద్ధికొ ఆకు ప్రయత్నింవవలె. 


"తన నొసికాగ్రమును చూచి" (నం ౦(పేక్ట్య నాసికాగ్రం న్వం) అని మూల 
దున్నది. ఇచ్చట నాసికాగ్రమును చూచినట్లు, లేక చూచుచున్న వానివలె, ఉం, 
ఉద్దేశింవబడిన దని, వలె (ఇవ) అను శబ్దము లుప్తమైన దని గ్రహింవవలై 
శంకీరులవారు వివరించిరి. ఇచ్చట, నాసికాగ్రమును చూడవలె నని భగవానుడు 
గోరుట లేదు. 


అంతఃకరణముయొక్క నమాధానముకొ అకు ఆవశ్యకమైన దృష్టి నన్ని 
(నిలువుట) ఉద్దేశింవబడినది. నాసికాగ్రమును చూచుటయే ఇచ్చట ఉద్దేశింవః 
మనన్సును కూడ అచ్చటనే నిలుపవలసియుండును. "మనన్సును అత్మయంద 
(ఆత్మనంస్థం మనః కృత్వా - అధ్యా. 30 - శ్డ 25) అని భగవానుడు ఆత్మ 
మనన్సును, నమాహిత మొనరింవవలయు నని చెప్పబోవుచున్నాడు. కావున "వః 
అను శబ్దముయొక్క లోవముచేత మ నా మాత్రమే "నం పేక్ష 
వదమునేందు ఉద్దేశింపబడినది. నక నాసికాగ్రం నం ప్రేక్ష్య నమ్మ్యక్‌ పేక్షణం 


టి. నాటి సరం ర్యా ఇల్లు రాన 


182 


కం తర్హి? చక్షుషో ర్దృషి నన్నిపాతః | న చాంతః కరణ నమాధానా "పీక్షో వివక్షిత! 
న్వనాసీకానం థేక్షణ మేవ చే ద్వివక్షితం మన న్త త్రైవ నమాధీయేత నాత్మని, ఆత్మని కి 
మనన 8 నమాధానం వక్ష్యతి తర మనగ! కృత్వా" (గీ. - 6 - 25) ఇతి | తస్మా 
ఇవళబ్దలో సేన అక్షో “5 దృష్టి నన్నిపాత ఏవ నంపేక్ష్యు ఇ త్యుచ్యుతే | 


ద్వ ఎ్రష్టినన్నిపా త మనగా దృష్టిని చక్కగా నుంచుట. కన్ను తెజచినంతనే దృ! 
విషయ ములయొక్క రూపములయందు [వ్రనరించుచు వానివిశేషములన 
(గహించుచుండును. రూవగ్రహణము చేయకుండ దృష్టిని నిలువుటయే దృక్లి 
నన్నిపాతము. ఒకవిషయమును గూర్చి గాఢముగ ఆలోచించుచున్న వానికి ఎదుటి! 
వచ్చిన వ్యక్తి కనబడడు ; అతడు చెప్పినమాట వినబడదు. అట్టివాడు ఆలోచనమ 
ఆగినంతనే వచ్చిన వ్యక్తిని గుర్తించి, "నీవా వచ్చినది! ఏమి చెప్పితీవో మరల చెవ్పుము' 
అని యడుగును. ఆలోచించుచున్న వుడు మనన్సు ఆలోచనమునందు నిమగ్నమై 
చక్షురింద్రియము'పై శోత్రేంద్రియముపై వ్రనరింవలేదు. అందువలన కనులు చెవులు 
తెజిచినవిగానే యున్నను, దృష్టి రూవమును గ్రహింవ లేదు ; శోత్రము శబ్దమును 
గ్రహింవ లేదు. అ్లీ మనన్ఫు 'గాఢథముగ ఆత్మ తత్వ్వా లోచనమునందు నిలేచినచో 
వరినరములందున్న విషయములను గ్రహింవలేదు. 


విషయ(గ్రవాణము లేకపోవుటవలన మనన్సు [వశాంతమగును. కాని తాను 
ధ్యానమగ్నుడై యున్నప్పుడు తనశరీరమునకు ఏదేని విఘాతము గాని 
కుటుంబాదులలో ఏదేని ఉపవ్లవము నంభవించు నేమో యను భయము యోగికి 
కలుగవచ్చును. వరమేశ్వరునియందు విశ్వాన ముంచి యోగి ఆ భయమును 
పోనా ట్టుకోవలెను (విగతభీః) 


“మచ్చిత్తః" అన్న తరువాత "మత్ప్చరః"” అని చెవ్పుట ఎందులకు ? ఒకానొకడు 
స్త్రీచిత్తుడై డై యుండవచ్చును. కాని వాడు ఆమెనే వరతత్త్వమునుగా తలంవడు. స్త్రీయందు 
తనకు డై యున్నను అతడు విష్ణువునో సీవ్పనో వరతత్త కమొనుగా 
తలంచుచుండవచ్చును, అ ప్లే ధ్యానీయోగి కూడ శ్రీరామునో | శ్రీకృష్ణునో 
మనన్సునందు నిలుపుకొనియున్నను, వారు వరమవురుమ లను నిశ్చయము అతనికి 
లేక పోవచ్చును, కాని జ్ఞానయోగమున (పవేశింవ దలచుకొన్న వాడు వానుభేవుని 
ధ్యానించుచుండుయే కాకో(మచ్చిత్తః), వానుదేవునికంతు వరతత త్త్వ మేదియను లేదను 
నిశ్చయమును (మత్పరః) కూడ కలిగి యుండవలె. ఇట్లనుట వలన వరములను కోరుచు 
చేయుతవన్సులు ధా్యానయోగము కానేరవని, అవి చిత్తశుద్ధికి సాధనములుకా వని న్పష్ట 
మగుచున్నది. 


ధా్రనయోగి అవలంబింవవలసిన యాహారాది నియమములను భగవంతు 
డువదేశించుచున్నాడు. "తనకు కావలిసిన వరిమాణమునకు మించి (రుచికొ అకు) 
భుజించువానికి, ఆవరిమూణముకంటె తక్కువగా భుజించువానికి, లేక ఉవవానములు 


183 


చేయుచుండువానికి, అధికముగా నిద్రించువానికి, అనలు నిద్రపోకుండ నుండువాన 
యోగము నిలువదు. తనకు తగినంతగా మాత్రమే ఆవోరమును గైకొనుచు (క్రీడా. 
వివారములను గావించుచు, (లౌకికములు వైదికములైన) కర్మలయందు శక్తి 
మించకుండ వనులు చేయుచు, తగినంతగా మేల్కొనుచు నొద్రబోవుచు నుండు వాన 
యోగము దుఃఖమును పోగొట్టును". 


శో|| నాత్యళ్నతన్తు యోగో౭స్తి న చైకాంత మనశ్చతః | 


నా చాతిన్వవ్నకీలన్య జాగ్రతో నై నెవ చార్జున | 1 
శ్లో  యుక్కావోరవివోరన్య యుక్త చేష్టన్య కర్మను 
యుక్తన్వప్నా వబోధన్య యోగో భవతి దుఃఖవో | 1 


శ్రీమవోభారతే - ఖీవ్మవర్వణి - అధ్యాయః - 30 


యోగశాన్తమునందు యోగాభానము చేయువాడు కడువులో నగవ 
వ్యంజనములతో కూడిన యన్నముతో నింపి మూడవ భాగమును నీటితో నిం! 
నాల్గవభాగమును వాయునంచారమునకై వదలవలయు నని చెవ్పబడియున్న 4 
వ్యంజనము లనగా కూరలు వచ్చడులు పిండివంటలు మొదలగునః 
ఆహరింపబడునది, అనగా గ్రహింవబడునది యంతయు ఆవోరము. నోటిక 
గ్రహింవబడు నావోరము కాక చక్షున్సు మొదలగువానిచే గ్రహింవబడు నాటకముః 
చలనచిత్రములు ధూపవాననలు మొదలగునవి కూడ ఆవారములే. వానిని కూ 
యుక్తములుగా, అనగా ఉచితములైన వానిని వరిమితముగా, గ్రహింవవలె. 


యోగాభ్యానప్రకారమును భగవాను డింకను ఇట్లు ఉవదేశించుచున్నాడ 
"నంకల్పమునుండి పుట్టినట్టి కామముల నన్నింటిని వదలి, ఇంద్రియనముదాయముః 
మనన్సుచేతనే అన్నివ్రేవులనుండి నియమించి, ధైర్యము చేత పైకి తేబడినబుద్దిత్‌ 
మెల్లమెల్లగా ఆకామముల నుండి దూరము కావలె. మనన్సును ఆత్మయందు నిలిపి లః 
విషయమును చింతింవరాదు. చంచలము అస్థిరమును అయినమనన్సు ఏయే విషయవ 
నిమిత్తముగా "పైకి వచ్చుచున్నదో ఆయా విషయమునుండి దానిని నిగహిం: 
ఆత్మయొక్క వశమునందే ఉంచవలె." 


శ్లో నంకల్ప ప్రభవాన్‌ కామాన్‌ త్యక్తా నర్వా నశేషతః | 


మన సై వేంద్రియగ్రామం వినియమ్య నమన్తతః || 2: 
శో శనై శృనై రువరమేత్‌ బుద్ధ్యా ధృతిగృహీతయా | 
ఆత్మనంన్థం మనః కృతా న కించి దపి చింతయేత్‌ || 2: 


శో|| యతో యతో నిశ్చరతి మన శృంచల మస్థిరమ్‌ | 
తత నతో నియ మ్యైత దాత్మ నేవ వశం ో నయేత్‌ || 24 


శ్రీమవోభారతే - భీవ్మవర్వణి - అధ్యాయః - 30 (భ.గీ. -6) 


184 
విజయ ప్రభ 


ఈయబ్యాా్యాసమునకు పూర్వము యోగి కొన్ని నంకల్పములన 
యుండవచ్చును. వానిని కొనసాగింపవలయు నను కోరికలు కలుగుచుండును 
వాష్టన నమయమున ఆకోరికలను వదలి, ఇంద్రియములకు అధిషానమైన మనన్ను 
$నే ఇంద్రియములను కదలకుండునట్లు నియమింవవలె. ధైర్యముతో కూడిన బుద్దితో 
ధకుడు మెల్లమెల్లగా ఇంద్రియములకు దూరము కావలె. "ఇవి నన్నేమియు చేయలేవు 
ుభావమే ధైర్యము. మెల్లమెల్లగా (శనై శ్ళనైః) అనుట ఎందులకు ? బంతిని నెమ్మదిగా 
రమునకు జరిపినచో అది అచ్చటనే వడియుండును. అట్లు కాక దానిని వినరి నేలక 
ట్టీనచో అది మరల వేగముతో "పైకి లేచి మనమోదికే వచ్చును. అ'్లే మెల్లమెల్లగా 
ధీకుడు ఇంద్రియములను దూర మొనర్చుకోవలె. 


మనన్సు చంచలము, అస్థిరము. ఒకచోటనే యుండి అటు నిటు కదలుచుండుట 
)చలత్వము. ఒకచోటి నురేడి మజియొక చోటకి తజచుగా మాలుచుండుట 
రత్వము. 


మనన్సును ఆత్మయందు నిలుపుట "అనగా, "నర్వము ఆత్మయే; దానికీ 
$ర్టిముగా ఏదియును లేదు" అని తలంచుచుండుటయే. అట్లు తలంచుచు ఇంక 
షయమును చింతింవకుండుటయే ఆత్మోధా్యనము. అనగా అప్పటివజకును 
రినించుచుండిన శివుడు విష్ణువు మొదలగు దేవతలయొక్క ఆకృతులను గాని 
ష్టిస్టితిలయకర్తృత్వాది గుణములను గాని తలంవరా దన్నమాట. "ఇది యోగమునకు 
మైన విధి" (ఏష యోగన్య పరమో నం. అని శ్రీ శంకరభగవాత్పాదులవారు 
ఇించినారు). 


(మ జ్ఞానలక్షణ చమసము 
గీత 


ధ్యానమును అభ్యసించుచున్న ప్పుడు యోగి గురువు నాశ్రయించి ప్రాతః 
'ములందు వేదాంత [శవణమననాదులను చేయుచు నుండవలె. ఉవనిషద్వాక్య 
ణమువలన మననమువలన ఆత్మన్వరూవమును గ్రహించి అతడు అప్పటివఅకును 
్రనించుచుండిన . విష్ణుశివాదిదేవతలను వీడి, ఆత్మన్వరూవమునే 
ఫైనించుచుండ వలా. ఆత్మన్వరూ వధ్యానమే జానయోగము. యోగి 
న్వరూవజ్ఞానమున నిశ్చలముగ నుండుట యోగసిద్ధి. దీనిని భ భగవానుడు వర్ణించి 
చున్నాడు. 


185. 

"ఎవ్బుడు యోగి ఐహికములు ఆ ముష్మికములను అయిన నకలకామయులనుండ్‌ 
విరకు సు డగుచున్నాడో, ఎవ్పుడు చిత్తము ఆత్మ యందే నిలిచియుండునో అప్పుడతడు 
యుక్తుడు (యోగసిద్దుడు) అని చెవ్పబడును. చిత్తమును నియమించి దానిని ఆత్మయండ 
లగ్నము కావించినవ్చ్పడు అది, గాలి వీచనిన్ధలమును నుండు దీవమువతె ఉండునని 
విజ్ఞులు చెప్పుదురు. అభా్యానముచేత చిత్తము నిగ్రహింవబడి ఎప్పుడు ఉపశమమున 
పౌందుచున్నదో, ఎప్పుడు పరిశుద్ధమైన యంతఃకరణముచేత ఆత్మన్వరూవమున 
చూచుచు అత్మయందే నంతోషమును 'హీందుచున్నాడో, ఇంద్రియములకు గోచరము 
కానిది బుద్ధిచేతనే గ్రహింవదగినది నిరతిశయమును అయిన నుఖమును ఎప్పుడు 
అనుభవించునో, ఎప్పుడు న్వరూవమునందు ఉండి చలింవడో, దేనిని పొందినతరువాళ 
దానికంటె అధికముగా మజియొక లాభ మున్న దని తలంవడో, పెద్దదుఃఖము 
(ఆయుధముయొక్క దెబ్బ మొదలగువానివలన కోలుగునట్టిది) కలిగినవుుడు కూడి 
దేనియం దుండి చలింవడో, దుఃఖనంయోగమునుండి వియోగమును పొందిన యా సితిగి 
యోగ మను పేరు కలదానినిగా ఎయుంగవలయును. స 


ఆ యోగమును నిర్వేదమును పొందని మనన్సుతో దృఢనిశ్చయముతో 
అభ్యసీంవవలెను". 


శో|| యదా వినియతం చిత్త మాత్మ న్యే వావతిష్షతే | 
నిన్స్సృవా న్సర్వ కామేభ్యో యుక్త ఇ త్యుచ్యతే తదా ॥ 18 


ఆ 


శో యథా దీపో నివాతస్తో నేంగతే సోవమా న్మృతా | 
యోగినో యతచిత్తన త్సన్య  యుంజతో యోగ మాత్మ నః || 19 


శ య త్రోవరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా | 
యత్ర చై వాత్మ నాత్మానం వశ్య న్నాత్మని తుమ్యతి | 20 


శో|| నుఖ మాత్యంతికంయ త్ర ద్బుద్ధి (గావ్యూ మతీంద్రియమ్‌ | 
వేత్తి యత్ర న చై వాయం స్థిత శ్వలతి తత్త్వతః ॥ 21 


శ యం లబా నన్‌ చావరం లాభం మన్యతే నాధికం తతః | 
యస్మిన్‌ స్థి స్‌్రో నచుఃఖేన గురు ణాపి విచాల్యతే | : 22 


శో|| తం విద్యా ద్దుఃఖనంయోగవియోగం యోగనంజ్ఞితమ్‌ | 
న నిశ్చయేన 'యోక్షవ్యో యోగో ౭ నిర్విజ్ద చేతసా | 23 


శీ) మవోభారతే - భీష్మ వర్వణి - అధ్యాయః - 30 


186 
విజయ ప్రభ 


చిత్తము ఎప్పుడు ఆత్మయందే నిలిచియుండునో అప్పుడే యోగసి 
నట్లుగా (గహింవవలె. అట్లు అయినచో ఆత్మ కుండవంటి యొకవదార్థమా 
యందు పోసినపాలవలె చీత్తము నిలుచునా యేమి ? చిత్తము ఆత్మ్తికం' 
ముగా మజీయొక వదార్థమా ? కాదు. కాకపోయినచో ఇట్లు ఏ చెవ్పుటకు పః 
'ము ? Ber sls ధ్యోనింవవలయు ననుటయే ఆవాక్యోమునకు అరమ 
బునచో ఆత్మ ధా్లినమునకు విషయ మగునా ? (Objet 0f Meditation). ఇచ్చేట 
గానుడు, "ఎట్టి విషయమును చింతింవరాదు" (న కించి దపి చింతయేత్‌) అని చెవ్వు 
రింవదగి యున్నది. ఆత్మయందు నామము రూవము మొదలుగా ఏవిశేషములు లేశ 
చైతన్యమాత్రము. శ్రీరామాదులను ధ్యానించినట్లు దానిని ధ్యానించుటకు వీల 
ఇంద్రియములను నిగ్రహించిన ధ్యానయోగికి లౌకికవిషయములు చిత్తము 
)ంవవు. కాని ఈశ్వరునకు నంబంధించిన విష్ణువు శివుడు మొదలగు దేవతలయొక 
రూవములు, నృష్టిస్థితిలయాదుల కర్తత్వమొ నర్వజ్ఞత్వము నర్యశక్తిమత్త పవ 
అగు విశే షములు' కోచుచుండును. అట్లు తోచుచున్న ప్రతిభావమును, *ఇ। 
కాదు; ఇది ఆత్మకాదు" (నేతి నేతి- న ఇతి) అని తొలగించుకొనుచు దాని 
రింపకుండ మనన్సును నిలుపుటయే ఆత్ముధాగ్టనము. ఆవిధముగ 
విశేషములను నిషేధించుచున్నప్పుడు, అన్నియు తొలగిపోయినతరువాళి 
ఏంచుటకు ఏమియు లేక, గాఢనిద్రయందు వలె, చిత్తము కూడ తొలగిపోవును 
ఏడు అన్నింటిని నిషేధించుచు వానికి సాక్షియై యున్న తానే ఆత్మన్వరూవుః 
లును. ఇదియే ఆత్మ నంస్థితి లేక ఆత్మ నిష్ట. 


ఇట్లు యోగము సిద్దించినప్పుడు నిరతిశయమైన లేక ఆత్యంతికమైన నుఖమ 
ను. దీనినే ఆత్మానంద మని బ్రవ్మోనంద మని చెప్పుదురు. దేనికంటె మించిన 
డదో అది నిరతిశయము. ఆత్మ నిష్టవలన కలిగిన నుఖముకం కొ మించినది, ఇంకన 
నుఖమును లేక ఆనందమును, పొందవలసియున్న దను తలంవు కలిగినచొ 
వికి కలిగిన నుఖము నిరతిశయము కా దనుట న్పష్షము. అట్టి యోగికి యోగసిక్ల 
లేదన్నమాట! నిరతిశయమైన నుఖమును పొందినవాడు అంతకంటె అధికమైన 
ందమేదో యున్నదని తలంవడు ; ; మవోదుఃఖము కలిగినప్పుడు కూడ అతడ 
ఎమ నుండి చలింవడు. 


ఆత్మనిష్టునకు దుఃఖములు కూడ కలుగునా? ఆత్మ నిష్టసిద్ధించినంతనే శరీరము 
ప్రార్‌బ్ధము ననునరించి అది యున్నంతవజకు దానికీ నరబంధించిన నుఖదు;। 
ఎకలుగుచునే యుండును. అప్పు డతడు, "ఇవి యన్నియుకేవలము మనోవృత్తులే 
"న్జరూవము కాదు : ఆనందమే నా న్వరూవము అను దృఢనిశ్చయముతో 
రూ పమునుండి చలింవడు. బంధుమితాదులవియోగమున దుఃఖము 


187 


కలుగుచున్నను, మహారాజునకు తాను మవోరాజు నను భావము ఎట్లు పోదో, ఆ 
ఆత్మనిమ్ధనకు కూడ, "“నాన్వరూవము ఆనందమే" అను భావము పోదు అందువల! 
ఇట్టీ దుఃఖములయొక్క నంయోగమునుండి వియోగమును పొందుటయే, అనగా వా 
దూరముగ నుండి వానిని చూచుచుండుటయే యోగ మని భగవానుడు నిర్దేశించెను. 


ఈ యోగసెద్ధి కలుగువఅకు కర్మయోగదశయందు ధ్యానయోగాభానమునం 
కూడ సాధకునకు మేఖదుఃఖములు కలుగుచునే యుండును. అందువలననే భగవాను 
"వానిని నహించుచుండుము" (తాన్‌ తితీక్షన్వ భారత) అని ముందుగానే "హెచ్చరి! 
యున్నాడు. అట్లే కావుకోధములో దుఃఖములో ఉప్పెనవలె వ 
ముంచుచున్న వుడు సాధకుడు, "ఈ యోగము ఇంకను సిద్ధింవలేదే ! దీనిని సాధించ 
నావలన కాదు" అని నిర్వేదమును పౌంద రా దని, "గురువుయొక్క ఈశ్వరునియొ 
అనుగ్రవాముచేత నేను ఎప్పైనను ఎప్పటిక్రైనను దీనిని సాధింవగలను, మోక్షము; 
ఇంకొ కమార్లము లేదు" అనే నిశ్చయముతో యోగాభఖ్యానమును కొనసాగించు? 
యుండవ లయు నని ఇచ్చట భగవానుడు ఉద్చోధించుచున్నాడు. 


గీత 


జ్ఞాను లందజు వ్యవవారదూరులై యుండరు. అనేకులు జ్ఞానసిద్దు పులయ్యును నై న 
బ్రవ్మారగ్టముననో గృవాన్థ జీవితముననో వాన ప్రన్థమునందో* వర్గా శ్రీమధర్మముః 
పాటించుచు వర్తించుచీందురు. వారు పంక ఎట్లు వర్తించుచున్న 
వారిచిత్త వృత్తి ఏకరూవముననే యుండు నని భగవానుడు ఉద్భాటించుచున్నా 
"యోగి ఎల్లయెడల నమదర్శనుడ్డై నకల భూతములయందు తనన్వరూవమ 
తనయందు నకల భూతములను చూచుచుండును. ఎల్లయెడల నన్ను, నాయ 
నర్వమును చూచువానికి నేను దోచరించుచునే యుండును ; నాకు అతడు దో 
మగుచునే యుండును. ఏకత్వము నవలంబించి నర్వభూతములయం దున్న న 
పొందుచున్నవాడు ఎన్ని వ్రకారముల వర్తించుచున్నను నాయందే యుండును. అర్జు 
నకల భబాతములయందును నంభివించు నుఖముగాని దుఃఖము గానీ త, 
నంభవించుదానితో నమానముగా చూచువాడు యోగులలో శ్రేష్టుడు". 


శో|| నర్వభూతన్థ మాత్మానం నర్వభూతాని చాత్మని | 
ఈక్షతే యోగయుకా రాణా నర్వత్ర నమదర్శనః || 

శో యో మాం వశ్యతి నర్వత్ర నర్వం చ మయి వళ్యతి | 
త స్యావాం న ప్రణశ్యామి న చమే న వ్రణళ్యతి || 

శో నర్వభూతస్థితం యో మాం భజ త్యేకత్వ మాతః | 
నర్వథా వర్లేమానో౭పి న న యోగీ మయి వర్తతే | 


188 


శో|| ఆత్మావమ్మేన నర్వత్ర నమం వశ్యతి యో౭ర్జున | 
నుఖ వా యది వా దుఃఖం న యోగీ వరమా మతః || 32 


శ్రీమవోభారతే - భీవ్మవర్వణి - అధ్యాయః - 30 
విజయ ప్రభ 


ట్రవ్మామొదలుకొని స్టా సావరములవజకు అనంఖ్యాకములైన భూతము లున్న వి. 
లెక్క పెట్టుటకు వీలు లేనన్ని భేదములు కల భూతములయందు అన్నింటను 
ఏకరూవముగా నున్న తన న్వరూవమునే యోగి చూచును. అంతే కాదు. అతడు ఆ 
భూతము లన్నియు తనయందే ఉన్నట్లుగా కూడా తలంచును. ఒకవ్రుక్తియందు 
నకలభూతములు ఎటు ఉండును? న్వవ్నమున తనమనన్సునందే నర్వవిశ్చము నకల 
భూతములు ఎట్లు గోచరించుచున్నవో అట్లే జాగ్రద్దశయందు కూడ అవి యన్నియు 
మనన్సునందే " గోచరించుచున్నవి. త్‌న మనన్సు ద్వారా ఎవనికి ఏడి 
గోచరించుచున్నదో అదియే వాని వ్రవంచము. మనన్సు వనిచేయుచున్న వుడు అది 
వానికి గోచరించుచు, మనన్సు వు నిద్రావన్ధ యందు గోచరించుట లేదు. అది 
మనన్సు ఉన్నప్పుడు ఉండి, లేనప్పుడు వానికోలేకుండ పోవుచున్నది. కావున 
(వతివ్యక్తికి వాని మనస్సే వాని ప్రపంచము. కావున జ్ఞాని నకలభూత ములు 
తనమనన్సునందు గోచరించుచున్న ప్రతివింబమాత్రములుగో తనయందే ఉన్న వని 
తలంచును. అనేక భేదములతో గోచరించుచున్న యఖిలభూతములయందు అతడు 
నమమునే దర్శించును. నిర్విశేషమైన బచ్మాము లేక ఆత్మయే నమము. 


నమదర్శనమును ఇట్లు యోగసిద్దుడైన జీవుని విషయమున నిర్దేశించి వెంటనే 
భగవానుడు తనవిషయముగా! నకలభూతీములయందు ఈశ్వరుడైన తన్ను, తనయందు 
నర్వాభూతములను చూచువాడు, తనయందే వర్తించు నని, అనగా మోక్షమును పొందు 
నని చెవ్పుట గమనింవదగియున్నది. అనగా ముక్తుడైన జీవుడు ఈశ్వరుడే అని ఆయన 
ఉదా ౨ టెంచుచున్నా డన్నమాట. 


ఎన్నివిధముల వర్తించినను జ్ఞాని భగవంతునియందే ఉండు నని చెప్పుట 
ఎందులకు ? జీవన్ముర్తుడై డెన జ్ఞాని అధర్జుముగవర్తి ంచునా? జ్ఞానులు ధర్మమార్లముననే 
వర్తించుచున్నను అజ్ఞులకు అది గోచరము కాదు. వారు జ్ఞానులను అధర్మవర్తనులుగా 
నిరూపించుచు నిందిరీచుచుందురు. అందువలన జీవన్ముక్తుల జ్ఞానము గాని ధర్మము 
గాని మాజుదు. వాలిచేత నిందింవబడిన శ్రీరాముడు, దుర్యోధనాదులచే నిందింవబడిన 
న్‌ శ్రీకృష్ణుడు ఎల్లప్పుడే ధార్మికులే బ్రవ్మానిష్టలే. లోకుల దృష్టిలో ఎెన్ని విధములుగా 
నైన వరి ర్రించుచున్న ట్లు రోచరించుచున్నను జీవన్ముక్తులు ఎల్లవ్చుడు బ్రవ్మానిమవ్థలే. 


189 


నకలభూతములయొక్క నుఖదుఃఖములను తన నుఖదుఃఖముల వంటివిగాగ 
తలంచుచు ఏభూతమున కైనను హింన తలపెట్టనివాడు యోగులలో డ్రేష్ట డన్‌ 
చెవ్పుటవలన, అది నకలమానవులు గ్రహింవదగిన పరమధర్మ మని శ తాం 
మవోభారతమున తిక్కన గారు దీని నిట్లు వర్ణించిరి. 


కం|| ఒరు లేయవి యొనరించిన 
నరవర! యప్రియము తనమనంబున కగు, దా 
నొరులకు నవి సేయ కునికి 
వరాయణము వరమధర్మవథముల కెల్లన్‌ || 


గత 


నమదర్శనమునుగూర్చి విన్నంతనే భగవానుడు ఊహించినప్లే అర్జునునకు "ఇడ 
సాధ్య మగువని కాదు" అను నిర్వేదము కలిగినది. కాని భగవానుడు చెవ్పుచుండగా 
"ఇది యసాధ్యము" అని యర్జ్హునుడు అన లేకనందేవాము నిట్లు వ్రకటించినాడు. "కృష్టా 
నమత్వవూర్వకముగా నీవు చెప్పిన యీ యోగము మనన్సున స్థి సిరముగా నిలుచు నో 
నాకు తోచుట లేదు. మథన్సు చంచల మగుటయే కాదు, ఇంద్రియములను శరీరమున 
మథించునట్టిది, బలము కలది, దృఢ మైనది. వాయువును వలె మనన్సును నిగ్రహించుé 
మిగల దుష్కర మని తలంచుచున్నాను". 


శో| యో౭యం యోగన్త్న్వయా ప్రోక్త స్సామ్యేన మధునూదన | 
ఏత స్యావాం న వశ్యామి చంచలత్వాత్‌ స్థితిం స్థిరామ్‌ || 33 


శ్లో చంచలం హి మనః కృష్ణ వ్రమాధి బలవ ద్భృఢమ్‌ | 
త స్యావాం నిగ్రవాం మన్యే వాయోరివ నుదువ్కరమ్‌ || 34 


శ్రీమవోభారతే - భీవ్మవర్వణి - అధారాయః - 30 
విజయ ప్రభ 


నమదర్శనము జ్ఞానయోగసిద్ధికి లక్షణము. శతువులయందు మిత్రులయంద 
నర్పవాామ్రాదులయందు అన్ని భూతీములయందును నమముగా బవ్మామున్న దన 
భావన కలుగుటయే దుర్గటము. వలుమారు దానినిగూర్చి భావంచుచుండుటవలన 
మనన్సునందు ఆభాటీము కొంచెము బలవడినట్లున్నను, మ 
నర్వాదులవల్లనో హాని నంభవించునవుుడు ఆభావము సలుచుట దుర్గటము. 
జ్ఞానయో గలక్షణము నంగతి ఎట్లున్నను దానికి సోపానమైన భ్యానయుయునంద 
ఇరీద్రియములనుండి మనన్సును మరలించి విమువునందో భీవునియందో నిలువుటయైన 


190 


[మా ? ఇంద్రియములను శరీరమును రాగద్వేషాదులతో మథించుచుండుయే 

వృాయొక్క న్వభావము. అది మిగుల బలము కలది యగుటచే దానిని నివారించు! 

ము కాదు. అది యత్యంతము దృథఢమైనది యగుటచే దానిని 'భేదించుటయ 

యు కాడు. వాయువును మూట గట్టుటవలె మనన్సును నిలువుట దుర్హట మనుః 

ర్హునుడు ధ్యానయోగమునకు మొదటి మెప్టైన మనోనిగ్రవామే అసాధ్యమని 
యును వ్రకటి బం. 


తవన్సు చేసి ఈశ్వరునివలన పాశువతాన్తమును పొందిన యర్భునునక 
ఎగవాము దుష్కరమా ? తవన్సు వేలు. ధ్యానయోగము వేలు. పాశువతాన్తమున 
దింవవలౌ నను వట్టుదలతో అర్జునుడు పెక్కు నియమములతో ఈశ్వరుని 
చి మెప్పించినాడు. అందు ప్రత్యక్షముగా వలమున్నది; ధ్యానించుటక 
ఏని నామరూవము లున్నవి. అవ్వు డతడు ధ్యానసిద్ధి కొఅకు పాణాయామమున 
“యు గావించి మనన్సును ఈశ్వురునియందు నిలిపియుండును. ఇవ్పుడు కృష్ణుడు 
మన్న ధ్యానయోగమునకు చిత్తనుద్ధి తప్ప ఫల మేదియును లేదు. మతియీను 
యామమును అవలంబించి మనస్సేను ఇంద్రియములను నిగ్రహింపుు మని 
' బెవ్చుట లేదు. అభ్యానముచేత, విషయభోగములయందలి దోషములను 
ఎచుచు వివేకమువలన కలుగు వైరాగ్యముచేత, ఇంద్రియములను మనన్సును 
ంవు మని ఆయన చెప్పుచున్నాడు. ప్రాణబర్శ్గధనముచేత మనన్సును నిలువుట 
ను వట్టుకొని బుట్టలో పెట్టుట వంటిది. మూత తెజచినంతనే అది 
వకారముగా విషయములతో విజృంభింపగలదు. వైరాగ్యముచేత మనన్సును 
ంచుట పామునకు విషమును పిండి కోరలు పీకీ వేయుట వంటిది. అది వూర్వము 
ఏంచుచున్నను అది ఎట్టి అవకారము చేయలేదు. తవన్సులు చేసి వరములు 
ఏంచుకొనువారు ఆనమయమున బలవంతముగ ప్రాణమును కుంభింవజేసి 
jp నిలువుకొందురు. తవన్సు ముగిసినంతనే మనన్ఫ్సు మరల యథావూర్వము గ 
భో గములయందు (పవర్తించుచునే యుండును. ఉవవానము చేసినవానికి 
_ ఆకలి, భోజ్యవదార్థములయందు అభిలాషయు రెట్టింవు అగునట్లు, తవన్సు 
ఎనవానికి భోగాభిలాష తీవ్రముగనే యుండును. తవన్సు చేసినవానికి వరములు 
నేకాని చిత్తవృత్తి యందు కొంచెము కూడ మార్పు కలుగదు. ధర్మతత్త ప్రముల 
) గాని, వివేకము గాని, విరక్తి గాని, కొంచెము కూడ పెరుగదు. తవన్సునకు 
ము రాగద్వేషములు ఎట్లున్నవో తరువాత కూడ అవి అప్లే యుండును. ఈ 
ము అర్జునునకు అనుభవసిద్ధమే. తవన్సూవలన అతనికి పావవతానస్త్రము మాత్రమే 
వది కానీ చిత్తమున వివేకజ్ఞానవైరాగ్యములయందు వృద్ధి గాని, ప్రేయాప్రియల 
మున రాగద్వేషములయండిీక్లీ కీణత గాని నంభవింవ లేదో అందువలననే అతడు 
) వివేకవైరాగ్యములతో మనన్సును నిగ్రహించుట, గాలిని మూట గట్టుటవతె, 
, మని నిర్వేదమును పొందుచున్నాడు. ఇది ఎంత కష్టమో ధ్యానయోగమును 
)వబూనిన వారి కందజకును తలియును. 


191 


గత 


అర్జునుని నిర్వేదమును నివారించుచు భగవానుడు ఇట్లు చెప్పెను. "అర్జునా! నీ 
చెప్పినట్లు మనన్సు చంచలమే ; దానిని నిగహించుట దుర్తటమే. అయిన 
అఖాస్టనముచేత వైరాగ్యముచేత దానిని పట్టుకొ నవచ్చును. మనను] 
నిగహింవనివానికి యోగమును పొందుట దుర్హటమే ;, అయిన 
అభాస్టనవైరాగ్యములచేత మనన్సును నిగ్రహించి ప్రయత్నించుచున్న వాడు దాని 
ఉపాయముచేత పొందగల డని నా యధి|పాయము'". 


శో|| అనంశయం మవోబావో ! మనో దుర్నిగ్రవాం చలమ్‌ | 


అభారిసేన తు కాంతేయ వైరాగ్యేణ చ గృవ్యాతే || 3 
శో|| అనంయతాత్మనా యోగో దుష్టావ ఇతి మే మతిః | 
వశ్యాత్మనా తు యతతా శక|ో౭వావ్ను ముపాయతః || 3 


శ్రీమవోభారతే - భీవ్మవర్వణి - అధ్యాయః - 30 


అభ్యాన మనగా ధ్యానమునకు విషయమైన విష్ణుశివాదులందు గా 
ప్రణవమునందు గాని ఆ విషయముల కనుకూలములై న్‌ భావవరంపరల: 
పొందుచుండు. వైరాగ్య మనగా ప్రత్యక్షములైన యీ లో కభో గములంద 
ఆ ప్రత్యక్షములైన న్వర్గభో గాదులయందును దోషములను చూచుండుట చేత విర 
నొందుట. 


భగవంతుడు ప్రోత్సహించుచున్నను అర్జునునకు ఈయోగమును సాధించు 
ఈ జన్మలో సాధ్య మగునా అను నందేహము వీడ లేదు. ఉత్తమలోకప్రాప్తి 
సాధనములైన యజ్ఞాదికర్మలను ఈ యోగమునకు ఆశవడి వడలుకొన్నచ్‌ 
ఈయోగము ఈ జన్మలో సిద్ధిపొందని యెడల సాధకునిగతి ఏమగు నను నంశయ ముక 
అర్జునుడు శ్రీకృష్ణునిట్లు ప్రశ్నించెను. "కృష్ణా! ఒకానొకడు యోగమున శ్రద్ధ కల: 
డయ్యును చక్కగా ప్రయత్నింవ లేక పోవచ్చును. అట్టివాడు (జీవితాంతమువణక 
యోగేన ంసిద్ధిని పొంద లేక యోగమునుండి చలించీన మనన్సు కలవా డైనచి 
(మరణించిన కేరువాత ఏగషిని పొందును? బవ్మమును పొందు మార్గమునందు వ 
విమూఢుడై, కర్మనిష్టనుండి యోగనిష్ట నుండి భ్రంశమును పొంది, ఎందు: 
ఆశ్రయములేక, చిందరవందరలైన మేఘమువలె నశించునా ?" 


శో అయతిళ్ళ ఎద్ధయోపే ఫేతః యోగా చ్చలిత మాననః | 


అప్రావ్య యౌగనంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి || 3 
శో|| కచ్చి న్నోభయ వి భ్రష్ట అక మివ నశ్యతి | 
అఫప్రతిషో మవాబావో విమూఢో బ్రవ్మాణః వధథి || 3 


శీమవాోబారతే - వీష వరొణి - అదాకయః - 30 


192 
విజయ ప్రభ 


ఇచ్చట శ్రద్ధ యనగా, యోగము ఎవ్పటి కైనను తవ్పక ఫలించు నను విశ్వానమ 
'దు మంచిదే కావచ్చును. కాని రోగము ప్రబల మైనచో, అది వనిచేయుటకు ముం; 
) మరణింవవచ్చును. అప్లే బవ్మాప్రాప్తికి యోగము నమర్థమైన సాధనమే. కా 
)ని అవలంబించియు ఒకోనొకడు ఎన్నో కారణములవలన చక్కగా ప్రయత్నిం 
పోవచ్చును. యోగమును నిరోధించు రాగద్వేషాది నంస్కారములు వ్రబలము 
హొగము భలింవక' పోవచ్చును. అప్పుడు మరణించినచో వానిగతి ఏమగును 
కాది కర్మలను చేయకుండుటవలన న్వర్గము కలుగదు. యోగము స్‌ ల 
స్మ ప్రాప్తి లేదు. కాబట్టి వాడు రెంటికిం జెడి నశింపక తప్పుదు. వేఘవ 
ందాయముతో కూడి ఒకచోట నుండి మజీయొకచోటికైన పోవలె, లేక విడివడినచ 
ముగా నైన రూపొందవలె ; అట్లు కాక అది విడివడి గాలికి లోనైనచో ముక్క 
యోజనముగా నశించును. సాధకుడు నశించుట యనగా అభ్యుదయమునక 
క్షమునకు దూర మగుట. 


గీత 


ఆ నంశయమును భగవానుడు ఇట్లు తీర్చెను. "అర్జునా! అట్టివానికి ఈలోకము, 
వరలోకమున గాని వినాశము ఉండనే ఉండదు. శుభకార్యముల నొనరించువాథి 
కెనను దుర్గతిని పొందడు. యోగభత్టడు, వుణ్యకార్యములు చేసినవారు పొందునః 
ములను పొంది అచ్చట “పెక్కు నంవత్సరములు ఉండి, వవిత్రులు శ్రీమంతులున 
ఎన వారి యింటియందు జన్మించును ; లేక ధీమంతులైన యోగులకులమునం।; 
,౨పవచ్చును. ఈలోకమున ఇట్టి జన్మ దురభతరము నుమా! వూర్వదేవాముత్‌ 
ాదించినబుద్దిని అవ్పుడు పొంది, దానితో మరల నంసిద్ధికొజుకై యత్నించున 
వ్యాఖభ్యానమునకు వశుడై అతడు యోగమార్గమువైవునకే ఆకర్షింవబడును 
గముయొక్క న్వరూపమును తెలిసికొ నగోరి దానిన్‌ అభ్యసించువాడు కూ 
క్తకర్మానుష్థాన వరుడైన వానిని మించిపోవుచున్నాడు. ప్రయత్నపూర్వాకముగ 
గమును అభ్యసించువాడు పావరహితుడై అనేకజన్మలయందు కొంచామ 
చెముగా నంపాదించుచున్న నంస్కారముల నముదాయముచేత ఆత్మతత్త పమున 
ది దానియందు సిద్ధుడై, ఆజ్ఞానముచేత మోక్షమును పొందుచున్నాడు. 


తావనులకంటు జ్ఞానులకంటె కర్మానుష్థానవరులకం కొ యోగి అధికుడు. కావున 
రా! నీవుయోగి వగేము. శ్రద్ధకలవాడై నాయందే చిత్తమును నిలిపి సేవించువాడ 
ఛలలో అందణకంకును శ్రేష్టుడు", 


193 
శో పార్గ నై వేవా నాముత్ర వినాశ న్తన్య విద్యతే | 
న హి కళ్యాణకృ త్కళ్ళి ద్దుర్గ్ణతిం తాత గచ్చతి || 4 


శో ప్రావ్య వుణ్యకృతాం లోకా నుషిత్వా శాశ్వతీ నృమాః | 
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్థోః భిజాయతే | 4 


శో అథవా యోగినా మేవ కులే భవతి ధీమతామ్‌ | 
ఏత ద్ధి దుర్గభతరం లోకే జన్మ య దీదృశమ్‌ ॥ 4 


శో|| తత్రతం బుద్ధి నంయోగం లభతే పౌర్వదైహికమ్‌ | 
యతతే చ తకో భూయ న్సంసిద్భౌ కురునందన | 4: 


శో పూర్వాభాసేనతే నైవ హ్రియతే వ్యూవశో౭పి నః | 
జిజ్ఞాను రపి యోగన్య శబ్దబవ్మోతి వర్తతే || 44 


శో ప్రయత్నా ద్యతమాన న్తు యోగీ నంశుద్ధకిల్చిషః | 
అనేకజన్మనంసిద్ధ న న్తతో యాతి వరాం సితికీ || 4: 


శో తవస్విభో్యో౭ధికో యోగి జ్ఞానిభ్యో పి మతో౭ధికః | 
కర్మిభ్య శ్చాధికో యోగీ తస్మా ద్యోగీ భవార్డున॥ 4( 


శో యోగినా మపి నర్వేషాం మద్దతే నాంతరాత్మనా | 
శ్రద్ధావా న్భృజతేయో మాం న మే యుక్షతమో మతః || శ 


శ్రీమవోభారతే భీవ్మవర్వణి - అధ్యాయః - 30 
విజయ ప్రభ 


వేదమును అధ్యయనము గావించిన తరువాత కొందజు న్వర్గాధివలములను కో, 
యజ్ఞయాగాదులను అనుష్టించుచుందురు. మజికొందణు న్వర్గాదివలములకం* శ 
బ్రహ్మానందము కొన్ని వేలరెట్లు అధికమైన దని తైత్తిరీయములోని ఆనందవః! 
మొదలగువానివలన తెలిసికొని, యజ్ఞాదులను ఆదరింవక్క బ్రహ్మానందమునక 
సాధనమైన యోగము నవలంబింతురు. కాని వారు ఏ కారణముచేత నైనను యోగసిద్దిః 
పొంద తేక మరణమును పొందవచ్చును. అట్టివారు యోగభ్రష్టు అగుదురు. అయినోన 
అప్పటివణజకును యోగమార్గమునందు వారు  కావించినకృషియే వ వుణ్యాభలమై వారిని 
యజ్ఞాదులను అనుష్టించినవారు పొందునట్టి లోకములకు చేర్చును. వారు యజ్ఞములన 
గావిలీచినవారితోపాటు ఆ యా లోకములలో యోగసాధనవుణ్యవిశేషేముచే4 
చిరకాలము భోగముల ననుభవించుచు నుందుకు. అక్కడ ఆవుణ్యములో కెంచెమ 
మిగిలి యుండగా, ఆవుణస్థశేషముతో భూమియందు మరల జన్మింతురు. ఆశేషమునంద 


194 


భో గార్డమైన నంన్కారమును అధికముగా కలిగినవారు, వవిత్రులు శ్రీమంతులును 
అయిన్‌ హరి కుటుంబములలో జన్మింతురు ; దానియందు యోగవరమైన 
ను అధికముగా కలిగివారు ధీమంతులైన యోగులకుటుంబములలోనే 
న వునర్జవ్మమును పొందువారిలో అనేకులకు మనుష్య జన్మము నులభము 
అవచ్చు ను; వారిలో కూడ నుకృతము అధికముగా కలిగినవారు శ్రీమంతుల యిండ్లలో 
వ పొందవచ్చును. కాని వవిత్రులైన శ్రీమంతులకుటుంబములలో జన్మను 
ందుట దుర్లభము. ధీమంతులైన యోగులయిండ్లయందు జన్మమును పొందుట 
దురభతరము, "అనగా మిగుల దుర్లభము. 


గా 


య స 


te 


దీనినిబట్టి యోగసాధన నపుణ్య విశేషమువలన, యజ్ఞాదులను ఆచరింవక 
పోయినను న్వరాదిలోకభో గములు కలుగు నని న్పష్ట మగుచున్నది. అంతే కాదు. 
కర్మనిమృల కంటు యోగసాధకులకు వునర్జన్మమునందు ఆధికము కలుగుచున్నది. 
న్వర్గాదిలోకములనుండి తిరిగి వచ్చినవారు మరల శ్రీమంతులయిండ్లలో, అందులో 
వవిత్రములైన కుటుంబములలో జన్మింతు రని చెప్పుటకు వీలు లేదు. 
న్వర్గాదిభోగములను కలిగించిన వుణ్యవిశేషము వ్యయమ్చానయంతనే వారి 
వూర్వజన్మములందు పావము అధికముగా నున్నచో దానివలన వారు వశుపక్ష్యాది 
హీనజన్మలను కూడ పొందుదురు. కాని యోగసాధనవరులు అట్టి దుర్గతిని పొందరు. 
వారు ధీమంతులైన యోగులయిండ్ల యందో, లేక సాధనభలము తక్కువగా నున్నచో 
వవిత్రులైన శ్రీమంతులకుటుంబములయం దై దైనను జన్మింతురు. అనగా యోగమార్గమున 
సాధనము ఆరంభ మైనంతనే వూర్వజన్మకృతమైన పావము నశించు నన్నమాట. 
సాధారణముగా పావము కష్టదుఃఖానుభవముచేతనే తొలగును; లేకన్వర్లాదిభలములను 
కోరకుండ, కేవలము ప్రాయశ్చిత్త దృష్టితో బ్రవ్మావాత్యాదిమవోపావనివారణమునే 
ఉద్దేశించి యజ్ఞాదికోర్మ ములను “అనుష్టించినచో తొలగిపోవును. మజీ 
యోగసాధనపరోనకు పావము నళించుచున్న దన్నచో, యోగసాధనము 
యవోపావమును నివారించునట్టి వేదోక్తమైన కర్మానుష్థానముతో నమాన మన్నమాట. 


యోగన్వరూవమును తెలిసికోవలయు నని వయత్నించువాడు శబ బ్దబ్రవ్మామును 
అతిక్రమించుచున్నాడని భగవంతుడు చెప్పుట గమనింపవదగియున్నది. శబ్దరూవముగా, 
జానరూవముగా బ్రవ్మాము రెండు విధములుగా నున్నది. ఉఅక్షరన్వర మరత్రాత్మకమైన 
వేదము శబ్ద టహ్మము. అది అనుశాసించునట్టి విధినిషేధములు, (వ్రకటించునట్టి 
యజ్ఞదాన =కవో విశేషములు, ప్రాయక్చిత్తవిధొనములు, వానియనుషానములు, 
తత్టలభోగములు, తత్త్వబోధక వాక్యములు, ఆ వాక్యశ్రవణము అనునిది యంతయు 
శబ్ద (బ్రహ్మమునకు 'నంబంధించనదయే: వేదాంతవాక్యోశ్రవణమునకు పిమ్మట 
జరుగునట్టి ఉపాననలు మనన నిధిద్యాననములు జ్ఞానరూవ బ్రహ్మమునకు 
నంబంధథి రచినవి. కర్మయోగమువలన చిత త శుద్ధిని నంపాదించి, 
నర్వకర్మ నంన్య్యా॥ నపూర్వికముగా ధార్టనయోగమును అవలంబించినంతనే 


195 


జ్ఞానబవ్మామున వ్రవేశించినవా డగును. ధ్యానయోగన్వరూవమును తలిసికొనదడో6 

ఆయోగమును అవలంవించినవాడు శబ్బబ్రవ్మా మును అతిక్రమించును. శబ్బబవ్మాము 
జ్ఞానబహ్మము అనునవి ఒక విద్యాసరణియందే (course of education) రెండ 
తీరగతులవంటివి. క్రింది తరగతిలో ఉత్తి ర్లుడైనవాడు "పెతరగతిలో టవేశించినే 
కర్మానుషాన కర్మ యోగములవలన చిత్త వద్దని ఏమౌందినచో శబ బ్లబవ్యామను తరగతిలా 
ఉత్తీర్డు డగును. అతడు ఆతరగతిని వీడి 'ధ్యానయోగమును అవలందించినంతః 
జ్ఞాన బ్రవ్మాము అనుతరగతిలో ప్రవేశించినవా డగును. పై తరగతిలో వ్రవేశించినవాడ 
ఆతరగతిలో ఏకారణముచేతనై న ఉత్తీర్ణుడు కాలేకపోయినచో, మరల ఎన్ని 
వర్యాయములైనను పై పై తరగతిలోని పాఠ్యాంశములనే (subjects) మరల మరః 
వఠింపవలెకాని క్రింది తరగతిలో నికి వె పోవలసిన వని యుండదు. అల్లు శబ బ్ల బ్రవ్మ మన 
తరగతియందు ఉత్తీ ర్గుడై డై జ్ఞాన బ్రహ్మమునకు నంబంధించిన ధ్యానయోగమన 
తరగతియందు ప్రవేశీంచినేవాడు, మొదటి తరగతిలో అవలంబించుచుండి 
కొర్మానుషానమును వీడి, తననమయమును శక్తిని ధార్థినమునందే వినియోగింవవల. 


"తావనులకంట జ్ఞానులకం టొ కర్మానుష్థావరుల కంశకు యోగి అధికుడు" అః 
Me చెప్పుట వలన కర్మానుష్థానముజోపాటు తవన్సు, శ్రవణ మొనరిం+ 
జ్ఞానమును నంపాదించుట, కోరోయోగములోని యంశములే యని స్ప 
పం కావున ఇచ్చట జ్ఞా జాను లనగా శ్రవణమాత్రమున జ్ఞానమును హపౌందినవార 
అని (గహింవవలె. 


"నాయందే చిత్తమును నిలిపి నన్ను సేవించువాడు యోగులలో అందజకం కున 
శ్రేష్ణుడు" అని భగవానుడు చెప్పుట గమనింవదగియున్నది. శ్రవణ మొనరిం+ 
ఖాన న్రేజ్ఞానమును నంపాదించివారు అందటు నిర్విశేషము, వైతన్యమాత్రమును అయి: 
యాత్మన్వరూవమును ధ్యానించుటకు నమర్ధులై యుండరు. అట్టివారు భగవంతు; 
ద్విభుజునిగానో చతుర్భుజునిగానో లేక విశ్చరూపునిగానో ధా్టనింవవచ్చును. & 
ధ్యానాభారనమువలన మనన్సునకు ధ్యానమునందు స్థిరత్వము కలిగిన తరువాతి 
భగవంతుడు తనకు యథార్థమైన న్వరూవమునుగా చేప్పిన ఆత్మన్వరూపమున 
ధ్యానింవవలె. విశ్చ్వరూవ ప్రేదర్శనమునకు మందే ఆయన తనన్వరూవమును ఇట్ట 
నిర్దేశించెను. "నేను నర్వభూతములయొక్క హృ్‌దయములందు ఉన్న ఆత్మను' 
భూతములకు నేనే ఆదిని మధ్యుమును అంతమును", 


* శో అవా మాత్మా గుడాకేశ నర్వభూతాశయస్థితః | 
అవా మాదిశ్చ మధ్యం చ భూతానా మంత ఏవ చ| 20 


శ్రీ మవిభారతే - భీష్మవర్వణి - అధాకాయః - 34 (గీత. 10) 


196 

యోగులలో, వరమేళ్వరుని విష్ణువు ఖివుడు మొదలగు నామరూవములత్‌ 
ధాస్టనించువారికం టె, నర్వజ్ఞత్వము నర్వశక్తిమత్త కిము మొదలగు గుణములత్‌ 
ధ్యానించువారు అధికులు ; వారికంటె, "బహ్మోదిస్తంబవర్యాంతముగ 
నకలభూతములయందు ఉన్న ఆత్మను నేను, నాయందే నకలభూతములు ఉన్నవి" అః 
త్‌ రా ధార్చనించువారు అధికులు ; నర్వయోగులలో గ్రేష్టులు. కాశ 
ఫలా పేక్ష లేకుండ చిత్తశుద్ధితో పరమేశ్వరుని నామరూవములతో ధ్యానించుచ 
ర మొదతీ మెట్టుపై నున్నవారు కూడ, ఫలా పేక్షతో కర్మలన 
తవన్సులను అనుష్టించువారికం కె, 'పేదాంతశాన్త జ్ఞానమును మాత్రమే నంపాదించిన 

వారికంటు అధికు లనుట నృష్టము. 


111. సొధన కలశము 


1. భగవత్సేవా కమండలువు 
(ఏ చతుర్విధ భక్తి చమసము 
గత 


" శ్రద్ధకలవాడై నాయందే చిత్తమును నిలిపి నన్ను సేవించువాడు యోగులలో 
అందజకం'ేను శ్రేమృడు" అని భగవానుడు చెప్పియున్నాడు. తన యందు చిత్తమును 
నిలిపి తన్నే సే సేవింవవేలయు నన్నచో తనన్వరూవము సాధకుడైన యోగికి తెలియవలె. 
అందువలన భగవంతుడు తన న్వరూవమును ఇట్లు నిరూపించుచున్నాడు. "వేలకొలది 
మనుష్యులలో ఒకానొకడు సెద్ధికొఅకు యత్నించును. అట్లు యత్నించుచు 
సిద్ధులైనవారిలో కూడ ఒకానొకడే నన్ను యథార్థముగా తెలిసికొనుచున్నాడు. నాప్రకృతి 
ఆండు విధములుగా నున్నది. వంచభూతములు మనన్సు బుద్ధి అవాంకారము అను 
ఎనిమిది రూవములతో నుండునది అవర్యావక్కతి. జీవరూవమున నుండునది 
పరా(పకృతి. ఈ వరాటవకృతిచేతనే జగత్తు అంతయు ధరింవబడుచున్నది. 
నకలభూతములు ఈరెండు ప్రకృతులవలననే నంభవించుచున్న వని ఎజుంగుము. 
ఈరెండు వ్రకృతుల మూలమున నేను నమన్తమైన జగత్తునకు వ్రభవము ప్రళయము 
అగుచున్నాను. నాకంటె పరమైనది మతియికటి ఏదియును లేదు. దారమునందు 
మణులవలె నాయందు జగత్తు అంతయు కూర్పబడియున్నది. సాత్తి కకములు 
రాజనములు తామనములు అను భావములచేత మోహితమైయున్న ఈ జగత్తు 'ఈ 
భావములకు అతీతముగా అవ్యయముగా ఉన్న నన్ను తెలిసీకొనలేక పోవుచున్నది. 
గుణములచే ఏర్పడుచున్న యీ నా దివ్యమైన మాయను దాటుట దుర్దటము. నన్నే ఎవరు 
శరణము పొందుచున్నారో వారు ఈ మాయను దాటుచున్నారు. 


197 


వుణ్యకర్మలను చేసినవారు నన్ను సేవింతురు. ఆర్హుడు, జిజ్ఞానువు, అర్దార్థీ జ్ఞా! 
అని వారు నాల్గు విధములుగా ఉందురు. వీరు అందజు ఉదారులే కాని జు జ్ఞాని ఆత్మయే 
అతడు యోగము నవలంబించి పరమగమ్యమవమ్షాన నన్ను పొందుట 
వూనుకొనియుండును. అనేకజన్మలయొక్క న నంస్కారములవలన తుదకు జ్ఞానమున 
నంపాదించినవాడు "నర్వము వానుదేవుడే" అని నన్ను తన న్వరూవమునుగ 
పొందుచున్నాడు. అట్టి మవోత్ముడు మిగుల దుర్లభుడు. 


తమ న్వభావములకు అధీనులై జనులు, ఆయాకోరికలు తమ వివేకమున 
వారించుచుండగా, వానిని పొందుట కొ అకు ఇతరదేవతలను ఆయా నియమములతి 
భజించుచున్నారు. న యే భక్తుడు ఏ దేవతారూవమును శ్రద్ధతో అర్చింవగోరుచున్నాడ్‌ 
ఆ యా వ్యక్తులకు దృఢమైన తదను నేనే కలిగించుచున్నాను. ఆ శ్రద్దతో వాడు 
దేవతను ఆరాధంచుచు, ఆ దెవతామూర్తినుండి, నాచేతనే అఖి ష్టములన 
పొందుచున్నాడు. అల్పమైన (పజ్జ కలిగిన యాదేవతారాధకులకు కలుగుభల వ 
శాశ్వతమైనది కాదు. దేవతలను ఆరొధించువారు ఆదేవతలనే పొందుదురు. నా భక్తుల 
నన్నే పొరెదుదురు. పుణ్యకర్మలు చేయుచు నుండగా ఎవరియొక్క పావము అధతన 
నొందుచున్నదో వారు ద్వంద్వమోవానిర్ముక్సులై దృఢటద్రతులై నన్ను భజింతురు", 


శో|| మనుష్యాణాం నవా(సేమ కళ్చి ద్యతతి సిద్ధయే 
యతతా మపి సిద్ధానాం కళ్ళి న్మాం లి త్‌ త్త్వ్వతః || 


శో|| భూమిరాపో౭నలో వాయుః ఖం మనో బుద్ధి రేవ చ| 
అవాంకార ఇ తీయం మే ఖిన్నా ప్రకృతి రష్టథా || ఓ 


శో అవ రేయ మిత స్త కన్యాం ప్రకృతిం విద్ధి మే వరామ్‌ | 
జీవభూతాం మవోబావో య యేదం సార్యతే జగత్‌ || : 


n 


శో ఏత ద్యోనీని భూతాని నర్వాణీ త్యువధారయ | 
అపాం కృత్స్నన్య జగతః ప్రభవః ప్రళ యన్తథా || £ 


శో|| మత్తః వరతరం నాన్య త్కించి దస్తి ధనంజయ | 
మయి నర్వ మిదం ప్రోతం నూత్రే మణిగణా ఇవ | 


జు క 


శో తిథి రణమయై ర్భావై రేభి నర్వ మిదం జగకత్‌ | 
మోహితం నాభిజానాతి మా మేభ్యః వర మవ్యయమ్‌ | 13 


శో దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా | 
మా మేవ యే వవ్రద్యన్హే మాయా మేతాం తరన్తి తే|| 14 


శో 


శ 


శ 
శో 
శో] 
శ్లో 


ఖో 


జిజ్ఞానువు, అర్గార్థి, జ్ఞాని అని వీరు నాలుగువిధములుగా నుందురు. 


198 


చతుర్విధా భజన్నే మాం జనా న్ఫూకృతినో అర్జున | 
ఆరో జిజ్ఞాను రార్జీ జ్ఞానీ చ భరతర్షభ ॥ 


ఉదారా న్సర్వ ఏ వైతే జ్ఞానీ త్వాక్షైవ మహోౌమతమ్‌! 
ఆస్టిత నహి యుక్తా కా తా మూ చూమే ఏ వానుత్త మాం గతిమ్‌ || 


బవూనాం జన్మనా మంతే జ్ఞానవా న్మాం వ్ర ట్రవద్యళే | 
వానుదేవ న్సర్వ మితి న మవోత్మా నుదుర్లభః | 


కామై'సై సై సై ర్హృతజ్ఞానాః ౮ ద్రవద్యన్సే ౭ న్యదేవతాః | 
తం తం నీయేమ మాస్థాయ ప్రకృత్యా నియతా న్యాయా || 


యో యో యాం యాం తనుం శ్రద్ధ యార్చితు మిచ్చతి | 
తన్య త స్యాచలాం శ్రద్ధాం తా మేవ విదధ్యా మ్యవామ్‌ || 


నతయా శ్రద్ధయా యుక్త న్న స్యారాధాన మావొతే | 
లభతే చ తతః కామాన్‌ ఎ మమైవ విహితాన్‌ హి కాన్‌ || 


అఆంతవ త్తు ఫలం తేషాం త దృవ ళ్యల్ప వే కొ థసామ్‌ | 
దేవాన్‌ దేవయజో యాన్తి మదృక్తా యాంతి మా మపి || 


యేషాం త్వంతగతం పావం జనానాం వుణ్యకర్మణామ్‌ | 
తే ద్వంద్వ మోవావినిర్ముక్తా భజంతే మాం దృఢ ద్రతాః || 


శ్రీ మవోభారళతే - భీష్మవర్వణి - అధ్యాయః - 31 


విజయ ప్రభ 


16 


19 


21 
22 
23 


28 


భగవద్భక్తులు అన్యదేవతాభక్తులు అని భక్తులు రెండువిధములుగా ఉన్నారు. 
భగవద్భక్తులు నకలథలములకొ అకు భగవంతునిపైననే ఆధారవడి యుందురు. అర్హుడు, 


శత్రువులు చుట్టుముట్టుట, భీకరములైన క్రూరమృగములు 'పైబడునుండుట 


మొదలైన పె పెద్దయావదలలో, భోయంకరములైనే వ్యాధులు వచ్చివడినప్పుడు త్మీవములైన 
భయదుఃఖములను పొందినవాడు ఆర్హుడు. "ఆ భయదుఃఖములను వారించుటకు 
"ఈలోకములోని వారు కాని, ఇతర లోకములలోని దేవతలు కాని నమర్గులు కారు ; 

వరమేశ్వరు డొక్కడే నన్ను రక్షింవ గలడు' అని వారు భగవంతునే అగ్ర ్రంతురు 
మొనలిచే ప్రాణనంకటము నొంది పరమేశ్వరుని శరణు పొందిన గజేంద్రుడు ఇట్టివాడే. 


199 


తెలిసికోవలయు నను ఇచ్చ జిజ్ఞాన. ఈ జగత్తు కంతకు మూలమైన తత్త్వమే! 
వరమేళ్ళరు డెవ్వడు అని తీవ్రమైన జిజ్ఞాన కలిగి అందులకై భగవంతునే ఆశ్రయించి 
భక్సుడు జిజ్ఞానువు. చతుర్ముఖుడు చిరకాలము భగవంతునిగూర్చి తవన్సు చేసి, ఆయ, 
ప్రత్యక్ష మైనవ్పుడు ఆయనను చూచి "దేవా ! నీవే వరమేశ్యరుడవా, లేక నీకం 
నధికుడైన వాడు ఇంకెవడైన గలడా" అని ప్రశ్నించెను. అట్టివాడు బిజ్ఞానువు, 


ఈ లోకములో నంవన్నత మహారాజపదవులు మొడలగువానిని కో 
భగవంతుని ఆశయించువాడు అర్ధార్థి. నవతి తల్లివలన అవమా ప*వఎను పొం 
మవోవదవిని కోరి భగవంతునిగూర్చి పెద ద్ద తవన్సు చేసిన ధ్రువుడు ఇట్టివాడు. 


వారము దినములలో మిగుల దయతో భగవంతుని లీలా విశేషములన 
పరీక్షిత్తునకు బోధించిన శుకుడు జ్ఞాని. 


a 


వీరందణను ఉదారులే. మవొత్ములే. కాని జ్ఞాని మాత్రము తన యాత్మన 
నకలభూతములయందును అంతర్యామిగా నున్న భగవేంతునిగా ఆలిసికొ నుచున్నాడ 
అట్టివాడు భగవంతుని పొందుటకు ప్రయత్ని ౦వ నక్కజ లేదు. కాని ఆర్తుడు, జిజ్ఞానువ 
అర్గార్థి అను మువ్వరును భగవంతునే శరణమును పొంది ఆయననే న్మరించుచే అనే 
జన్మములు గడచిన తరువాత, "ఈ జగత్తు అంతయు వానుదేవుడే" అని శుకమవార్షి వః 
తన్మయత్వముతో నుందురు. 


సాధారణ జనులు అనేక కోరికలతో, భగవంతుని ఆశ్రయింవక, ఇతరదేవతలన 
ఆశ్రయించి, కోరికలను పొందుటకై పూజలు, జవములు మొదలుగా ఎన్నో విధములన 
అవలంబించి ఎంతో శ్రమవడుదురు. దానివలన తాత్కాలికములైన ఫలములను పాం? 
కొలదిగా నంతోషమును పొందుచుందురు. వారి కా భక్తిని ఆదేవతల పూజలయంద 
(శ్రద్ధను భగవంతుడే కలిగించి వారు కోరుచున్న యావలములను కూ 
ఒనంగుచున్నాడు. ఆభలములు త్వరలో ముగిసిపోవును. అల్బమైన తెలివిగలవార 
మరల ఇతరఫలముల కెజకు ఇతర దేవతలను ఆశ్రయించుచుందురు. ఇట్లు వారి! 
నంసారము కొనసాగుచుండును. 


ఇట్టి భక్తులలో ఎవరియొక్క పావము పుణ్యకర్మలవల్ల అంతము నొందున్‌ 
అట్టివారు సుఖదుఃఖాది ద్వంద్వముల నుండి ముక్తులై ఇతరదేవతలను వీడి దృఢముగ 
భగీవంతునే భజింతురు. 


శ్రీరాముడు శ్రీకృష్ణుడు మొదలగువారిని వరమేశ్వరులనుగా (5001౪1౫6 God 
కాక మంత్రాధి షానదేవతలనుగా సీతావల్లభునిగానో ఆంజనేయవరదునిగానో 
శ్రీకృష్ణుని యశోదానందనుని గానో, రాధావల్లభుని గానో పరిమితములై॥ 
యాకారోములతో ధ్యానించువారు అన్యదేవతా' భక్తులే యగుదురు. వారి? 


200 
భావించబడుచున్న ఆదేవతామూర్తుల రూవముల ద్వారమున కూడ వరమేశ్వరుడే వారి 
కోరికలను దీర్చుచుండును. పాపవతాన్తము కొ అకు అర్జునుడు ఆరాధించిన ఈశ్వరుడు 
అన్యదేవతయే. ఒకదేవుని విషయముననే వ్రనన్నాంజనేయుడు వీరాంజనేయుడు, 
మవోగణవతి, విఘ్నేశ్వరుడు మొదలుగా భిన్న దేవతామూర్తులను ధ్యానించువారు 
అన్యదేవతా భక్షులేయగుదురు. 3 


(ఫు బహ్మ లోకగమన చమసము 
గత 


వరమాత్మయైన తన్ను ఉపాసించువారికి, ఇతర దేవతలను ఉపాసించువారికిని 
కలుగు వలమునందు గల యంతరమును భగవంతుడు ఇట్లు వివరించుచున్నాడు. 
"మధణనమయమున నన్నే న్మరించుచు శరీరమును త్యుజించువాడు నా భావమునే 
పొందుచున్నాడు. ఇందులో నందేవాము లేదు. ఎవ డెవడు ఏయే భావమును ఎల్లవ్పుడు 
చింతించుచు, మృతినొందు నప్పుడు కూడ న్మరించుచు, దేవామును వీడునో వాడు ఆ 
భావమునే పొందును. కావున అర్జునా, నాయందు మనన్సును బుద్ధిని ఉంచి 
నర్వకాలములందును నన్ను న్మరించుచుండుము ; యుద్ధమును కూడ చేయుము. నన్నే 
పొందగలవు. నంశయము లేదు. : 


మనన్సును మజియొక విషయము పైకి పోనీయక అభ్యానముచేత దృఢమైన 
యోగముతో ధ్యానించుచు యోగి వరమవురుమని పొందుచున్నాడు. మరణకాలము 
నందు భక్తితో యోగబలముచేత నిశ్చలమైన మనన్సుతో అతడు కనుబొమల మధ్య 
ణమును చక్కగా వ్రవేశపెట్టి ఇంద్రియములను అన్నింటిని నిగ్రహించి మనన్సును 
ఫ్రదయమున స్థిర మొనరించి ప్రాణమును మూర్ణమునకు చేర్చి నిలిపి నన్ను 
3 రించుచు బ్రవ్మామునకు వాచకమైన ఓంకారమును ఉచ్చరించుచు శరీరమును 
డొని పోవువాడు పరమమైన గతిని పొందుచున్నాడు. 


fp 


క్థ 


tn ఆ 


ఏకాగ్రమైన చిత్తముతో నిత్యము నతతముగా నన్ను న్మరించు యోగికి నేను 
నుబభముగా పొందదగిన వాడను అగుదును. నన్ను చేరి వరమమైన నంసిద్ధిని పొందిన 
మవోత్ములు అశాశ్వతము దుఃఖములకు నిలయమును అయిన పునర్జన్మను పొందరు. _ 
బవ్మా భువనముతో కూడ నకలలోకములలో ఏ లోకము నకు పోయినను మరల తిరిగి 
రావలసినయే యుండును. నన్ను పొందినవ్పుడు మాత్రమే వునర్జన్మ యుండదు. 


యోగులు ఏమార్ణమునందు పోయినచో మరల తిరిగిరారో, ఏమార్గమునందు 
పోయినచో తిరిగివత్తురో చెప్పెదను. అగ్ని, జో్యోతిన్సు, అహన్సు, శుక్ల వక్షము, 
ఆజుమానముల యుత్తరాయణము, కల మార్గమునందు పోయిన బవ్మావేత్తలు 
బ్రహ్మమును పొందుదురు. ధూమము, రాత్రి, కృష్ణ వక్షము, ఆయిమానవుల 


201 


దక్షిణాయనము, గల మార్గమునంము పోయిన యోగి అచ్చట చాంద్రమనమైన జ్యోతి 
పొంది తిరిగివచ్చును. శుక్లము, కృద్ణము అను ఈ రెండు మార్గములు జగత్తునం( 
శాశ్వతమైనవి. ఒకదానిచేత అనావృత్తి మజీయొకదానిచేత ఆవృత్తి కలుగును. ఈ రం! 
మార్గములను ఎజింగిన యోగి ఎవ్వడును మోవామును పొందడు. కావున అర్జునా! నీః 
అన్ని వేశలయందును యోగయుక్తు, డవై యుండుము. వేదములు యజ్ఞములు తీవన్వుః 
దానములు అనువానియొక్క అధ్యాయనానుష్మా నములవలన ఏయే భలము క కలుగు న 
శాస్త్రము నిర్దేశంచినదో ఆఫలనముదాయమును నర్వమును అతిక్రమించి, దీని 
తెలిసీకొన్న యోగి వరమైన స్థానమును పొందుచున్నాడు". 


శో|| 
శో 
శో 
శో 
శో 


శ్లో 


అంతకాలే చ మా మేవ న్మరన్ముక్తాా కళేవరమ్‌ | 
యః ప్రయాతి న మద్భావం యాతి నా నత నంశయః || 


యం యం వాపి న్మర నావం త్యజ త్యంతే కలే కలేవరమ్‌ | 
తంత మే వైతి కౌంతేయ నదా తద్భావ భావితః || 


తనా తృర్వేమ కాలేమ మా మనున్మర యుద్ధ్య చ! 
మ య్యర్పితమనో బుద్ది ద్ధిర్మా మే వైవ్య న్యనరేశయః || 


అభ్యానయోగ యుక్తేన చేతసా నాన్యగామినా | 
వరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్‌॥ 


ప్రయాణకాలే మన సాచలేన భక్స్యా యుక్నో యోగబలేన చైవ | 

(భువో ర్మధ్యే ప్రాణ మావేళ్య నమ్యక్‌ న తం వరం వురష ము పైతి దివ్యమ్‌ || 
నర్వద్వారాణీ నంయమ్య మనో వ్యాది నిరుద్ధ్యచ | 

మూర్థాన్న్యధా యాత్మనః ప్రాణ మాస్థితో యోగధారణామ్‌ || 


ఓ మి త్యేకాక్షరం (బవ్మా వ్యావారన్‌ మా మనున్మరన్‌ | 
యః ప్రయాతి త్యజన్‌ దేవాం న యాతి పరమాం గతిమ్‌ | 


అనన్యచేతా నృతతం యో మాం న్మరలి నిత్యశః | 
తస్యా వాం నులభః పార్ట ర్థ నిత్యయుక్తన్య యోగినః || 


మా ముపేత్య పునర్జన్మ దుఃఖాలయ మశాశ్వతమ్‌ | 
నావ్వువన్తి మవాత్మానః నంసిద్ధిం వరమాం గతాః | 


ఆ వనాల. లోకాః వునరావర్తినో ౭ర్జున | 
మా ముపేత్యతు కోంతేయ వునర్జ్దన్మన విద్యతే | 


i 


14 


14 


16 


202 
శో యత్ర కాలే త్వనావృత్తి మావృత్తిం చైవ యోగినః | Cs 
ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ | 2 


శో॥ అగ్ని ర్యోతి రవా చృుక్లః వణ్మాసా ఉత్తరాయణమ్‌ | VR 
తత్ర వయాతా గచ్చవ్తి బ్రవ్మా బ్రవ్మావిదో జనాః || 2 


శో ధూమో రాత్రి న్రథా కృష్ణః వణ్మాసా దక్షిణాయనమ్‌ | 
తత్ర చాంద్రమనం జ్యోతీ రోగి ప్రావ్య నివర్తతే | 2. 


శో|| శుక్షకృృ షే షే గతీ హ్యేతే జగత శాశ్వతే మతే | 
ఏకయా యా త్యనావృత్తి మన్యయా౭ వర్తతే వునః || 24 


శో నైతేనృతీ పార జానన్‌ యోగీ మువ్యూతి కశ్చన | 
తస్మా త్సర్వేయే కాలేమ యోగయుక్తో భ వార్జ్డున | 2; 


శ్రీమవోభారతే - భీవ్మవర్వణి - అధ్యాయః - 32 
విజయ ప్రభ 


భగవానుడు ఈ నందర్భమున మూడు విషయములను వివరించుచున్నాడు 
మరణించునమయమున తుదకు ఎవడు దేనిని భావించునో వాడు తరువాత ఆ భావమునే 
'పౌందును ; కావున భగవంతుని న్మరించుచు శరీరమును వీడు వాడు భగవంతునే 
పౌందును. కాని అట్లు తుదిక్షణమున భగవంతుని న్మరణము కలుగ వలయు నన్న చో 
జీవితమున నదా ఆయననే ధ్యానించు చుండవలయును. ఆ ధ్యానముయొక్క 
బలమువలన తుదిక్షణమునందు భగవంతునే న్మరించుచు శరీరమును వీడిన యోగి 
భగవంతునే పొండి వునర్ణన్మ మును పొందడు ; అనగా ముక్కు డగును. ఇది మొదటి 
విషయము. 


ఓంకారమును బ్రవ్మామునుగా ఉపాసించిన యోగి యోగబలముచేత మనన్సును 
వ్యాదయమునందు నిరోధించి, మనన్సుతో కూడ ప్రాణమును వాదయమునందు 
నిరోధించి, మనన్సుతో కూడ ప్రాణమును వాదయమునుండి కనుబొములమధ్యకు 
అక్కడ నుండి మూర్రమునకు చేర్చి అక్కడ నుండి మూర్ధమును చేదించుకొని పోయి 
వరమగతిని పొందుచున్నాడు. వరమగతి అనగా మోక్షము. కాని ప్రణవమును 
బవ్మామునుగా ఉపాసించువారు బవ్మాలోకమునకు పోయి అక్కడ చిరకాలము 
ఉండి, ఆలోకము వ్రశ్రయమునందు అంతము నొందునప్పుడు, బ్రవ్మాదేవునితో కూడ 
ముక్తిని పొందుదు రని ఉవనివత్తుల యందు చెవ్పబడి యున్న ది. ఇది రెండవ విషయము. 


203 


ఈ బ్రవ్మాలోక గమనముయొక్క ప్రాశన్త్యమును వివరించుటకే భగవంతు. 
ఈలోకమునకు చేర్చు శుక్ల్షగతిని గాక కృష్ణగతిని కూడ వస్తా వించినాడు. అగ 
జ్యోతిన్సు, అవాన్సు మొదలుగా శుక్షమార్గమునందు, ధూమము, రాత్రి మొదలు 
కృవ్షమార్గమునందు “పేర్కొనబడిన. శబములు ఆ యా దేవతల నామములు. వీ 
ఆతివాహికదేవత అందురు. అతివవాన మనగా యాత్రికులను ఒక మజిలీ నుం 
మశీయొక చుజిలీకి తీసికొ నిపోవుట. ఈ దేవతలు తమస్తానమునకు చేరిన యోగుల 
అక్కడ నుండి 'పైస్తానమునకు చేర్చుచుందురు. అందువలిన వీరు ఆతివాహికదేవత 6 
చెవ్పబడుచున్నారు. వీరిలో అవాన్సు రాత్రి మొదలుగా కాలములోని విభాగముల 
అభిమానించు దేవతలు అధికముగా నునా న్నారు. మామిడితోట అ అన్న చుడు దానియం 
మామిడి చెట్లు కాక ఇతర వృక్షములు కూడ కొన్ని యుండవచ్చును. మామిడి చె 
అధికముగా నుండుటచే దానిని మామిడితోట అని చెవ్పుచుందుము. అ్లే వీనియం 
కూడ కాలము నభిమానించు దేవతలు అధికముగా నుండుటచే, అగ్నీజ్యోతిన 
మొదలగువారు కాలాఖిమానిదేవతలు కాకపోయినను, శుక్ష మార్గము 
ఉత్తరాయణమార్గమని, కృష్ణమార్గమును దక్షిణాయన మార్గమని పేర్కోనుచుందు. 


శుక్ల మనగా తెల్లనిది. కృష్ణ మనగా నల్లనిది. అకా ంంతులం విద్య, జ్ఞానం 
మొదలగునవి శుక్ల శ్‌బ్బము చేత నూచింపబడును. ప్రకాశహీ నములైన ఆవిడ 
కర్మ వరత్వము మొదలగునవి కృష్ణశబ్ద ముచేత నూచింపబడును. బ్రహ్మము 
ఉపాసించువిధానములను బ్రవ్మావిద్యో లందురు. అందువలన బ్రవ్మావిద్యోషానకుకై 
యోగులు బ్రహ్మలోకమును చేరుటకు ఏర్పజణుపబడిన మార్గము శుక్లగతి ఆ 
చెప్పబడుచున్నది. కర్మ వరత ము నకు కారణము అవిద్య. అరమ్‌ వల 
యజ్ఞయాగదానాదులచేత పుణ్యము నార్జించుకొన్న కర్మనిష్టు. 
ఇంద్‌చం ద్రాది లోకములను చేరుటకు ఏర్పజువబడీన మార్గము కృష్ణగతి య 
"పేర్కొనబడినది. 


ఈ మార్గములందు కాలాభిమానదేవతలు అధికముగా నుండుట: 
బ్రహ్మో పానకులు ఉత్తరాయణమునందే వగటికాలముననే మరణింతురని కా 
కర్మనిష్థులు దక్షిణాయనమునందే రాత్రి కాలముననే మరణింతురని కాని తలంచుట 
వీలు లేదు. ప్రారబ్ణ ముయొక్క అంతమున ఎవరి శరీరమైనను ఎప్పు డైన: 
వడిపోవచ్చును. ప్రారబ్ధము శరీరమును ఇచ్చిన తరువాత దానిని అవలంబించి కోందః 
ఉపాననలు, మటీకొ రదణు యజ్ఞయాగాదులను గావించుచుందురు. ఉపాననలు గా 
కర్మనిష్షలు గాని ప్రాబ్ధ మును "మార్పవు. అందువలన వీరిలో ఎవడు ఎప్పు 
మరణించినను ఉపాస్‌కులు శుక్లమార్గమున బహ్మలోకమునకు, కర్మనిష్థు! 
కృష్ణమార్గమున ఇంద్రలోకాదులకు తప్పక చేరుదురు. 


204 


అట్లయినచో అంవశయ్య పై భీమ్మడు బాధను భరించుచు పెక్కుదినముల 
యణము కొ అకు ఏల వ్రతీక్షంచుచుండెను? ? ఆయన తండ్రి యొనంగిన న్వచ్చం¢ 
ము అను వరమును ప్రకాశింవజేయు టకు, ద్రౌవదీ వస్తావవారణమును చూచుచ 
ధనాదులను ిక్షింవకుండుట మొదలగు అకృత్యములవలన కలిగిన పావమునక 
వ్చిత్తమును పొందుటకు; అంపశయ్యపై నుండి ఉత్తరాయణముయొక్క 
1ష్టమును నిరూపించెను. అనగా నంకల్పపూర్వకముగా శరీరమున 
వదలంచువారు, మహాట్రస్థానము మొదలగువానిని ఉత్సరాయణమునండే 
వవలెనని ఆయన నూచించినోడు. ఆయన ఉత్తరాయణమునందు మరణించినన 
లోకమునకు పోలేదు. ఆయన తనకు పూర్వస్థానమైన వనుత్వమునే పొందెను 
చార్యుడు దక్షిణాయనమునందు మరణించిననే బ్రవ్మాలోకమునకే పోయినట్ల 
ూరతమున చెప్పబడియున్నది. కావున మరణకాలమునకు ఈ మార్గములంద 
౦చి, ఉపాననయొక్క, యజ్ఞయాగాదులయొక్క థలములను పొందుటకు వెళ్లీ 
ధము లేదు. 


న్వర్గాదిలోకములనుండియే కాక బ్రవ్మాలోకమునుండి కూడ మరలివచ్చు& 
ంవవేచ్చు ననుట మూడవ విషయము. "ఆ బవ్మాభువనా ల్ల లోకాః వునరావర్తినో 
అని భగవానుడు చెప్పిన నందర్భము శ్రీశంకరులవారు, "ఆ 5 బ్రవ్మాభువసాత్‌ 
"బవ్మాలోకముతో కూడ" అని వ్యాఖ్యానించినారు. 


"ఆబహ్మభువనాత్‌ నహబ్రహ్మభువనేన లోకాః నర్వే పునరావర్తిన: 
వర్తన న్వభావాః" 


కాని ప్రణవమును బహ్మమునుగా ఉపాసించి బ్రహ్మలోకమునక 
రవాడు వరమగతిని అనగా మోక్షమును పొందుచున్నాడు (న యాతి వరమా: 
అని, శుక్షగతిచే బ్రవ్మాలోకమునకు చేరినవాడు అనావృత్తిని పొందును (ఏకయా 
;నావృత్తి కు) అని భగవంతుడే చెప్పియున్నాడు. మతి బ్రవ్మాలోకము వునరావర్తి 
ఇది వూర్వావర విరోధము కాదా! 


ఈ విరోధమును వరిహరించుటకై కౌందయణు ఇట్లందురు. పళయమునందు 
దిలో కములతో పాటు బహ్మలోకము కూడ నశించి మరల 
bass కావున బ్రవ్మాలోకము కూడ న్వరాదులవలె మరల తిరి గివచ్యు 

కలదే. కాని బ్రవ్మాలోకమునకు చేరినవారు మూత్రము అలోకాధివతితో 
ముక్తి నొందుదురు ; తిరిగిరారు. 


కాని యిక్కడ భగవంతుడు ఉపానకులైన యోగులను గూర్తి ర్తి చెప్పుచున్నాడు కాని ని 
పల వునరావర్తనమునుగూర్చి చెవ్పుటలేదు. ప్రళశయమునందు నకలలోకములు 
నృష్ట్యారంభమున మరల వచ్చు ననుట నువ్రసిద్ధము. ఆవిషయమున ఇక్కడ 


205 


సంచయము లేదు. బవ్మాలోకమునకు చేరినవా రందజు అచ్చటనే ముక్తిని పొందుదురా? 
క వారిలో కొందరు తిరిగి వచ్చుట కూడ నంభవించునా అన్నదే ఇచ్చట నంశయము. 

ముకు పోయినప్పటికిని కొందజకు తిరిగి వచ్చుట తప్ప దని తన్ను 

పొందినవారికి మాత్రము వునర్ణన్మ యుండ దని భగవంతుడు ఉద్దాటించుచున్నాడు. 


ఈ నందర్భమున కృష్ణ శుక్ల మార్గములయొక్క విశేషములను (గ్రహించుట 
౨వశర్ణకము. ఇష్టాపూర్తములను దొనములను ఉపాసించువారు మరణించినప్పుడు 
ఘామము, రాత్ర, కృష్ణపక్షము, దక్షిణాయనము అనుదేవతలను చేరుదురు. వీరు 
ఏంవత్సరదేవతను చేరోరు. దక్షిణాయనమానదేవతనుండి వీరు పితృలో కమునకు 
ఐటనుండి ఆకాశమునకు అటనుండు చంద్రుని చేరుదురు. అచ్చట పుణర్రఫలమును 
అనుభవించి తిరిగి వత్తురు. 


వంచాగ్నివిద్య నెజింగిన Sarre అరణ్యమునందుండి ఉపాననలు 
గావించు వానప్రన్థులు, శ్రద్ధాళువులైన తావనులు, వరివ్రాజకులు, నైష్షిక బ్రవ్మాచారులు 
కరీ రవియోగమూీను పోంది నప్పుడు అర్చిన్సు, అహన్సు, శుక్ల వక్షము, 
ఉత్తరాయణవమానములు, నంవత్సరము, ఆదిత్యుడు, చంద్రుడు, విదుక్టిత్తు అను 
కీవతలను చేరుదురు. అచ్చటికి బ్రహ్మా లోకమునుండి వచ్చిన అమానవుడైన వురుమడు, 
కనగా మనువు నృష్టిలో నివాడు కాదు, వారిని బ్రవ్మాలోకమునకు చేర్చును. 


విద్యులోకమునకు చేరినవారి నందజను ఈవురుమడు బవ్మాలోకమునకు 
ీసికొ నిపోడు. నామము మనను, వాక్కు మొదలగు ప్రతీకలను అవలంబించి 
ఉపొననలు గావించినవారు విద్యులోకమునందే యుందురు. పంచాగ్ని 
ఏద్యోపానకులను నగుణ బబహ్మాపానకులను వానప్రస్థ పరివ్రాజక నైష్టిక 
బవ్మాచారులను ఆవురుమడు బ్రవ్మాలోకమునకు చేర్చును (బ.నూ. 4-3-15). 


బవ్మాలోకమునకు చేరినవా రందజను అచ్చట తప్పక ముక్తి పొందుదు రని 
చెప్పుటకు వీలు లేదు. ఛాందోగ్యమున అక్షిపురుష విద్భయందు. ఇట్టున్నది. "ఆ 
మానవుడైన పురుషుడు వీరిని బ్రవ్మామునకు బేర్చుచున్నాడు. ఇది | 
బహ్మవపథము. దీనిచేత (బహ్మమును) పొందుచున్నవారు ఈ మానవమైన 
యావర్తమును పొందరు పొందరు". 


తత్పురుషో ౭ మానవః న ఏనాన్‌ బ్రవ్మా గమయ త్యేష దేవవథో బవ్మావథః 
ఏతేన ప్రతివద్యమానా ఇమం మానవ మావర్తం నాథర్తన్తే నా వర్తన్తే | (4 - 15 -5) 
ఇచ్చట ఆనందగిరి టీకయందు ఇట్టున్నది. “జ్ఞ వ్వుక్స్‌, "(ఈమానవమ్తైన 


యావర్తమును) అను పోషమువలన ఈ కల్బమునందు Se కల్పాంతరమునంద 
ఆ వృత్తియు నుండు నూ నూచింవబడుచున్నది". 


206 


ఇమ మితి విశేషాణాత్‌ అనావృత్తి రస్మిన్‌ కల్పే, కల్పాంతరే తు ఆవృత్తి రి 
రాచ్యతే | 


ఈ దషంుమునే బ్రహ్మనూత శంకరభాష్యవ్యాఖ్యానమునంద 
గో విందానః న్దులవారు ఇటు ప్ల ఉద్దాటించి చిరి. "ఇమమ్‌" (ఈ మానవమైన యావర్తమును 
ను విశేషణమువలన ఈ కోల్పమునందు బ్రహ్మలో కమునకు చేరిన వారి! 
Wh ఆవృత్తి కలుగు నని తోచుచున్నది. అయినప్పటి: 
ఇశ్చరోపాననము లేకుండ వంచాగ్ని విద్య, అశ్వమేధము, దృఢబ్రవ్మచర్యమ 
మదలగు సాధనములచేత ఎవరు (బ్రవ్మాలోకమును) చేరిరో వారికి, తత్త త్ర ప్రజ్ఞానమ 
?ండవలయు నను నియమము లేక పోవుటవలన, ఆవృత్తి కలుగును. ఏవర 
'వారాదికమైన యీశ్వరోపాననచేత చేరిరో వారికి నగుణవిద్యావలము క్షయమ 

"ంది నపుడు కూడ నిరవగ్రహమైన యీశ్వరాను[గ్రహముచేత లబ్బమై॥ 
'త్మజ్ఞానమువలన ముక్తి తప్పక లవీంచును. "మతి ఇచ్చట నూత్రకారునిచేం 
గుణ[బవ్మావేత్తలకే అనావృత్తి క్రమము చెప్పబడినది ; నిర్గుణ బ్రవ్మావేత్తలక 
ప్పబడలేదు ; ఇందులకు హేతు వేమి" అని ఆశంకించి, వారినీగూర్చి ఆ శంకయే 
కుండుటవలన, (సమ్యరగ్గర్శనముచేత తమన్సు విధ్వన్తవైన వారికీ 
త్యసిద్ద నిర్వాణ పరాయణులై న వారికి అనావృత్తి సిద్ధమే) నమ్యగిత్యాదిగా 
ంమ్యకారుడు చెవ్పుచున్నాడు. నగుణబవ్మా వేత్తలకు అవృ్తే కలుగువలసియుండగా 
మ్యుగ్గర్శనమును ఆశ్రయించుటచేతనే అనావృత్తి సాధింవబడుచున్నది. కావున 
పియముగా నమ్యుగ్గర్శనులైన వారికి ఆవృత్తినిగూర్చి శంకయే లే దని చెప్పవలసిన డే 
ఎన్న ది అని యర్థము". 


"ఇమమితి విశేషణాత్‌ అస్మిన్‌ కల్పే బవ్మాలోకం గతానాం కల్పాన్తరే ఆవృత్తి! 
"త్రి తథాపి ఈశ్వరోపాస్తిం వినా వంచాగ్ని విద్యాశ్వమేధ బ్రవ్మాచర్యాది సాధనై! 
ఎ గతాః తేషాం తత్త జాన నియమాభావాత్‌ అవృత్తిః స్యాత్‌ యే తు దవారాది 
౩శ్వరోపాస్తా్యా తతా తేషాం నగుణ విద్యావఫలక్షయే౭పి నిరవగహ 
'శ్వరానుగ్రవా లబ్ద ఆత్మజ్ఞానాత్‌ ముక్తినియమః ఇ త్యభ్విపే త్సావా. అంతవత్తే౭పి 
ఇతి|నన్వత్రనూ త్రకృతా ? నగుణ విదా మేవ అనావృత్తి క్రమః ఉక్తః న నిర్గుణవిదామ్‌ 
త కో హేతు రిత్యాశంక్య, తేషా మావృత్తి శంకాభావా ది త్యావా - న్‌మ్య గితి 
వాశ్రయణేన ఇతి నగుణవిదాం ఆవృత్తి ప్రాప్తా, సమ్యరగ్గర్శనాశ్రయణేన ఏవ 
నావృత్తిః సాధితా | అతః న్వతః నమ్యురగ్గర్శినాం ఆవృత్తి శంకా నేతి కిము వాచ్య మి 
ర్గః | (అ. నూ.4-4-22) 


నమ్యగ్గర్శనములేక, బ్రవ్మాలోకమునుండి తిరిగివచ్చువారు, శుక్షమార్గముననే 
ఏగివత్తు రని గ్రహింవవలసియున్నది. 


207 
(షష భగవశ్స్వరూవ నిరూవణ చమనము 


గ్‌త 


శుక్షగతిని కృష్ణగతిని వివరించిన తరువాత భగవానుడు, ఆ గతులకు నంబంధః; 
వ. ఇక్కడనే ఇవ్పుడే ముక్తిని కలిగించునటి బి ఆత్మజ్ఞానమును ప్రశంసించుచు ఇ 
చెప్పెను. "నీకు సాయరదు. అనూయకలుదుట లేదు. కావున నీకు రాజవి, 
రాజగువ్యాము వవిత్రము ఉత్తమమును అయిన జ్ఞానమును విజ్ఞాననహితము 
బోధింతును వినుము. దీనిని తెలిసికొన్నచో నీవు శీంసారమునుండి మోక్షము 
పొందగలవు. దీనిని నీవు ప్రత్యక్షముగా తెలిసికొ నగలవు. ఇది ధర్మమునకు దూర, 
కాదు. ఇది నుఖముగా నంపాదింవవీలయినది. అయినను నుఖనంపాద్యము 
కర్మఫలములవలె ఈ జ్ఞానముయొక్క ఫలము ఎప్బటికిని క్షీణించునది కాదు". 


శో|| ఇదం తు తే గువ్యూతమం వ్రవక్ష్యా మ్యననూయవే | 
జ్ఞానం విజాననషితం యద్‌ జ్ఞాత్వా మోక్ష్యసే ౭శుభాత్‌ || 
హా ఖా జా 


శో|| రాజవిద్యా రాజగువ్యూం పవిత్ర మిద ముత్తమమ్‌ | 
ద్రత్యక్షావగమం ధర్మ్యం నునుఖం కర్తు మవ్యయమ్‌ | 


శ్రీమువోభారతే - భీవ్మవర్వణి - అధాక్టయః -33 
విజయప్రభ 7” 


రాజవిద్య యనగా విద్యలలో రాజువంటిది. ఊర ప్రలోకమునకు 3 
మార్గములు ఉవనివత్తులలో చెప్పబడినవి. యజ్ఞయాగదానోదులు చేసినవారు ద 
మార్గమున న్వర్లాదిలో కములకు పోవుదురు. వంచాగ్ని విద్యను, నగుణబవ్మాఏద్యః 
ఉపోసించినవారు ఉత్తరమార్లమున బ్రవ్మాలోకమునకు పోవుదురు. ఈ మార్గవ 
బ్రవ్మాలోకమునకు "పైన ఏలోకములు చెవ్పబడ లేదు. కావున ఉత్తమలోకముల 
వురాణములలో వ్రశంసింవబడిన వై వైకుంఠము, కైలానము, నత్యలోకము, దేవీలోక 
గోలోకము మొదలగునవి యన్నియు బ్రవ్మాలోకములోనే కొన్ని వ్రత్యేక నివేశన 
లని (00101165) (గ్రహింవవలసీయున్నది. అంతే కాని అవి బ్రవ్మాలోకము కం భిన్న 
లైనవి కావు; ఉన్నత మై మెనవి కావు, 


గువ్యూ మనగా రవాన్యముగా నుంచవలసినది. మంత్రో పాననము మొద 
గువ్య్యములు. అట్టివానిలో రాజువంటిది రాజగువ్యాము. అనుభవముతో కూడీ 
{coupled with practical experience) విజ్ఞా నము. 


208 

వైకుంఠప్రాప్తి, క్రాలానగమనము మొదలగునవి వ్రత్యక్షావగమములు కాదు. 
సమము అనగా తెలియుట. ఇతరులవలన వినుట శానర్త్ర్ర్రమాణము చేత గ్రహించుట, 
గాంచుట మొదలుగా తెలియుట అనేక విధములుగా నున్నది. ఆత్మజ్ఞానము అట్టిది 
). నుఖము దుఃఖము మొదలగునవి ఎట్లు ప్రత్యక్షముగా తెలియుచున్నవో అట్ల 
జ్ఞానము కూడ సాక్షాత్తుగా తెలియును. "నేను నుఖవడుచున్నాను", "నేను దుః 
కుచున్నాను" అను "విషయములలో ఎ ఎట్టు నందేవాము కలుగుట లేదో, అప్లే 
,జ్ఞానము కలిగినవ్వుడు దానియందు నందేవామునకు అవకాశము ఉండదు. 


తన్ను గూర్చి తాను తెలిసికొనుటయే కాబట్టి ఇందు కష్టవడవలసినది ఏదియు 
. దీనిని మిగుల నుఖముగా పొందవచ్చును. అల్ప[శమతో 
[కార్య మునోయజ్జ మునో చేసిన వానికి కొద్ది ఫలము, 'పెద్దశమతో పెద్ద 
పారమునో యజ్ఞమునో చేసినవానికి గొవ్పభలము 'అభించుట వ్ర వ్రసిద్ధముగా నున్నది. 
కమకు తగిన కీలము లబింవవలె ననుట యుక్తమే. కాని ఇది ఆనూత్రమునకు 
వాదము. ఇది ఎంత నులభముగా లభించినప్పుటికి దీనివలన. కలుగువలము 
మము నొందదు ; అనగా క్షీణింవదు. కావున ఇది అవ్యయము. 


గీత 


తాను ప్రశంసించిన శ్రేష్టమైన జ్ఞానమును భగవంతుడు ఇట్లు బోధించెను. 
'రిక్కమైన రూపముతో నొచేత ఈ జగత్తు అంతయు వ్యాప్తమ్రై యున్నది. 
భూతములు నాయం దున్నవి. కాని నేను వానీయందు లేను. భూతములు నాయందు 
లేవు. నాయీశ్వర శక్తి యొక్క యోగమును చూడుము. భూతభావనమైన నాయాత్మ 
కములను భరించుచుండియు భూతములయందు లేదు. అంతటను వ్యాపించి 
దిగా ఉన్న వాయువు ఎల్లప్పుడు ఆకాశమునందు ఎట్టు ఉన్నదో అౌ్లే 
భూతములు నాయందు ఉన్న వని ఎజుంగుము". 


మయా తత మిదం నర్వం జగ దవ్యక్షమూర్తినా | 
మత్సా ని నర్వభూతాని న చావాంతే వ్యవస్థితః 12. 4 


న చ మత్సా ని భూతాని వళ్య మే యోగ మైశ్వరమ్‌ | 
భూతభృత్‌న్‌ చ భూతస్తో * మమాత్మా భూతభావనః || 5 


య థాకాశస్థితో వాయుః నర్వత్రగో మహాన్‌ | 
తథా నర్వాణి భూతాని మత్సా నీ త్యువధారయ ॥ 6 


అధ్యాయః - 33 


209 
విజయ ప్రభ 


"నా యాత్మ భూతభావన" మనగా అది భూతములను వుట్టించునది లేక వర్ధి 
జేయునది అని యర్థము. అట్లయినచో ఆత్మకు కర్తృత్వమున్నదా లేదు. దేనియం' 
భూతములు పుట్టినట్లుగా వర్తి ర్హిల్లుచున్నట్లుగా మ అది యాత 
అట్లయినచో “నా ఆత్మ అని భగవాను డన్నవ్పుడు, "మా యిల్లు" అన్నవ్పుడు ఇ 
మనకం"టె భిన్నముగా ఎట్లున్నదో అసప్షే యీ యాత్మ ఆయనకంటె అన్యము 
నున్నదా ? లెదు. "నా యాత్మ" అనగా "నాన్వరూవము లేకనేను" అనియే యర్థము. ఇ 
భూతములను భరించుచున్నది (భూతభ్యొత్‌) లేక ధోరించుచున్న'ది. కా 
ఆభూతములయందు ఇది లేదు (నచ భూతన్థః) మంటవమును భరించుచున్న న్రంభముe 
మంటవపమునందు ఉండవు. మంటివమునందు కలుగువూర్పు లేవింయ 
నృంభములయందు నంభవింవ నక్కజ లేదు. పాలను ధరించుచున్న గిన్నె పాలయం। 
లేదు. ఆపాలయందు ఎట్టిమార్చులు నంభవించినను అవి ఆపాలను ధరించుచున్న గినౌ 
యందు నంభవింవవు. "అ్లే భూతములయందు నంభవించునట్టి నృష్టిస్టితిలయా. 
విశేషములు ఏవియు, వానీని భరించుచున్న లేక ధరించుచున్న యాత్మయండ 
నంభవింవవు. 


"నర్వభూతములు నాయం దున్న వి ; నేను వానియందు లేను" అని భగవానుడి 
చెప్పిన విషయమును "పైదృష్టాంతముల చేత గ్రహింవవచ్చును. కాని, "భూతములు న 
యందు బేవు" అని భగవానుడు చెవ్వుట (మత్సా ని నర్వభూతాని..... నచ మత్సా! 
భూతాని ఎట్లు కుదురును ? ఈ వాక్యములు వేరన్సర విరుద్ధములు కావా? కావ 
ఎందువలన ? “వండి చెంబు, వెండి కంచము, వెండి గిన్నె ముదొలగునవి వెండియం? 
ఉండును. కాని వెండి, కంచముయొక్క ఆకృతి యందు ఉండదు. చెంబు మొదలగునః 
పుట్టుటకు పూర్వము, ఆరూపములు పోయిన పిమ్మట వెండి, ముద్దయే యుండును 
ఆరూవములలో వెండి యున్నచో ఆరూవములు నళించునపువ్రడు వండి తూ6 
నశింవవలె. కాని అది అట్లు నశించుట లేదు. కావున ఆరూవములలో వెండి లేదు. అరే 
ఆత్మయందు నకలభూతములు నృష్టిస్థికిలయములను పొందుచున్న ట్లు రోచరించుచ 
ఉన్నను, వానియందు ఆత్మ ఉండదు అవి గోచరించుటకు వూర్వము, అవి నశించిన 
తరువాత, అది నిర్వికారముగా నిత్యముగా ఉన్నది. అనగా దానియందు భూతముల 
గోచరించుచు ఉన్నను, ఆ భూతముల ఆకృతులయందు ఆత్మ లేదు. ఆకాశమునంద 
అంతటను వ్యాపించుచు వాయువు ఎట్లున్నదో, అప్లే భూతము లన్నియు ఆత్మయందు 
ఉన్నవి. వాయువునందలి వికారములు ఏవియ ఆకాశమునకు ఎట్టు నంజంధించు౬ 
లేదో అక్లే భూతములయందు కలుగు వికారములు ఏవియు ఆత్మకు నంబంధింవవు 
అది ఎల్లప్పుడు నిర్వికారముగానే యుండును. 


భూతములజగత్తునకు తనకు గల నంబంధమునుగూర్చి భగవంతు డి 
మన్నాడు. "నేనునా = ప్రకృతిని వశవజచుకొని, ప్రకృతికి వశమైయున్న యీ నమ 
ఈ రాయు మరల మరల నృష్టించుచున్నాను. కాని ఆభూతముల! 
ee ఆకర్మలయందు నక్తు డను గాక ఉదాసీనుడనై యున్న నను 
వవు. నేను అధ్యక్షుడనుగా ప్రకృతి చరాచరమైన జగత్తును నృష్టించుచున్న( 
ణముచేతనే జగత్తు అనేకవిధముల వరివర్తనము నొందుచున్నదో. 


ప్రకృతిం స్వా మవష్టభ్య వినృజామి పునః వునః | 
భూతగ్రామ మిమం కృత్స్న మవశం ప్రకృతే ర్వ్రశాత్‌ | ! 


నచ మాం తాని కర్మాణి నిబధ్నన్తి ధనంజయ | 
ఉదాసీనవ దాసీన మనక్తం తేమ కర్మను || ( 


మ యాధ్యక్షేణ ప్రకృతి న్సూయతే నచరాచరమ్‌ |. 
హేతు నానేన కాంతేయ జగ ద్విపరివర్తతే | 


శ్రీమవోభారతే - భీవ్మవర్వణి - అధ్యాయః - 33 
విజయ ప్రభ 


ఫోగవంతునకు (వ్రకృతి లోబడియుండును. ఆయనయొక్క నంకల్పమ 
ఏంచి ఆ (పకృతి, తనకు లోబడియుండి అన్వతంత్రములైన, (వక్ళక 
ములకు లోబడియున్న భూతములను మరల మరల నృష్టించుచుండును. అనగా 
3లయములు ఒకదాని వంటనొకటిగా నిరంతరము జరుగుచుండు నన్నమాట 
వెషమ్యములతో జగత్తును నృష్టించుచు, ఆవైవమ్యముల ననునరించి పెక్కు 
'ములతో దానికి స్థితిని ఏ తుదకు అయమును ఈశ్వరుడు చేయుచున్నవ్పుడు ఆ 
ర్యములయొక్క వ్లీలములు ఆయనను బంధింపవా ? బంధింవవు, ఎందువలన! 
బు ప్రకృతివలన జరుగుచున్న ప్పుడు, వానియందు తాను ఆసక్తి నొందక 
నుడై యుండుటవలన తన్ను ఆకర్మలు బంధించుట లే దని భగవానుడు 
'నము చెవ్పుచున్నాడు. పోటీలతో క్రీడలు జరుగుచున్నవ్పుడు ఏ వక్షమునకు 
'ంవక ఊరక చూచుచున్న వానికి ఏ వక్షము గెలిచినను ఓడినను నుఖము దుః 
బుగవు ; ఆ క్రీడ యంతము వినోదమాత్రముగానే యుండును. అప్లే వళృతి 
చున్న జగక్రీడను ఉదాసీనముగా చూచుచున్న యీశ్వరునకు ఆ “క్రీడలోని 
రుక్కో "ఫలమేలయందు ఆనక్తి "నేను చేయుచున్నాను" అను నభిమానము 
ఎటవల న, ఆకర్యలు ఆయ నను బంధించుట లేదు. ఇది ఆయనవిషయము 


211 


మాం్రమే కాదు. లోకములో ఎవ డైనను తనవలన ఏ కర్మలు జరుగుచున్న ౫ 
వానిభలములయందు ఆనక్తి నొందక్క "మనన్సు, ఇంద్రియములు శరీరము వను 
చేయుచున్నవి; నేవేమియు చేయుట లేదు" అని కర్తృ త్వాబిమానమును వీడియుండున 
అట్టివానిని కూడ ఆకర్మలు బంధింవవు. 


"నేను నృష్టించుచున్నాను" (వినృజామి) అని చెప్పి వెంటనే, "నేన 
ఉదాసీనునివలె ఉన్నాను" అని భగవానుడు చెప్పుట వరన్పర విరుదము కదా! ; 
విరోధమును వరివారించుటకే, వ్రకృతికావించుచున్న నృష్టియందు తానీ అధ్యక్షతచే 
నిమిత త్రమాతుడే కాని కర్త కా దని భగవంతుడు చెప్పుచున్నాడు. నూర్యుడ 
ఉదయించినంతనే ఆయన నన్నిధియందు లోకమున ఎన్నోకార్యములు జరుగుచున్న క 
ఆయనయొక్క అధ్యక్షత, లేక కాంతి ప్రసారము, లేకున్నచో ఎన్నో కార్యము 
జరుగవనుట నువ్రసిద్ధము. అంతమాత్రముచేత ఆయన ఆకార్యములకు కర్త యని గా; 
పేరకు డని గాని చేప్పుటకు వీలు లేదు. ఉదయించుట వ్రకాళించుట ఆయనక 
న్వభావము. ఆప్రకాశమువలన లోకములో జరుగుకార్యములు ఆయనకి 
నంబంధింపవు. అప్లే చైతన్యముతో ప్రకాశించుచుండుట వరమాత్మకు న్వాభావము 
ఆవ్రకాశమువలన ప్రకృతియందు జరుగుకార్యములు ఆయనకు నంబంధింవవు. 


"ఈ కారణముచేతనే జగత్తు అనేకవిధముల వరివర్తనము నొందుచున్నది* అ! 
భగవంతుడు చెవ్పుచున్నాడు. ఈమాటనుబట్టి ప్రతివ్యక్తి యొక్క వ్రవృత్తి అంతయ 
ఇట్టిదే అని గ్రహింవవలసి యున్నది. ప్రతివ్యక్తీకి వానిజగత్తు, వ్యవవోరము నర్వమ 
వాని బ్ఞానముపైననే ఆధారపడియున్నది. "నేను గ్రహించుచున్నాను" అన్న 
జ్ఞానముయొక్క వెలుగును పొందిన మనన్సు ఏ ఏ యే వదారములను వ్యక్తులన 
నరిఘటనములను గ్రహించుచున్నదో అవియే ఒక్కొక్కనికీ ఒక్కొక్క జగత్తు౧ 
అగుచున్నది. ఎవని మనన్సు దేనిని గహింవదో అది వాని జగత్తులో ఉండదు. మ 
వ్యక్తికి వెలువల వన్తురూవమైన జగత్తు (0960676 ఇ౦గేరు ఉన్నది కదా! ఉన్నది. ౪ 
దనుట లేదు. అది మనకు నత్యము కాదు; ; యథార్థము కాదు; ; మనవ్యవహారమునక 
ఆధారము కాదు. మన మనన్సుచే దేనిని ఎప్పుడు నత్యముగా యథార్థముగ 
గ్రహించుచున్నామో అదియే మనకు నత్యము యథార్థమును అయిన జగత్తు అయిమ; 
నుఖదుఃఖములకు ఆధారమగుచుశ; చి. నూర్యుడు చెప్పువజకు కర్ణునకు తాన 
కుంతీవుత్రు డను విషయము తెలియ. . తెలిసినప్పటి నుండి కర్లుని జగత్తులో తాన 
కుంతీవుత్రుడు, పాండవులు తనకు సోదరులు అయినారు. అంతకు వూర్వాము అత; 
జగత్తులో వారు సోదరులు కారు, శతువులు. అస్లు కుంతీదేవి చెపుషవణక 
పాండవుల, వవంచములో కర్ణుడు కేవలము కన్యాపుత్తుడు ; ఎవరో దిక్కుమాలిక కన! 
కని పాజవైచినవాడు, నూతునిచే పెంచబడిన వాడు; దురార్గుడు వధ్యుడు. అవె 
కర్తునిగూర్చీ అతడు తనవుత్తు డని చెప్పినంతనే ఫుండవుల (ప్రపంచములో ఆ కర్లు? 


212 


అస్షే ఒథెలో కథలో వానిఖార్యా డె స్టెమోనా మొదటి నుండి తందివజ! 
వ్రతయే,; కాని అతనికి అయాగో అనువానివలన ఆమె జారిణి అను అనుమానవ 
గౌను. దానితో అతడు ఆమెను. గొంతు నులిమి చంపెను. వెంట; 
రూగోభార్యోవలన డెస్టెమోనా జారిణి కాదని ఒథెల్లోకు తెలిసెను. అతడి 
రృత్తావముతో ఆత్మహత్యకు పాల్పడెను. ఈ నందర్భమున అతడు ఆమెన 
మించుచున్న ప్పుడు, జారిణినిగా తలంచి హత్యచేసినప్పుడు, తరువా, 
షరహితురాలినిగా (గ్రహించినప్పుడు, మూడు కాలములయందును ఆవే 
వతగానే యుండెను. కాని అతడు ఆమెనుగూర్చి ఎప్పుడు ఏవిధముగ 
గాంచుచున్నాడో ఆజ్ఞానమే వానికి యథార్థమై (జఫ వాని వ్యవహారమునక 
'అమైనది. అంతేకాని ఆమె మూడు కాలములందును వతివ్రతగానే యుండు! 
న్నవాస్త వము అతనికి యథార్గము కాలేదు. కావున ప్రతివ్యక్తికి అతడ 
గాంచుచున్న జగత్తే వానికి యథార్దీము. ఈ జగత్తు యొక్క ఉనికి మనన్సుపైన? 
ఐరవడియున్నది. "నేను" అను చైతన్యోముతో మనన్సు మేల్కొనినంతనే యీ జగత్త 
చున్నది ; ఇంద్రియములు సాధనములుగా మనన్సు వనిచేయుచున్నప్పుడు ఈ 
క్తుయొక్క వ్యవహారము కరుకు గాఢనిద్రలో గాని, గాఢనమాధిలో గాః 
'న్సులీనమైై మై నవ్పుడు ఇది కూడ లయము నొందుచున్నది. అనగా తనజగత్తుయొక్క 
స్టితిలయములకు ప్రతివ్యక్తి తానే కారకుడైన యీశ్వరు డగుచున్నా డన్నమాట 
పూవలన, తన మనన్సునందే నృష్టిస్థితిలయములను పొందుచున్న జగత్తును 
ర్యమా్రుడైన తనయందే, దృశ్యవరరీవరామాత్రముగా ఎవడు చూచుచున్నాడో 
ఏ, నాటకమునందలి మనోవారదృశ్యములతోపాటు భయంకరదృశ్యములను కూడ 
త్మకముగనే గ్రహించి ఆనందించు (పేక్షకుని వలె, నిరంతరము ఆనందమునే 
దుచుండును. 


గత 


ఈస్థితిని పొందగోరువారు తన్ను ఎట్లు ఆరాధింతురో చెవ్పుచు భగవానుడు 
నుని కడ ఆ వదతినే అవలంవింవు మని బోధించుచున్నాడు. "మహాత్ములు 
ఏనియమాదులతో దృఢవ్రతులై మనన్సును నాయందే నిలిపి భక్తితో నాకు 
క్కరించుచు నన్ను, కీర్తించుచు, ధ్యానించుచు నిరంతరము ఉపాసించుచుందురు. 
వయ జ్ఞానయజ్ఞముచేత ఏకత్వముతో నన్ను పూజించుచు ఉపాసించుచున్నారు. 
కొందోజు పథ వముతో బహువిధములుగా విశ్వతో ముఖునిగా నన్ను 
సించుచున్నారు". 


నతతం కీర్తయంతో మాం యతంత శ్చ దృఢవతాః | 
నమన్యంత శ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపానతే || 14 


213 


శ జ్ఞానయజ్ఞేన చా వ్యనే యజంతో మా ముపానతే | 
ఏక్‌త్వేన 'వృధక్తే వన బవుథా విశ్వతో ముఖమ్‌ || 1 


శ్రీమవోభారతే - భీవ్మవర్వణి - అధ్యాయః - 33 
విజయ ప్రభ 


ఇందు మూడు విధములైన యుపాననలు చెప్పబడినవి. కొందు భగవంతు 
యొక్క రూవమును ఎదుటగాని మనన్సులో గాని కల్పించుకొని దృఢనంకల్పముః 
యమనియమాదుల నవలంబించి నమన్కరించుచు, అనగా వూజించుచు ఆయనయొః 
యవతార చరిత్రములను భావించుచు పఠించుచు గానము చేయుచుందురు. కొంద! 
ఇంద్రుడు ఆదిత్యుడు మొదలగు భేదములతో ఆ భగవంతుడే ఉన్నాడు అనుతలంపు€ 
ఇంద్రుడే నర్వేశ్వరు డని, ఆదిత్యుడే వరమేశ్వరు డని, ఎవరియభిరుచిని బట్టి వా 
ఒక్కొక్క దేవతామూర్తిని భగవంతునిగా ఉపాసించుచున్నారు. మజికొందజు 
దేవతామూర్తు లను పూజించుటను మాని నర్వాంతర్యామియు అద్వితీయమునై 
పరబ హ్మమునే భగవంతునిగా బఖావించుచుండుటయే జ్ఞా నయజ్ఞ ము 
ఉపాసించుచుందురు. 


ఇంద్రాదిత్యాది దేవతలను, న్వర్గము ఆరోగ్యము మొదలగు ఫలములను గ్‌ 
ఉపాసించువారు కూడ భగవంతుని "ఉపాసించినవారే అగుదురా ? మంత్రుల 
సేనావతులను సేవించినచో మహారాజును సేవించినట్లు ఆగునా ? మంత్రుల 
సేనావతులను సేవించువారికి వారియందు మంతులు సీసనావతులు ఆను భావన 
యుండును గాని మహారాజు అను భావన ఉండదు. ఇం|దాదిత్యా్యాది దేవతల 
వూజించువారు అట్లు కాక భగవంతుడే ఇంద్రుని రూవముతో ఆదిత్యునిరూవము 
ఉన్నా డను భావముతో ఉపాసింతురు. "మాతృదేవో భవ ! పితృదేవో భవ" ఆ 
వేదముయొక్క అనుశాననమునకు కూడ తల్లిరూవమున తండ్రిరూవ వమున భగవంకి 
ఉన్నాడు అను నిశ్చయముతో వారిని సేవించుచు భగవంతునే 'సేవించుచున్నట్ల 
భావింవవలయు ననియే తాత్పర్యము. నకల వదార్థములలో నర్వాంతర్యామి 
భగవంతుడే వ్యాపించి యుండుటవలన, అన్ని రూపీములు నామములు ఆయ. 
అగుట్టవలన ఆయన విశ్వతోముఖుడు. కావున భగవంతుడు నర్వాంతర్యామి 6 
భావనతో భగవద్రూూవమునుగా స్వీకరించి ఇష్టదేవతారూపముగా ఎవ 
ఆరాధించినను అది భగవదారాధనమే యగును. 


ఈ యుపాననాభేదములవలన ఫలములయందు కలుగు బేదములను క 
గ్రహింవవలసియున్నది. ఇంద్రాదిత్యాదిదేవతలను భగవ(దూూవులనుగా ఉపాసించు 
ఫలములను కోరుచున్నచో అట్టివారు న్వర్గాదిలోకములకు పోయి ఆవుణ్యఫలవ 


214 


ఏభవించి తరిగివచ్చుచు పోవుచు అనేక జన్మలను పొందుచుందురు. ఫలమును కో, 
గామముగా భగవంతుని సేవించుచు నుండువారు చిత్త శుద్దిని పొందు; 
కనయోగమునకు ర అర్హులగుదురు. భగవంతీని అద్వితీ6 
బ్రవ్మామునుగా భావించుచు ఉపాసి ఏంచువోరు జ్ఞాననిమలై ముకు లగుదురు. 


గత 


జగద్వ్యవవోరమును వూర్తిగా వరించి జగత్తు నందు అంతర్యామిగా నున 
వంతునే తప్ప అన్యమును గ్రహింవకురిడ ఉపాసించుచుండు వారికి, ఈ లోకము 
గకేమములు ఎట్లు జరుగును ? తల్లిదండ్రులను ఆ(శశయించియున్న పిల్ల 
;గక్లైమములను తల్లిదండ్రులు చూతురు. బిడ్డలను ఆశయించుకొనియున 
దంత యోగక్షేమములను బిడ్డలు చూతురు. నంవన్నులనో దేవతలన 
ంచువారి యోగక్షేమములను ఆనంవన్నులో ఆయాదేవతలో చూతురు. ఇ 
శ్రయముల నన్నింటిని వదలి భగవంతునే భజించువారి యోగక్షేమములను ఎవ? 
కురు. “ఇతరులను ఎవ్వరిని ఆశ్రయింవక నాయందే మనన్సును ఉంచి నిత్యము నన్నే 
కించుచు ఎవరు ఉపాసించుచున్నారో వారియోగక్షేమములను నేన 
'ంచుచున్నాను" అను భగవంతుడు ఉద్దాటించుచున్నాడు. 


అనన్యా శ్చింతయంతో మాం యే జనాః వర్యుపానతే | 
తేషాం నిత్యాఖియుక్తానాం యోగక్షేమం వవో మ్యవామ్‌ | 22 


శ్రీమవోభారతే - భీవ్మవర్వణి - భగవద్దీతాయామ్‌ - అధ్యా. 9 
విజయ ప్రభ 


భగవంతుని యీవాక్ళమునందు నమ్మకము కుదురుట నులభము కాదు, 
మైన నమ్మక మున్నచో భగవంతుని రక్షణము నంభవించుట నిశ్చితమే. 
మతీర్ణస్వామీయొక్క శిమ్యలు కొందణు, "మన ప్రయత్నముల నన్నింటిని వదలి 

ా నీష్‌ దిక్కు" అని యూరకున్నచో ఆదేవుడే వచ్చి మన యాకలిదప్పులను 
రా" అని వ్రశ్నించిరి. "మనకు అంతటి దృఢవిశ్వాన మున్న చో భగవంతుడు కూడ 
రుందు శ్రద్ద కలిగియే యుండును" అని ఆయన దృఢముగా చెప్పి మోకు 
('యమును సిరూపింతు ననెను. అట్లయినచో వెంటనే నిరూపింవు డని వారు 
కను ప్రార్థించిరి. ఆయన ఇట్లనెను. "అట్లే నిరూపింతును. మనము రేవు యాత్రకు 
ందేరుదము ; మో రందణయ "భగవంతుడు గావించిన వాగ్దానమును దృఢముగా 
చున్నారు గదా !" వారందలు, "కొను ! మేము దృఢముగా నమ్ముచున్నాము" 
ఆయన, "అట్లయినచో ఇంక మనకు డబ్బుతో వని యే మున్నది. అన్నింటికిని ఆ 


215 


భగవంతుడే యున్నాడు; కాబట్టి టి మా రెవ్వరును డబ్బు తీనుకొనిరావద్దు" అని చెప్పె, 
అట్లే అని అంగీకరించి వారి మజునాడు ఆయన చెప్పిన నమయమునకు బయలుడేః 

కొరతదూరము పోయిన తరువాత త్రోవలో నున్న నదికి వరదలు వచ్చిన వని రైలు! 
ల తప్ప దని తెలిసినది. అందువలన వారు గత్యంతరము లేక భార మంతం 
భగవంతునిపై వైచి టిక్కెట్లు లేకుండనే రైలులో ఎక్కిరి. రైలు ఆనదిపై పోవుచుండ 
రామతీర్షస్వామీ శిష్యుల నంచులను  జేపుఅను పరీక్షించెను. వారిలో కొంద 
రహన్యముగా కి కొంత డబ్బును దాచి తెచ్చికొ నియుండిరి. దానినంతయు ఆం 
పోవుచేసి చేతిరుమాలులో కట్టి "భగవంతుని శరణుపొందినవారికి డబ్బుతో నేమి చని 
అని నదిలో "కృషార్పణ" మనీ వినరివైచెను. ఇంతలో టిక్కెట్‌ కలెక్టరు వచ్చి వీరి ద? 
టిక్కెట్లు లే వని తెలీసికొని మర్యాదగా ప్రక్క స్టేషనులో దిగిపాం'డని చె ప్పెను. అ 
వీరు వక్క స్టే సేషనులో దిగిరి. అవ్బటికి మధ్యాాావ్నాకాల మయ్యెను. అందణు ఆకలి! 
అలమటించుచుండిరి. “మనయాకలి దప్పికలను భగవంతుడే కదా తీర్పవలె. కాబ 
ఆయననే భజింతము" అనిరామతీరుడు సేషను యొక్క ఆవరణములోనే ఒకచెట్టు క్రిం 
వారినందజును కూర్చుండు డని న నంకీర్తనమును ఆరంభించెను. ఓపిక ఉన్నను లేకున్న, 
వారు కూడ భజన చేయుచుండిరి. 


కొంతసేపైన తరువాత ఒకడు పెద్దగంవలో ఆహారపదార్థముల 
పానీయములను గైకొని వడివడిగా అచ్చటికి వచ్చేను. రామతీర్థుడు "ఎవరయ్యా! నీ, 
; ఎందులకు ఇక్కడికి వచ్చీతివి?” అని అతని నడిగెను. అతడు వీనయముతో ఆయన. 
నన్తున్కరించి, "మా శ్రేష్టిగారు తీర్థయాత్ర చేయుచు ఇక్కడికి వచ్చినారు. ఇచ్చ 
దేవాలెయోమున స్వా టీకి అర్బ్చనే చేయించి వెలుపలి మండపమున స్వామి 
ధా్యానించుచు మైశమించినారు. ఆధ్యానమునందు స్వామి వారికి గోచరిం? 
"రైల్వేస్టేషనులో నాభ నక్కులు భజన చేయుచున్నారు ; నీవు వెంటనే వారి 
ఆఅహారపానీయములు నమకూం మ మని ఆదేశించెను, వెంటనే వారు లేచి తావ 
వచ్చుటకు ఆలన్య మగునేమో అస పనా వఖలన ఇచ్చి ముందుగా నను 
తటిమినట్లుగా వంపిరి, నేను వారి భృత్యుడను ; భి ₹00ంకుడు చెపు నన్‌ లువూరలు 
అనుకొనుచున్నాను ; దయచేసి మోరు వీనిని స్వీకరింవుయ” మౌ యజమాని కూ 
వరువెత్తినట్లుగా వచ్చుచున్నాడు ; ఇంక మీరు వీనిని ఉవయు-సనివుడు" అ 
బ్రతిమిలాడ జొచ్చెను. ఆయజమాని కూడ వచ్చి వారిని అట్లు ప్రార్థించెను. అప్రాకీ 
వారు తృప్తిగా భుజించి, ఆ శ్రేష్టియొక్క సావోయ్యమున న్వగ్రామమేనకు క్షేమముగా 
చేరిరి. కావున మనకు బ్రోగవంతునియందు దృుడవిళ్వాన మున్నచ 
మనయోగక్షేమములను ఆయన ఎప్పుడును విన్మరింవ డనుట న్పష్టము. 


216 
గత 


మజీయును ఇతరదేవతలను ఆరాధించుటకం కు నర్వేశ్వరుని ఆరాధించు 

గి నులభము. ఇంద్రాదిత్యాదిదేవతలను ఆరాధించునప్పుడు ఆయాదేవతల. 
కరములైన నమయములలో పదార్గములతో నియమములతో ఎం¢é 
'పడవలసీయుండును. ఫలాపేక్ష లేకురడ భగవంతుని ఆరాధించునప్పుః 

ఫూర్యకముగా మనము ఒక్కవండు నిచ్చినను, అదియు లేకున్చునో వువ్పముగ్‌ 
సీదళమువంటి వత్రమునో, జలమునో శుచిగా ఇచ్చినచో ఆయన స్వీకరించు 
;న నులభమైన మజేయొక ఉపాననావిధానమును కూడ నిర్దేశించుచున్నాడు. డ్‌ 
వూజావిధానమే లేదు. "నీవు ఏ వనిని చేయచున్నను, దేనినీ తినుచున్నను, దేని 
మము చేయుచున్నను, దేనిని దానము చేయుచున్నను, ఏదేని తవన్సు చేయుచున్న, 
ని అన్నింటిని నాకు అర్చింవుము. నీవు కావించుచున్న కర్మలు శుభము లైనః 
భములే అయినను వలరూపములైన యాకర్మయొక్క బంధములనుండీ నీ, 
)క్పుడవు కాగలవు. నర్వకర్మ ఫలార్పణ రూవమైన యీ నన్నాానయోగము, 
దినవాడు విముకుడె కడై నన్ను పొందగలడు". 


వత్రం పువ్చం భలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి | 
త దవాం భక్త్యువవ్యాత మళ్నామి (ప్రయతాత్మ్మనః || 2 


య త్యరోషి య దశ్నాసి య జ్ఞువోషి దదాసి యత్‌ | 
య త్తవన్యసి కాంతేయ తత్కురుప్వ మదర్పణమ్‌ | 2 


శుభాశుభఫలై రేవం మోక్ష్య సే కర్మబంధనైః | 
నన్న్యానయోగయుక్తా త్మా విముకో మా ముపైష పైష్యసి || 2 


శ్రీమవోభారతే - బ్వీవ్పుచర్వణే - అధ్యా. 33 
ఆయన ఈ యవదేశ్రమునేభరగ్యంతరమున ఇట్లు చెప్పుచున్నాడు. “నాయం 


స్సు కలవాడవు, జో ఫేక్తుడవు, నన్నుగూర్చి యజ్ఞములు చేయువాడవు అగుమ 
। నమశ్యరంివుము. ఈవిధముగా చిత్తనమాధానము నొంది నన్నే వరమగతిని/ 


ఏ నన్ను చేరగలవు". 


చున్మనా భవ మద్భక్నో మద్యాజీ మాం నమన్కురు | 
మామే వైవ్యసి యూ _వ మాత్మానం మత్పరాయణః || 3. 


శ్రీమవోభారతే = ఫీవ్మవర్వణి - అధ్యాయః -33 


217 


ఈయభిప్రాయమునే భగవానుడు, “నర్వధర్మములను పరిత్యజించి నన 
ఒక్కునినే శరణము పొందుము" అని తుది మాటనుగా చెప్పి యువదేశము 
ముగించినాడు. కావున ఇది ఈయువదేశమున కంతకును సారాంశమనుట నష్టము 


ఈ నందర్భముననే ఆయన ఒక హెచ్చరికను చేయుచున్నాడు. "అనిత్యః 
అనుఖము అయినలోకమును దీనిని పొంది నన్ను భజింవుము" (అనిత్య మనుఖం ల్‌ 
మిమం ప్రావ్య భజన్వ మామ్‌ 33 - 33) ఇట్లనుట వలన ఈలోకము అశాశ్వత మ 
నుఖరహిత మని, ఇందులకు విరుద్ధముగా తన న్వరూపము శాశ్వతమైన దని నుఖాత్మ 

మని, కావున తన్ను పొందు మని ఆయన న్పష్ట మొనర్చుచున్నాడు. వ్రతివ్యక్తి తా 
నుఖముగా శాశ్వతముగా నుండవలె నని అభిలషీంచుచున్నాడు. ఇక్కడ లభించుచుః 

దానికంటె అధికమైన నుఖము చిరకాలము లభించు నని తోచినంతనే, వేదముల 
విశ్చాసించువాడు, యజ్ఞాదులను చేసి న్వర్గాదిలోకములకు పోవలయు నని, ఈశరీరము 
వదలుకో నుటకు "సైతము సిద్దవడుచున్నాడు. కావున ఎవ డైనను భగవంత, 

భజించవలయు నన్నచో ఈలోకము, ఈ మనుష్యశరీరము చాల క్షణిక మని, ఇక్క 
అవ్పుడవ్వుడు లభించు నుఖముల కంటె, పిడుగులవలె పై బడుదుఃఖములే అధికమ 
భగవంతుని న్వరూవము శాశ్వతమైన దని, న్వర్గాదులయందు లభించు నుఖముకం' 
చాల అధిక మని అవరిమిత మని ముందుగా నమ్మవలసియున్నది. ఆ నమ్మకం 
లేకున్నచో భగవంతుని ఆశ్రయించుట కుదురదు, నకోలభోగనంపన్నృ వా 
మహాభవనము లభించు నని రూఢిగా తెలిసికొన్నచో ఎవ్వ డైనను చిన్నయింకీ 
నులభముగా వదలుకొని ఆభవనమునకు చేరుటకు కష్టవడి యైనను ప్రయత్నించు 
ఈలోకమునందలి యైశ్వర్యనంవదలను తృణ ప్రాయముగా తలంచుచు ఎట్టివరిస్టితియ 
దైనను భగవంతునే భజించుచుండిన త్యాగరాజు, రామదాను, తుకారము, తులసీదాః 
కబీరు మొదలగు మహాభక్తుల దృష్టాంతములవలన ఈలోకము అశాశ్వత మ 
నుఖరహిత మని భగవంతుని న్వరూవము శాశ్వతము నుభఖాత్మకము అని (గహింపవవ 


(iv) విశ్వరూప దర్శనము 
గత 


ఆట పాటలయందు ఆనక్తుడె డైయున్న విద్యార్థికి, విద్యావిజ్ఞానములవలన పె a 
యుద్యోగము కీర్తి నంవద మవోభోగములు లభించు నని దృఢముగా తోచిననే తః 
వాడు అహంతో వదలి విద్యానముపార్ణనకై మవూనుకొ నడు. అ్తై భగవంతు 
న్వరూవము అమృతానందమే అను విశ్వానము రూఢముగా ఏర్పడి ననే తప్ప ఆయన, 
భజించుట కుదరదు, అందువలన భగవానుడు, "నేను నర్వజగత్తునకు ద్రభవస్తానమ 
నావలననే నర్వము ప్రవర్తి సుర అని తెలిసికొని వండితులు అట్టిభావనకో నన 
భజించుచున్నారు. అట్లు ప్రేతిపూర్వకముగా సతతము నన్ను, భుజించువార 


218 


ంబుద్దియోగము నానంగుచున్నాను ; దానితో వారు నన్ను చేరుచున్నారు," అని చె 
పీనునియందు భగవంతుని న్వరూవమును తెలిసికోవలయు నను కుతూవాలము 
గించెను. తుడు అర్జునుడు, "బుమలు దేవర్షియైన నారదుడు. అసితుడైన దేవలు 
పనుడు నిన్ను వరటహ్మమునుగా చావే చున్నారు. అది నత్యమే ఆ 
ంచుచున్నాను, నీ ప్రభావమును దానవులు దేవతలు గ్రహింవలేకున్నారు. నీన్వరూ 
మో నీకే తెలియును. ఏమాహాత్మ్యవిశేషములచేత ఈలోకముల 
్యపించియున్నావో, ఏ యే భావములయందు నిన్ను చింతించుచు నే, 
సికొనగలనో ఆ విభూతి విశేషములను నీ యైశ్వర్యు యోగమును వివులము। 
)ఎము" ఆని యడిగెను. 


అరునుని కుతూహాలమును గమనించి బోగవానుడు ఆయా జూతులళీ 
ములలో అ గ్రగణ్యములై ప్రధానములై విశేషములను, "అదిత్యులలో నేను విష్ణువున 
మొదలు సెట్టి పెక్కింటిని చెప్పి తుదకు ఇట్లనెను. "లోకమున ఏది ఏ 
గత్మ్యమహి తమో, శ్రీమంతమో, బలోత్సాహనమున్వితమో అది యంతయ 
' జము యొక్క అంశమువలననే నంభవించుచున్న దని యెణుంగుము. లేదా, ఇని 


షము లెందులకు ? ఈ నర్వజగత్తును నాయందలి యొక్క యంశము చే, 
యున్నాను". 


య ద్య ద్విభూతి మ త్సత్త్వం (శ్రీమ దూర్జిత మేవ వా | 
త త్త దేవావగచ్చ త్వం మమ తేజో ౭౦శ నీంభవమ్‌ | 4] 


అథవా బవొు నైతేన కిం జ్ఞాతేన తవార్జున | 
విష్టభ్యా మవా మిదం కృత్స్ను మేకాంశేన స్థితో జగత్‌ | 42 


శ్రీమవోభారతే - గీషపజిత - అధ్యా. - 34 


ఈ భూతము లన్నియు భగవంతునియొక్క ఒకపాదమే (పాదో౭న్య విశ్వా 
"ని - వురుషనూక్షము) అని వేదము చెప్పినట్లు బగవంతుని యందలి యొక్క 
మె అనగా నాల్గవవంతే, విశ్చముగా గోచరించుచున్న దని, అభివ్యక్షము కాకుండ 


anifest) ఆయన న్వరూవము ఇంకను మూడువంతులు ఉన్న దని న్పష్ధ 
చున్నది. 


ఈ మహిమాతిశయమును విని అర్జునుడు, “నేను చూడగలుగుదు నేని విభూతి 
తమైన నీ వరమేశ్వరరూవమును చూవుము" అని కృష్ణుని ప్రార్థించెను. కౌరవుల 

కి ఆయన విశ్వరూ వమును వ్రదర్శించె నని అర్జునుడు వినియురడుట వలన తాను 
ఆరూవమును చూడ వలయు నని అభిలషించియుండును. 


219 


భగవంతుడు పార్ధని ప్రార్థనమును మన్నించి, "చరాచరమైన నమన్త జగత్తున 
నీవు చూడదలచుకొన్నది యేదిమైనను, ఇక్కడ నాదేవామునందు చూడుము" అ; 
దివ్యదృష్టి నానంగెను. అట్టి ి దివ్యదృష్టినే వ్యానభగవానునివలన పొందిన నంజయుడి 
చెప్పినట్లుగా, ఒక్కసారిగా వేయిమంది నూర్యులు పైకి కివచ్చినచో ఎంత కాం! 
యుండునో అంతకాంతి భగవంతుని దేవామునుండి బయలుదేరి భూనభోంతరముః 
యందు వ్యాపించెను. దానియందు అర్జునుడు వేయి బాహువులతో వందలకొ ల 
ఫీర్షములతో నేతములలో ఉదరములలో అన్ని వైపులకు వాస్ట్రపించియున్న 
మహోన్నతమైన భగవంతుని రూపమును చూచెను. ఫీర్షముల పై కిరిటముల. 
వాన్తములలో గదాచక్రాద్యాయుధములు కస్పించుచుండెను. చంద్రనూర్యులు ఆయనక 
నేతములవలె నుండిరి. దంష్ట్రలచే భయంకరములు గానున్న వక్రములయందు అగు 
జ్వలించుచుండెను. ఆదేవామునందే బ్రహ్మాదిదేవతలను, మహర్షులను నర్పముల 
మొదలుగా నర్వభూతములను, ఆయాలోకమేల విభాగములతో, విన్న స్పష్టముగా జగత్త 
అంతయు అర్జునునకు ఒక్కచోటనే కన్పింపజొ చచ్చెను. క ఉగ్రమునైన é 
విశ్వరూ వమును చూచుచు మూడులో కములు కంపము నొందజూచ్చాను 
వనురుదాదిత్య గంధర్వయక్షరాక్షసాదుల నంఘములు విస్మితములై ఆయనన 
చూచుచుండగా, దేవతలు కొందు భీతులై ప్రాంజలులై ప్రారీంచుచుండిరి. మవా, 
సిద్ద నంభఘములు "న్వస్తి, న్వస్పి" అని పలుతుటు వుష్కలమేలైన స్తోత్రములత్‌ 
స్తూతించుచుండిరి. ఆరూపమును చూచుచున్న యర్జునుడు ధైర్యహీనుడై ఇంతి! 
నుఖమును పొందలేక దిక్కుతకోచక దీను డయెను. 


"నీచ్సీ చూడదలచుకొన్నది యేది యైనను ఇందు చూడుము" అని భగవంతుడ 
ముందే చెప్పియుండెను". మేము జయింతుమో లేక దుర్యోధనాదులే మమ్ము జయింతుర్‌ 
(యద్వా జయేమ యది వా నో జయేయుబ అని శంకించుచుండిన యర్జునుడ 
ఆనమయమున యుద్ధముయొక్క వర్యవసానమును తెలిసికొన దలంచుట నవొజము 
అందువలన అతని యీఖి ప్రాయమును గ్రహించి భగవానుడు ఆ వర్యవసాన దృశ్యమున 
ప్రముఖముగా ప్రదర్శించెను. దుర్యోధనాదులు, భూభఖారమును తగ్గించుట 
మనువ్యలోకమున అవతరించిన దివ్యులైన భీవ్మద్రోణకరాదులు, పాండవుల వక్షమ 
నందున్న మవోయోధులతో కూడ భూపాలనంఘములతో నత్వరముగా దంష్ట్రలత్‌ 
భోయంకరములైయున్న భగవంతుని వక్రములలో (వవేశించుచుండిరి. కొరదజ 
ముద్దలుగా నైన శ్‌రములతో దంతములయందు చిక్కుకొనుచుండిరి. మిడుతలు గుంవుల 
గుంపులుగా జ్వలించుచున్న యగ్ని యందు వేగముతో వచ్చి దూకునటు, వరదలత్‌ 
ఉరువడించుచున్న నదులు నముద్రములో పోయివడునట్లు ; మహావీరు లందజ 
సైన్యవాహినులతో భగవంతుని వక్రములయందు జొఅబడుచుండిరి. ఆయన వా! 
నందజను మింగుచు చవ్పరించుచుండెను. 


220 


దీని నంతను చూచుచున్న యర్యనునకు భగవంతుని వక్రములయం+ 
'వేశించుచున్న వారిలో తాను తన సోదరులు కొందజు లేకుండుచే జయము తమ 
గు నని తెలియుచున్నను, ఇంతమందిని మింగుచున్న యీయన ఎవరు అ, 
ందేవాము ప్రబల మయ్యెను., అందువలన అర్జునుడు భయముతో భక్తితో ప్రణమిల్లు* 
కరమేశ్వరా ! వ్రనన్నుడ వగుము. ఇంత యుగ్రరూవుడవైన నీవు ఎవరు? ఏమి జేం 
sos ? ఆని అడిగెను. 


భోగవంతు డిట్లనౌను. "నేను కాలుడను, లోకక్షయకరుడనై (వవ్య 
ందుచున్నాను. ఇచ్చట ఈ లోకుల నందజను వారించుటకు వూనుకొనియున్నాన 
ము లేకున్నను, ఈ సైన్యములలో యిరువైవుల యందును నన్న ద్దులై నిలిచియున 
రాధు రైవ్వరును ఇంక ఉండరు. వీ రండజు ఇంతకుముందే నాబేనివాతు లైనా 
'వున నీవు నిమిత్తమాత్రముగా శత్రువులను జయించి నమృద్ధమైన రాజము! 
౨౦దుము. లెమ్ము ; యశన్సును పొందుము. నాబెత చంవబడినోయా ఖీష్మాదుల, 


౨వారించుటకు వ్యథ యెందులకు ? వీరి చందఅను వధింవుము. నీవే విజేత వగుదువ్వు 


భగవంతుడు ఇట్లు చెప్పినను, ఆ యుగరూవమును చూచుచున్న యరద్దునునః 
యము పోలేదు. అతడు వణకుచు అంజలించుచు మాటిమాటికి నమన్కరీంచు? 
తిచేత మాట తొటువడుచుండగా భగవంతుని అనేక విధముల |వ్రశంసించు? 
ర్జించుచు ఇట్లనెను. "ఆదిదేవా! వరమేశ్చరా! ఆనంతరూవ ! ఎదురుగా వెనుక వైవు 
న్నీ పై వెవులను నీకు నమన్కరించుచున్నాను. నీ యీ మహిమ నెజుంగకు "క కట్న 
దవ 1! మిత్రమా !" అని నిన్ను లెక్క పెట్టక పొరపాటున గాని స్నేవాముచే గా 
ఎవినము కొజుకు గాని, వివిరశయ్యాననమభో జనాదులయందు నీ నమక్షమున గా 
కోక్షమున గాని మన్నన లేకుండ చేసిన చేష్టలను వలికిన మాటలను క్షమింవుమ 
వాచరమైన యీ లోకమునకు నీవు తండ్రివి, నీ ప్రభావము సాటి లేనిది. కావు 
హమును వంచి ప్రణమిల్లి ప్రార్థించుచున్నాను. వుత్తుని తప్పులను తండ్రివ॥ 
షహితుని యవరాధములను మితునివలె ; ప్రియురాలినేరములను ప్రియునివ: 
“దోషములను నహింపుము. అపూర్వమైన నీయీరూపమును చూచుచి 
'ర్షముతోపాటు భీకిచేత వ్యథను కూడ పౌందుచున్నాను. నన్ను అనుగ్రహిం; 
పర్భుజములతో వ్ర ప్రనన్నమైన రూవమును పొందుము". 


భగవంతు డిట్లనెను. "అర్జునా! నీయందు వ్ర వనన్నుడనగుటచేతనే, నీచేత తవ 
తరు లెవ్వరిచేతను చూడబడనీ యీ విశ్వరూవమును ఈశ్చరత్వ సామర్హ్యముచే, 
స చూపితిని. వేదాధ్యయన యజ్ఞదాన తవన్చంవన్ను లైన వారికి కూడ ఈరూవమున 
ఇచులటు శక్యము కాదు. భయము సౌందకము. నీవు కోరుచున్న రూవమునే చూడుము' 


ఇట్లనుచు భగవంతుడు సౌమ్యమైన పూర్వరూవమును పొంది అర్జును! 
కార్చెను. అతడు న్వన్లచిత్తుడైన తరువాత ఆయన మరల ఇట్లనెను. "అర్జునా గ్‌ నీవ 


221 
చూచిన యీ విళ్చ్వరూవము ఎంతగా తపోదానయజ్ఞాదులను గావించినను దర్శించుటః 
శకము కాదు. అనన్యమైన బక్తిచేతనే నన్ను ఈ విధముగా తెలిసికొనుటక 
సాక్షాత్కరించుకొనుటకు, తత్త్వన్వరూవముతో నన్ను పొందుటకు శక్యా మగున 
నాకొ అకు కార్యములను చేయుచు, నన్నే పరమగతినిగా తలంచుచు నాకు భక్తు. 
నంగరహితుడై నర్వభూతములందును వైరమును వీడిన వాడు నన్ను పొందును", 


వజయ ప్రభ 


ఇందు గ్రహింవవలసినయంశములు అనేకములు కలవు. శ్రీకృష్ణుడు దివ్యద్భ 
నొనంగినా డనగా అర్జునుని నేత్రేంద్రియమునకు విశేషమైన శక్తిని తాత్కాలికము। 
నొనంగి తరువాత దానిని ఉవనంవారించినా డని గ్రహింవవలసియున్నది. 


“నన్ను అనుగ్రహించి చతుర్భుజములతో ప్రనన్న మైన రూపమును పొందుము 
అని శ్రీకృష్ణుని అర్జునుడు ప్రార్థించుట మొదటి విషయము. ఆయన అర్జునున: 
ఎల్లప్పుడును! నాలుగు భూజములేకోనే కన్పించుచున్నాడా అని నందేవాము కోలుగుని 
శ్రీకృష్ణనిర్యాణము తరువాత అర్జునుడు వ్యానునియొద్దకు పోయి దుఃఖించుచు ఇట్లనెః 
“అయ్యా! అవ్రమేయాత్ముడు శఖచక్రగదాధరుడు చేతుర్చుజుడు పీతవానుడు అయి 
పురుషుడు ఇంతకు ముందు నారథమునకు ముందు పోవుచు శతుసె సైన్యముల, 
నిర్ణహించుచున్న ట్లు కన్చించెడివాడు. ఆ వురుమ ares కన్చించుట తే దేమి?" ఆ 
యడిగెను. దీనిని బట్టి యుదధ్రములయందు పూర్వము శ్రీకృష్ణుడు చతుర్భుజుడై అర్జున 
రథమునకు ముందు రక్షకుడుగా కన్పించుచుండె నన్నమాట. ఇప్పుడు కూడ్‌ అ 
చతుర్భుజుడవుగా రథముముందు కన్పించుచుండు మని అర్జునుడు ప్రార్థించుచున్నా( 


దీనినిబట్టి రథమునందు సారధిగా, ఆవారవివోరనమయములందు, శ్రీకృష్లు 
అర్జునునితోపాటు లోకులకు కూడ రెండు భుజములతోనే కన్పించుచుండె నన 
నష్టము. రథమునకు ముందు చతుర్భుజుడుగా అర్జునునకు మాత్రము కన్పించుచు. 
నన్నమాట. అవు డాయన శృతుసైన్యములను దహీంచుచున్నట్లు కన్పించుచుండు 
కూడ అర్జునునకు దృశ్యమాత్రముగానే గోచరించుచు అతనికి ఉత్సావాము 
కలిగించుచుండెనే కాని సైన్యములకు కన్పించుట లేదు. అట్లు కన్పించిన? 
"సైన్యములయందు వోవాకారములు బయలుదేరి యుండును. అనేక బావువుల: 
నేత్రములతో భయంకరమైన రూపముతో సైన్యమునకు ముందు కూడ కన్పిం: 
నాలుగు భుజములతో “తనకు కన్పించుచుండు మని అర్జునుడు శ్రీకృమ 
ప్రార్థీంచుచున్నాడు. రెండు బాహువులు కలిగిన శీ శ్రీకృమ్ణనిరూవముకంె నాలు 
బాటీువులరూవమే అర్జునునకు మనోవారముగా నుండె న్‌ని గ్రహింవలసియున్న( 


222 


కృష్ణార్దునులు ఇరువురు రథముపై కూర్చుండియే మాటాడుకొనుచున్నా 
'థమునకు వెనుకభాగమున అర్జునుడు విషాదముతో కూర్చుండె నని (రథోః 
₹పావిశక్స్‌ ముందే చెప్పబడియున్నది. సారథియైన కృష్ణుడు కూడ కూర్చుండి, 
ముండెను. విశ్సరూవమును చూవునవ్పుడు ఆయన లేచినిలుచుండి నంరభః 
"ందినట్లు చెప్పబడలేదు. కావున ఆయన |వశాంతముగ' కూర్చుండి 
ంకల్పమాత్రమున ఆరూవమును నృష్టించె ననుట నష్టము. చలనచిత్ర యాంత్రికు 
లు Operator) మాట నొక్కినంతనే చిత్రప్రసారము జరుగునట్లు భగవాను 
కల్పము గావించినంతనే అనాయానముగా ఆయనయందే విశ్చరూవ చి త్రవ్రసారః 
రెగెను. 


వివిధదేశముల యాకృతులను, వానియందు ప్రముఖములైన నదీనదనము 
ర్వతారణ్య విశేషములను, నగరములను వ్రభుత్వాధినేతలను రేఖలతో |వ్రవం 
తవటమును ప్రదర్శించుట ఎట్టిదో విశ్వరూవ వ్రదర్శనము కూడ అట్టిదే. దీనియం 
విధలోకములతో, లోకపాలకులతో ఆ లోకములలో నివసించు దేవదాన 
ఏక్షరాక్షసాది నంధుములతో విశ్వముయొక్క ఆకృతి నంక్షేవముగా (వ్రదర్శింవబడుట' 
క్క అది యంతయు భగవంతునియందే ఉన్నట్లు చూవబడెను. దీనివలన భగవంతు: 
క్షిమయుడు, విశ్చ మంతయు ఆయనయందే యున్నది ; ఆయనకంట భిన్నమై 
నార్ధము (Matter) వరమాణువు కూడ లే దను విషయము న్పష్టముగ రోచరించున 


|| వారిమయము విశ్చ మంతయు 
వారి విశ్వమయుండు నందియము వని లేదా 
వారిమయము కాని ద్రవ్యము 
వరమాణువు లేదు లోకపావన వింటే ఆంధ్రభాగవతమ 


విశ్వరూపమున అర్జునుడు భయంకరద్య్భ శ్యములను చూచుచు భీతుడి 
వ్యథితుడును అయ్యె నన్నచో భోగవత్స వ్రైరూపము కేవలము (వనన్నమ్హై 
నూమూర్తియే కా దని మహోగ్రమూర్తియు అగునని నృష్టిలో, 
హాభయంకరములైన నర్ప వాష్థ్రభ్రసింవోదులు, అమితక్రూరులైన యనురరాక్షనాదు౬ 
'డ భగవ।దూవములే యని, నృష్టివలె, స్థితివలె, ప్రశయ మొనర్చుట కూడ ఆయ, 
'యే అని గ్రహింవవలసియున్న ది. నాటకమునందు శృంగార దృశ్యములతోపాట 
లా త్మ కములు ఖభయానకములును అయిన దృుశ్యములను కూడ చూచుచ 
బింటియందును రనమునే ఆస్వాదించుచు తన్మయత్వమును పొందు (పేక్షకునివః 
'వత్స్వరూవప తత్త్వమును ఎజింగిన జ్ఞాని నకలవిశ్వమును వివిధరసాత్మ కమై. 
కోనాటకమువలెనే చూచుచు ఆనందించుచుండును. 


భీష్మాదులు ముందే నివాతులై యున్నారనుట వలన, వా రందణు, పోగాలమ 
రించి, కాలవశమున తేజోహీనులై మృత ప్రాయులై యున్నా రని గ్రహింవవలె. 


223 


"అర్జునా నీవు నిమిత్తమాత్రుడవే అగుము" నిమిత్త మాత్రం భవ నవ్యసాచి 
వో 33) అనీ భగవానుడు నిర్జేశించుటవలన, "కాలవశమున భీష్మాదులను జయి। 
గలుగున ప్పుడు నీవు ఎట్లు నిమిత తృమాతుడవో, దైవము (పతికూలమ్హై నీ 
ఓడింవబడునవ్పుడు కూడ నీవు నిమిత్తమాత్రుడవే, కావున జయమునకు వ్రవార్హము 
వరాజయమునకు విషాదమును పొంద నక్కజలే" దని భగవానుడు నూచించుచున్నా 


"ఉగ్రమైన యారూవమును ఉవనంవారింపుము ; సౌమ్యమైన రూవము 
కన్పింపుము" అని అర్జునుడు ప్రార్థించె నన్నచో జ్ఞానులు తప్ప సామాన్యులు నృష్టిల్‌ 
భయంకర దృశ్యములయందు కూడ ఆనందమే యైన భగవత్స ్యరూవమును రహి 
లేరని నష్ట మగుచున్నది. భృగుమవార్షి తవన్సు చేసి జగత్కారణమైన బ్రవ్మా, 
ఆనందమే అని తెలిసికొనెను. (ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌ - తై తెతి త్రిదియము) 


"నే నిప్పుడు వ్రనన్నుడనై నీకు చూపిన యీరూవమును ఇతరు డెవడు 
చూచియుండ లేదు". (త్వ దన్యేన న దృష్టపూర్వమ్‌ - శ్లో 47) అని భగవానుడు చెవు, 
గమనింవదగియున్నది. మజి ఆయన ఇరతకువూర్వము కౌ రవనభలో విశ్చారూపము 
చూపియుండలేదా ? నిజమే. కాని ఆరూపమునకు దీనికిని భేదము చాల కల 
దానికంసెను ఇది అనేకవిధముల ఉజ్జ్వలము, సమగ్రము. అందువలన ః 
విశ్వరూవమును ఇతరు లెవ్వరును చూచియుండ లేదనుట యథార్థమే. 


"నకల భూతములయందు ఎవడు వైరభావరహితుడై యుండునో వాడు న, 
పొందును" అని భగవానుడు చెప్పుటవలన భగవద్భక్తుడు తనకు అవకారకము, 
భూతములయందు కూడ భగవత్స పరూవమునే భావించుచు, వ్యవవారమున( 
ధర్మమును మాత్రమే అవలంబించి శిష్టరక్షణము దుష్టశిక్షణము చేయుచుండవలయు 
న్పష్షమగుచున్నది. 


అర్జునునకు ధాకనయోగమునందు యబలవ్రన యాధారమ; 
ఉవయోగివడుటకు విశ్వరూపమును (ప్రదర్శించినను, అది మహోజ్జ విల 
దృశ్యమాత్రమే కాని తన యథార్థమైన రూవముకా దని తన తత త్ర కమును భోగవాః 
ముందే న్పష్టముగా నిరూపించియున్నాడు. తన విభూతి విశేషములను చెపు! 
ప్రారంభించినప్పుడు మొదటనే ఆయన తనన్వరూవమును ఇట్లు నిరూపించెను. "న 
భూతములయొక్క వ్యాదయములందున్న ఆత్మను నేను. భూతములకు ఆది, మధ్య 
అంతము నేనే", 


శో|| అవా మాత్మా గుడాకేశ నర్వభూతాళయ స్థితః | 
అవా మాది శృ మధ్యం చ భూతానా మంత ఏవ చ|| 


అధార్థియః - 34 


224 


తాత్కాలికముగా మనము ధ్యానయోగమునకు ఆలంబముగా భగవంళ 
రూపమును భావించుచున్నను, క్రమముగా వేదాంతవాక్యములను "పెద్దలవ 
ఎంచి విచారించుచు భగవత్స పరూపమును నిర్విశేషము అద్వితీయము; 
శ్రైముగానే గ్రహింవవలయు ననుట న్న న్పష్టము. 


గత 


“నకల భూతములయొక్క వ్యృాదయములందున్న ఆత్మను నేను. భూతము. 
మధ్యము అంతము నేనే". (34 - 20 అని చెప్పుటకు పూర్వము భగవంత 
“విధములుగా తన న్వరూవమును నిరూపించి యున్నాడు. "యోగమును పొం 
వ్సుతో ఎల్లయెడల నమమునే దర్శించుచున్న వాడు, తన్ను నర్వభూతముల( 
,వానినిగా, తనయందు నకలభూతములు ఉన్నట్లుగా చూచును". 


నర్వభూతన్థ మాత్మానం నర్వభూతాని చాత్మాని | 
ఈక్షతే యోగయుకా ాత్మా నర్వ త్రా నమదర్శనః | 30 - 


"నాకురెండు వ్రకృతులున్నవి. పంచభూతములు మనన్సు బుద్ధి, అవాంకారే 
ఎనిమిది విధములుగా నున్నది అవరప్రకృతి. దీనికంకు అన్యముగా జీవరూః 
;గత్తు నంతను ధరించుచున్నది పరవకృతి". 1 


భూమి రాపో౭నలో వాయుః ఖం మనో బుద్ది రేవచ। 
ఆవాంకార ఇ తీయం మే భిన్నా ప్రకృతి రష్టథా || 31 


అవరేయ మితి న్ప కన్యాం ప్రకృతిం విద్ధి మే వరామ్‌ | 
జీవభూతాం మవోబావోయ యేదం ధార్యతే జగత్‌ | 31 


“ఈ జగత్తు అంతయు అవ్యక్తమూర్తిని అయిన నాచేత వ్యావృమై యున్నది". 
మయా తత మిదం నర్వం జగ దవ్యక్త మూర్తినా || 33. 


తరువాత కూడ వదమూడవ యధాా్యాయమునందు తనన్వరూవమును ఇ 
న నిరూపించినాడు. "కౌంతేయ ! ఈ శరీరము క్షేత్ర మని చెవ్ప బడుచున్నది. దీ. 
కొ నినవానిని క్షేత్రజ్ఞుడు అని తత్త వేత్తలు చెప్పుదురు. నర్వక్షేత్రములందు : 
ఫైడనై యున్నానని యేయుంగుము. .క్షేతక్షేత్రజ్ఞుల జ్ఞానమే జ్ఞానమనుటనా మతవ 


ఇదం శరీరం కౌంతేయక్షేత్ర మి త్యఖిధీయత్‌ | 
ఏత ద్యో వేత్తి తం ప్రావుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః || 37. 


225 


శో|| క్షేతజం చాపి మాం విద్ధి నర్వక్షత్రేమ భారత | 
కేతక్షేతజ్ఞయో ర్వా నరేయ త్తద్‌ జ్ఞానం మతం మమ | 37-3. 


"చకృతిని పురుషుని కూడ ఇద్ద జీని అనాదియైన వారినిగా ఎయుంగుము 
వికారములను గుణములను వ్రకృతినుండే నంభవించినః వానినిగా నెణుంగుము". 


శో|| వ్రకృతిం పురుషం చైవ వి ద్ధ్యనాదీ ఉభా వపి|! 
వికారాం శృ గుణాండ్చెవ విద్ధి ప్రకృతినంభవాన్‌ || 37-2( 


విజయ పభ 


"పై వాక్ళ్టిములను బట్టి అచేతనమైన యొక వదార్థమే, నకలభూతములుగా 
ఎనిమిది విధములైన వ్రకృతిగా, జగత్తుగా, క్షేత్రముగా ప్రకృతిగా చెపవ్పబడుచున్న దః! 
న్పష్ట మగుచున్నది. అప్లీ ఒక్కు చైతన్యమే నకలభూతముల వాదయములందు ఉన్న 
ఆత్మగా, జగత్తును ధరించుచున్న జీవభూతమైన పర్వావకృతిగా జగత్తునంతయ 
వ్యాపించియున్న అవ్యక్షమూర్తిగా, శ్షేతజుడుగా పురుషుడుగా చెవ్పబడుచున్న ద; 
దున తవు వ్‌ న్‌ 


"నర్వభూతములయొక్క వృాదయములందు ఆత్మగా ఉన్నవాడను నేనే" అ; 
చెప్పనప్పుడు ఆ భూతములు ఆయనకంటె భిన్నముగా నున్నవా ? లేవు. ఆయనర 
ఆభూతములకు ఆది మధ్యము అంతమై ఉన్నాడు. ఆది మధ్యాంతములు కలిగి, 
భూతశరీరము లన్నియు ఆయనయే. భూతముల వాదయములందు వ్యాపించియున్న 
చేతనమైన యాత్మయే అచేతనములుగా గోచరించుచున్న భూతశరీరములయందు కూ; 
వ్యాపించియున్న దన్నమాట. కావున నర్వభూత హృదయాంతర్యామి 
జగదంతర్యామియైన యాత్మయైన వరమేళ్వరు డొక్కడే అని గ్రహింవవలసి యున్న 


2. శరణాగతి కమండేలువు 
(1 భక్తి లక్షణ చమసము 
గత 


ధ్యానమునకు ఆధారముగా భగవంతుడు విశ్వరూవమును ద్రదర్శించిన॥ 
ఆయన అంతకుపూర్వము నిర్షణబహా శ్నోపాననమునుగూర్చి చెప్పియుండెన 
అందువలన అర్జునుడు విశ్వరూపోపాననము మేలా వేళ నిర్ణణమైన యక్ష 
బ్రవ్మోపాననము' మేలా అను నందేవాము నొంది ఈయుపానకులలో ఎవరు ఉత్తం 
యోగులో చెవ్వు మని భగవానుని అడిగెను. 


226 


ఆయన ఇట్లనెను. "వరమమైన శ్రద్దతో నాయందు మనన్సును నిలిపి నిత్యమ 
స ఉపాసించుహెరు యోగులలో ఉత్త మ్స్‌లు. నిర్గుణమై అచింత్యమై నర్వవ్యావకః 
కలమైన అక్షర వర్వబదవ్మామును, ఇంద్రియని గ్రహౌముతో ఎల్లయెడల నమబుద్ధిత్‌ 
సభూతహితము బుదందు నిరతులై, ఉపాసించువారు నన్నే" పొందుదురు, నోన్లు 
ంచువారికి కలుగుకేశము అధికమేయైనను అక్షరోపానకుల క్లేశము అధికతరమ 
ఈవి మానము కలవారిక్తీ నిర్గుణమైన యక్షర 'వరబవామునుగూర్చి ధారానవ 
నుగల్లుట కష్టసాధ్యము కదా"! నర్వకర్మలను నాయందు అర్పించి అన్యము 
వింవక విశ్చరూపాత్మకుడనైన నన్నే ధ్యానించుచు ఉపాసించువారిని ఫీభుముగా 
ఫత్యునంసార సాగరమునుండి ఉద్ధరింవజేయుదును. కావున నీవు మనన్సును బుద్ధి 
యందే నిలువుము. ఇక పైన నీవు నాయందే ఉండగలవు; నంశయము లేదు. నాయరో 
కృమును నిలువ లేకున్నచో అభార్టనయోగమున నన్ను పొందవలయున 
రుచుండుము. అభ్యానమునందు కూడ నీకు సామర్థ్యము కలుగకున్నచో నాః 
) బంధించిన కర్మలను చేయుటయే పరమలక్ష్యముగా కలిగియుండుము. అé 
కొఆకు కర్మలను చేయుచున్నను సిద్ధిని పొందగలవు. అందులకు కూడ నీకు శ 
లకున్నచో నీవు చేయుచున్న కర్మల్‌ ఫలముల నన్నింటిని నియతముగా నాః 
పొంచుచు త్యజించుచుండుము. అభ్యానముకంకు జ్ఞానము మేలు. జ్ఞానముకం" 
వనము అధికము. ధ్యానము కంబ కర్మఫలత్యాగము శ్రేయస్కరము. త్యాగమునః 
కంతరమున శాంతి లభించును". 


| మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్కా ఉపానతే | 
శ్రద్ధయా వరయోపేతా స్తే మే యుక్తతమా మతాః॥ 


| యే త్వక్షర మనిర్దేశ్య మవ్యక్తం వర్యుపానతే | 
నర్వత్రగ మచింత్యం చ కూటస్థ మచలం ధ్రువమ్‌ | 


|| నంనియ మ్యేంద్రియగ్రామం నర్వత్ర నమబుద్ధయః | 
తే ప్రావునవంతి మా మేవ నర్వభూతహితే రతాః | 


॥ క్లేశో ౭ధికతర స్తేషా మవ్యక్తానక్త చేతసామ్‌ | 
అవ్యక్సా హి గతి, ర్లుఃఖం దేవావద్భి రవావ్యతే | 


| యేతు నర్వాణి కర్మాణి మయి నంన్యన్య మత్పరాః | 
అనన్వే నైవ యోగేన మాం ధ్యాయంత ఉపానతే॥ 


1 తేషామవాం నముద్ధర్హా మృత్ఫ్యునంసారసాగరాత్‌ | 
భవామి న చిరా త్వాార్థ మ య్యావేశిత చేతసామ్‌ | 


227 


శో మ యేవ మన ఆధత్స క మయి బుద్ధిం నివేశయ | 
నివసివ్యసి మయ్యేవ అత ఊర్ధ్వం స్‌ నంశయః | 8 


శో|| అథ చిత్తం నమాధాతుం న శక్నోషి మయి స్టిరమ్‌ | 
"అభా శ్రనయోగేన తతో మా మిచ్చాప్తుం ధనీంజయ | 9 


శో] అభ్యా సే వ్యనమర్శో౭సి మత్కమర్మ వరమో భవ | 
మ దర్ధ మపి కర్మాణి కేరన్‌ సి సిది ద్ధి మవావ్స్య నీ సి|| 16 


శో అధైత ' దవ్యశకో 2సి కర్తుం మద్యోగ మాగ్రితః | 
నర్వకర్మవలత్యాగం తతః కురు యతాత్మవాన్‌॥ 1: 


శో శ్రేయో హి జ్ఞాన మభ్యాసాత్‌ జ్ఞానా ధ్యానం విశివ్యతే | 
ధ్యానా త్కర్మో ఫలక్యాగ స్తాన చ్భారితి రనన్త రమ్‌ ॥ క్షే; 


భీవ్మపర్వ - అధ్యాకాయః .- 36 
విజయ ప్రభ 


భగవంతుడు ఇంతకుముందు ఆర్హుడు, జిజ్ఞానువు, అరారి, జ్ఞాని అని భక్తుల: 
నాల్గువిధములుగా "పేర్కొనియున్నాడు (31- 16). ఇప్పు అర్జునుని ప్రశ్న, 
అనుసరించి ఆయన వారిని రెండు విభాగములుగా నిరూపించుచున్నాడు. భగవంతు 
చతుర్చుజునిగానో విశ్వరూపునిగానో దివ్యమైన రూపము, నకల నచ్గుణము. 
కలవానినిగా నిరంతరము భావించుచు ధ్యానించుచునుండు ఆర్హుడు, జిజ్ఞానువు, అర 
అను మువ్వ్యురును ఒక విభాగ మగుదురు. అక్షరోపానకుడైన జ జ్ఞాని యొకవిభాగవే 
మొదటివిభాగములోనివారే కొందజు ఆరంభదశలో కర్మయోగులుగా తరువా 
ధా్యానయోగులుగా అగుచుందురు. అర్జునుడు ఈ విభాగమునకు చెందును. అందువఈ 
అతడు భగవంతుని న్వరూవమును “ధ్యానింపబూనువారు యోగవిత్తములా, ॥ 
అవ్యక్తమైన యక్షర పరబ్రవ్మామును థా్యానింవబూనువారా అని యడుగుచున్నాడు 


యోగములవిశేషములను, అనగా తారతమ్యమును, ఎటీంగినవాడు యోగః 
యోగవిత్తు లలో శ్రేష్టుడు యోగవిత్తముడు. నదిని దాటుటకు ఎన్నోమార్ష, 
లున్నప్పుడు, ఆ మార్గములలో అన్నింటికన్న ఏది మేలైనదో తెలిసికొని ఆ మార్గవ 
నదిని తరించువాడు మార్గవిత్త ముడు. అట్లు విచారీంవక అప్పటికి నులభోమ 
తోచుచున్న మార్గమును అవలంబించినవాడు కష్టనష్టములకో కాలవారణమున 
గురికావచ్చును. కావున చక్కగా విచారించి శ్రమసాధ్యీ మై మనను మేలైన మార్గవ 
అవలంబింపవలె. భగవంతుని రూ పధ్యానము సులభమే యైనను, అంతీక' 
అక్షరోపాననము గమ్యమునకు త్వరగా చేర్చునది యగుచో దానినే అవలంభిం+ 
మేలు కదా అని యర్జునుని యభిప్రాయము. 


228 


అర్జునుడు అధ్యాత్మవిద్యయందు అప్పుడే వ్రవేశించుచున్నాడు. అందువ। 
వికి ప్రారంభమున భగవంతుని రూవధ్యానమే నులభము యుక్తము. ఆఅందువ। 
కి ఆయోగమునందు శ్రద్ధ కలుగుటకై, "నాయందు వరమమైన "శదతో మనను 
ది ఉపాసించువారు యిక్తతము లనియే నాయభిపప్రాము", అనీ భగవంతు 
ఎచున్నాడు. యోగమును పొందినవారు యుక్తులు. వారిలో డ్రేష్టులు యుక్షతము 
క ననునరించి ఎవనికి ఏది తగునో అదియే వానికి ఉత్తమము. విద్యాభ్యానమ 
వటి కక్ష్యలో (First standard) ఉన్నవానికి ఆకళ్ష్యకు విహితమైన వద్ద 
బంబించుటయే ఉత్తమము. అ'ప్తే రెండవ కక్ష్యలో ($60016 standard) ) ఉన్నవా, 
కి నంబంధించిన 'పద్ధతియే ఉత్తమమగును. అంతమాత్రమున రెండు కక్ష్య 
"నము లని తలంవరాదు. అందువలన భగవంతుడు, "అక్షరోపానకుల నంగతినీ 
ఏలకు ? వారి విషయము తరువాత విచారింతము. హని నంగతి ఎట్లున్నను నీ a 
కము నారూవధ్యానమే యుక్తతమము" అని దృఢముగా చెప్పుచున్నాడు. 


అంతేగాకఅర్జునుని వంటి యారంభకునకు అక్షరోపాననమును అవలంబించు 
కష్టమో భగవానుడు నిరూపించుచున్నాడు. అక్షర వరబ్రవ్మాము అనిర్దేళ్యమ 
ప్ఫుజుడైన విమ్దవు అని గాని త్రినేత్రుడైన వివు డని] కాని నిర్దేశించుటకు వీలుకాని 

అవ్యక్తము అ ఇంద్రియ మలకు గోచరింవదు. ఇంద్రియముల 
రింవనిదానినిగూర్చి చింతించుట, అనగా ఆలోచించుట, అశక్యము. అందువల 
అచింత్యము. అయినను కొందణు ఇంద్రియములను నిగ్రహించి ఎల్లయెడ 
ఎుద్ధి కలవారి, ర, నర్వభూతములయొక్క హితమునందు ఆనక్తి కలవారై నర  వార్థావకః 
'మైేయున్న యక్షరవర్భబవ్మూ మును ఉపాసించుచు భగవంతుని పొందుదుఠి 
రూవములచేత ఎన్నో భేదములతో గోచరించుచున్న వివిధపదార్థములండ 
' అన్నింటికి ఆధారమై నమముగా, అనగా ఏకరూవముగా, ఉన్న బ్రవ్మామున 
౨చువారు నమబుద్ధులు. నగలలో ఎన్ని భేదములు గోచరించుచున్నను, వాని 
్భచు కొనుచు నుండు వర్తకుడు, ఆభేదములయందలి విశేషములను ఇతరుల! 
గా వర్ణించి చెప్పుచున్నను, తాను మాత్రము ఆ నగల కన్నింటికి ఆధార 
భముగా నున్న బంగారమునందే శ్రద్ధ కలిగి యుండును. అ్లీ అక్షరోపానకుం 
వివిధవ్యక్తులతో అనేక వదార్థములతో వ్యవవారించుచున్నను, వనీ కన్నింటి 
*వముగా ఆధారమై యున్న బ్రహ్మము ఒక్కటియే నత్యమైన వన్తువు అన 
సముతో నుండును. అదియే నమబుద్ధి. ఇంద్రియములను నిగ్రహించిననే తవ్వ ఈ 
ద్ధి కలుగదు. ఇంద్రియవతుడైన వానీకి రాగద్వేషములు తప్పవు. “వీడు మిత్రుడు 
శోతువు, ఇది ఉవకారకము, అది భయంకరము" అను భావములు కలవని: 
ంద్ధి కలుగదు. తనయందున్న బ్రహ్మమే నకల భూతములయందున్న దన 
కమును దృఢముగా పొందినవాడు ఆయాభూతములకు హితమున 
'చుటయందే ఆనక్తి కలిగియుండును. రోగులయొక్క ప్రియమునందు కం3 


229 


హితమునందే దృష్టీ కలిగిన వైద్యుడు వారికి అప్రియమైనను శన్త చికిత్సను చ 
ఆరోగ్యమును కలిగించునట్లు, అక్షరోపానకుడు కూడ భూతములయొక్క హితమ 
కోరుచు, వానిని దండింవవలసినప్పుడు దండించుచు వానికి శ్రేయన్సునే కలిగించు. 
ఇట్టివారు తప్పుక భగవంతుని పొందుదురు. 


కాని అవ్యక్తము అచింత్యమును అయిన బ్రవ్మామును ఉపాసించుట చా 
కష్టము. భగవంతుని రూవమును ధ్యానించుచు ఉపాసించుట మాత్రము నులభమా 
ఫలములను కోరకుండ వానిని ఈశ్వరార్పణము గావించుచు విహితములైన కర్మల 
అనుష్టించుట అను కర్మయోగము క్లే కేశమే. వలములనే కాక కర్మలను కూడ వః 
నకలయోగక్షేమములకు భగవంతుడే దిక్కు అని భావించుచు ఎల్లవేళల ఆయ 
ధ్యానించుచుండుట అధికమైన క్లేశము. కాని అచింత్యమైన బ్రహ్మము 
ఉపాసింవబూనుకొన్నచో అధికతరమైన క్లేశము కలుగును. ఎందువలన ? న 
తరించువానికి తెవ్పవలె ధ్యానయోగులకు భగవంతుని నామరూవములు ఆశయము 
నుండును. అక్షరోపానకులకు అట్టియాశ్రయ ముండదు. వారి సాధనః 
బావముబలముతో నదిని దాటుటవలె కష్టేతరము. 


\ 


న ఎందువలన కష్టతరమో నిరూపించుచు భగవానుడు, "అవ్యక్షమును అ 
బవ్మామును ఉపాసి ంచు ఈ గతిని (మార్గము) దేవావంతులు దుఃఖముతో గ 
పొందుచున్నారు" అని హేతువును చెప్పుచున్నాడు. ఇక్కడ దేహవంతు 
అనుమాటకు ఏమి యర్థము ? సాధకులలో ఎవరైన దేవాము లేకుండ నుందుర 
ఉండరు. అట్టియెడల దేహేమవంతు అని నిర్దేశించుట ఎందులకు ? దేవావంతు లన 
దేవాభిమానము కలవారని యర్థము. ఇల్లు కేలవా రందణు ఇంటియందు అభిమాన. 
కలిగియుండరు. పేదవానికి తీనయింటీయందు ఎంత యధిమానము ఉండు, 
నంవన్నుడైన వానికి ఎన్నో యిండు ప్ల ఉన్నప్పుడు ఆయిండ్లయందు అంత అభిమాన, 
ఉండదు. అ్లీ ఆనందరూవమైన' యాత్మతత్త వ్రైమును 'దుర్తి ంచినవానికి, ఇతరు 
ఉన్నట్లుగా, డేవామునందు అభిమానము ఉండదు. అట్టివాడు దేహమును క 
నలం దేవాము లేని వాడుగనే యుండును. అట్టి విజీవుడు మిత్రుడు శత్రు 

పుత్రుడు మొదలుగా ఇతరుల దేహములందు కూడ అభిమానమును, అన 
రాగద్వేషములను, పొందడు. అప్పుడు వానికి నర్వభూతములయందు నమబు 
వానియొక్క హితమునందు ఆసక్తి కలుగును. తమదేవామునందు అభిమాన, 
వదలనివారికి పుత్రమిత్రశత్రు మృగాదులయందు రాగద్వేషములు తవ్బవు. అట్టివ 
అవ్యక్తమైన యీ యక్షరోపాననమును అవలంబించినచో దుఃఖము పొందక తప్పు, 


దేహాఖిమానమును వీడలేనివారికి భగవంతుని ధ్యానించుచుండుట 
ఉత్తమమైన మార్గము. *నాకు వేలు శరణము లేదు; నాకు నీవే శరణము" అని, ఇతరు 
ఎవ్వరిని ఆ శ్రయిరివక భగవంతు నొక్కనినే ఆశ్రయించి, నకలకర్మ లను కర్మభలముe 


230 


ఏనకే అర్పించుచు, ఆయననే ధ్యానించుచు ఉపాసించువారిని ఆయన, 
తుర్ణయుక్తమైన నంసారసాగరమునుండి ఉద్ధరించును. ఆయన యైనను ఎ యె 
రించును ? తన్ను చేరుటకు సాధనమైన బుద్ధి యోగమును ఆయనవారి  కొనంగుః 
గా వారికి తగిన నమయమున ఆయన నద్దురువుగా లభించి ఆత్మ జ్ఞానము 
సంచును. ఆజ్ఞానముచేత వారు దేహథిమానరహితులై భగవంత 
నార్ధన్వతూ పమైన బ్రహ్మమును పొందుదురు. జ్ఞానులు న్వయము 
'చుచుండుగా, భక్తులు ఈశ్వరానుగ్రవాముచేత జ్ఞా జానమునే పొండి తరింతురు. 


అర్జును డవ్పటికి దేహాభిమానము కలవాడే అగుటచేత, తాను చూశి 
,'రూవమునందే మనన్సును నిలిపి ఉపాసింపు మని భగవం 
దేశించుచున్నాడు. అట్లు స్థిరముగా మనన్సున నిలుపుట సాధ్యము కానిళ 
'వనయోగముతో తన్ను పొందుటకు కోరుచు నుండు మని, ఆయన చెప్పుచున్నా, 
క వ్యవవోరములచేత ఆకర్షింపబడి మనన్సు మాటిమాటికి భగవంతుని రూవః 
కి చలించుచున్నప్పుడు, *దొనిని మరల మరల మరలించి తెచ్చి భగవంతునియం 
పుచుండుటయే అభ్యానయోగము. ఇది కూడ సాధ్యము కానిచో భగవంతున 
ధించిన యజ్ఞము, వూజ, నంకీర్తనము మొదలగు కార్యములను జరువుచుండవ 
చేయుచున్నచో చెత్త శుద్ది సిద్ధించును. ఇది కూడ he కానిచో, అన 
?దికర్మలను చేయలేకున్న చో, జీవనారము చేయుచున్న ప్రభుత్వ సేవ, వాణిజ్ధవ 
'మాతృ వరిచర్య మొదలగు ఆ నర్వేకర్య లయొక్క ఫలములను "భగవాను! 
ఐతు యజ్ఞములు గాని వూజలు గాని ఏమియు చేయలేకున్నాను ; నిన్ను నంతతః 
వ లేకుస్నాను ; జీవనముకొ అకు నేను చేయుచున్న యీకర్మణను వీని ఫలముల. 
)ంచుచున్నాను ; ఇది యంతయు నీదే; నాదేమియును లేదు; దినిని స్వీకరించి నన 
పజేయుము" అని ప్రతిదినము ప్రార్థించుచు ఆర్పించుచుండవలె. 


విశ్వరయూపవధాక్రనాదులయందు అశక్తుడైన వానికి కనీసముగా తు 
"యముగా చెప్పిన యీనర్వకర్మవలత్యాగము కూడ శ్రేయన్కరమే అని వాని 
'లిగించుటకై భగవానుడు దానిని ఇట్లు (వ్రశంసించుచున్నాడు. చలించుచున 
పను మాటిమాటికి మరలించి భగవంతుని రూవమునందు నిలుపుటకు చేయ 
నము కంటె తాను ధ్యానించుచున్న దేవునియొక్క నత్యవరత్వము, సాధురక్షణమ 
'క్షణము మొదలైన గుణవిశేషములను తెలిసికొనుట మేలు. ఆ జ్ఞానముకం 
'ము మేలు. అనగా ఆ జ్ఞానముతో కూడిన ధ్యానము మేలు. దానికంసె నర్వకఠ 
క్టగము మేలు. ఫలములను ఈశ్వరునకు అర్చించుచు చిత్తమును నిగహిం' 
మునకు అవిరుద్గ ముగా వర్తి ంచుచుండుట కర్మ యోగమే. ఈ యోాగవ 
ంవించుచు భోగీవంతుని ఎప్పుడో ఒకప్పుడు న్మరించువాడు కూ, 
ంతునియను[గ్రవామునకు పాత్రుడై చిత్తశుద్ధి నొంది జ్ఞానమును కూడ పొం 
'రమునుండి ముక్తుడై వరమశాంతిని పాందును. 


231 


వ్యవహారమునందు మునుగుచు తేలుచు ఎప్పుడో ఒకప్పుడు భగవంతుని 
న్మరించుచున్నంతమాత్రమున ఇంత భలము కలుగునా అని నందేహింవ నక్కఆ లేదు 
ఈ విషయమున ఒక కథను పెద్దలు చెప్పుదురు. నారదమవార్తి యొకప్పుడు తానే 
మృవాభక్తుడు అనుగర్వముతో విష్ణుదేవుని యొద్దకు పోయి ప్రనరిగవశము, “నాకం 
భక్తుడు మజియొక డున్నాడా" అనీ యడిగెను. వెంటనే ఆయన "ఉన్నాడు" అనెను 
నారదుడు విస్మితుడై, "ఎవ డతడు" అని ప్రశ్నించెను. భూలోకమున ఉన్న యొ: 
కృషీవలుని భగవంతుడు ప్రశంసించెను. "వాని భక్తి ఎంతటిదో నేను వరిశీలింతును" అని 
మవార్షి ఆకృషీవలునియొద్దకు వచ్చెను. ఆకృషీవలుని వర్తనమును ఆ ప్రాంతమున 
ఉండి 'మవార్షి "పెక్కుదినములు నికొితముగ వరిశీలించుచుండెను. అ కృషీవలుడు తగ 
పనిని తాను చేసికొనుచు కుటుంబమును నంరక్షించుకొనుచు నుండెనేకాని వూజలు గాః 
భజనలు గాని నంకీర్షనములు కాని ఏమియు చేయుట లేదు. ఆతనియందు ఆయనక 
భక్తునిలక్షణము లేవియు గోచరింవలేదు. 


ఆయన వడివడిగా వైకుళమునకు పోయి, "స్వామి! నీవు చెప్పి, 
యాకృషీవలుడు "పెద్ద నంసారి; అతనికి పొలమువనులు, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు తవ 
ఏమియు తెలియదు; అతడు నిన్ను న్మరించుటయే లేదు; అంతటి 'యజానీ నంసొరి అనల 
భక్తు డగునా ? నిరంతరము నిన్ను కీర్తించుచున్న నాకంటె అతడు నీదృష్టిలో భక్తు । 
ట్ల్టయ్యెను?" అని ఆక్రోశించెను. 


భగవంతుడు నెమ్మదిగా “మవార్టీ ! ! తొందఆ వడకుము ; ఒక్కవని చేయుదువా 
అనెను. "మవోభక్తుడనైన నేను నీవు చెప్పినవని చేయుకుందునా ? నన్ను అడగవలెనా 
ఏమి చేయు మందువో ఇ ఆజ్ఞాపింవుము ; నీకొఅకు ప్రాణతా్యాగ మైనను చేయకుందునా 
అని మవార్షి అనెను. విష్ణుదేవుడు నవుష్షచు, "అంత వని అక్కల లేదు. చిన్న వ 
చేయుము. కిదియొక వ్రతము. ఇది తీర్థములతో నింపిన కలశము. దీనిని తలపై పెట్టుకొ 
మూడు పర్యాయములు ఈభవనమేనకు ప్రదక్షిణము చేసి రమ్ము" అనెను. నారదః 
"ఇంతే కదా" అని కలశమును తీర్ధముతో నింవుకొని తలపై పెట్టుకొని బయలుదేరెన 
"ఇందులో ఒక్క నియమము కలేదు ; ఎచ్చటను ఈ కలశమునుండి తీర్థజలము ఒక 
' విందువైనను క్రిందవడరాదు" అని విష్ణదేవుడు హెచ్చరించెను. "నకే* అని నారదు( 

బయలుదేరెను. 


ఆయన ఆకలశమును మిగుల జాగరూకతతో రెండు చేతులతో వట్టుకొ 
నెమ్మదిగొమూడు ప్రదక్షిణములు చేసి ఆకలశమును మెల్లగా విమ్షదేవుని ముం 
ఉంచెను. విష్ణుదేవుడు నవు ప్రచు, "తీర్థము చిందకుండ ప్రదక్షిణములు చక్కుగా 
చేసినావు. మణీనీవు మవోభక్తుడవు కదో ; ఈ వ్రదక్షిణములలో నన్ను ఎన్ని మాయు 
న్మరించితివి" అని అడిగెను. "ఇది యేమి ప్రశ్న ! నీరు చిందకూడ దని నియమించి 
కదా! నా చిత్తమంతయు కలశము "పైననే లగ్నమై యుండినది. నిన్ను న్మరించుట 


232 


ఎవకాశ మెక్కడిది ?" అని నారదుడు అనెను. "కలశములోని నీరు చిందు నేమో 
గయముచేత దానిని గట్టిగా పట్టుకొని దానినే శ్రాశిగంచులు నన్ను ీ 
'క్కపర్యాయము కూడ న్మరింపలేక పోయితివి కదా |! ఆకషీవలుని నం 
*లోచింపుము. ఎన్నో బాధ్యతలతో కూడిన నంసారభారమును వహించుచుండి 
తడు భోజనమునకు ముందు తరువాత, నిద్రకు ముందు నిద్రలేచిన తరువాత న 
)న్మరింవక భక్తితో న్మరించుచున్నాడు. అతడు భక్తుడు కా డని ఎట్లనుకొందు 
ఎతనిని అనుగ్రహింవకుండ ఎట్లుందును" అని విష్ణదేవు డనెను. 


కావున భగవంతుని నిరంతరము న్మరింపలేకున్నను నకల కర్మఫలము, 
౩యనకు అర్చించుచు కర్తవ్యములను నిర్వహించుచుండుట కర్మయోగమే యగ 
నివలన ఈశ్వరాను గ్రవాముచేత చిత్తశుద్ధి సిద్ధించును. 


అమృతధర్య ము 
గత 


కర్మయోగమున ధ్యానయోగమున ఉత్తీర్ణులై జ్ఞానయోగ కక్ష్యయం 
కవేశించినవారు సాధింవవలసిన లక్షణములను భగవంతుడు ఉవదేశించుచున్నా 
వైనయోగ సిద్ధులకు ఏవి నవాజలక్షణము లగునో అవి సాధకులకు అభ్యసింవద 
ఎణము లగును. 


"ఏ భూతమునందును ద్వేషము లేనివాడు నకలభూతములయందు మైత్రి, 
తులయందు కరుణ కలవాడు, దేనియందును మమకారము, లేనివాడు, అవాంకార 
నివాడు, నుఖమునందు రాగము కాని దుఃఖము నందు ద్వేషము కాని పొందనివా 
నకు కావలసినది లభించినప్పుడు లభింపనప్పుడు కూడ నంతో షము 
ుండువాడు, నమాహితమైన చిత్తము కలవాడు, ఇంద్రియములను నిగ్రహించినవా 
క్‌ను ఆత్మన్వరూవుడను" అను దృఢనిశ్చయము కలవాడు, మనన్సును బు 
=యందు నిలిపినవాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. ఎవనివలన లోక 
“ద్వేగమును పొందదో, లోకమువలన ఎవడు ఉద్వేగమును పాొందడో, వార్ష 
మర్షము భయము ఉద్వేగము అనుభావములనుండి ఎవడు ముక్తుడో అట్టివాడు సా 
ష్పుడు. దేహేంద్రియాదులకు నంబంధించిన విషయములందు కూడ అటేక్షలేనివా 
చీయైనవాడు, దక్షుడు, ఉదాసీనుడు, ఏ ఏ వరిస్థితియందును వ్యథ లేనివాడు, 

కకమున గాని పరలోకములయందు గాని ఫరీము నపేక్షించుచు ఏకార్యము 
రంభింవని వాడు నాకు ప్రియుడు. ఇష్టము ప్రాప్తి ప్రించినవ్పుడు వార్షమును, అనిష్ట 
విగినప్పుడు దానియందు ద్వేషమును పొందనివాడు, శుభమును ఆశుభము 
రిత్యజించిన వాడు, భక్తిచేత మన్నింవదగినవాడు శత్రువునందు మిత్రునియం 


233 


నిందయందు న్తుతియందు మానావమానములయందు వీతోవ్షనుఖదుఃఖములయందు 
నమముగనుండువాడు, దేనియందును నంగము లేనివాడు, వోని, "ఇది నా నివాన" మని 
యే ప్రదేశమును అభిమానింపనివాడు, వరమార్థమున స్థిరమైన బుద్ధకలవాడును అయిన 
భక్తుడు నాకు ప్రియుడు. 


ధర్మమైన యీ యమృతమును ఉపాసించువారు శద్ధాళు ఏవులైన భక్తులు నాకు 
అత్యంతము ప్రియులు. 


శో|| యస్మా న్నోద్విజతే లోకో లోకా న్నోద్విజతే చయః | 


వార్షామర్ష భయోద్వేగై ర్ముక్షో యన్సచమే ప్రియః | 15 
“శ్లో! అన పేక్షళ్ళుచి రక్ష ఉదాసీనో గతవ్యథః | 

నర్వారంభపరిత్యాగీ యో మదృ్శక్తన్న మే ప్రియః ॥ 16 
శ్లో! యోన వృొవ్యతి న ద్వేష్టిన శోచతి న కాంక్షతి | 

శుభాళుభవరిత్యాగీ భక్తి మా న్యన్సమే ప్రియః || 17 
శో|| నమ శృత్రౌ చ మిత్రేచ' తథా మానావమానయోః | 

నీకోవ్షనుఖదుఃభేమ నమ నంగ వివర్ణితః | 18 
శో|| తుల్య నిందా న్తుతి ర్మౌనీ నంతుష్రో యేనకేనచిత్‌| 

అనికేత క సి రమతి రక్తి మాన్‌ మే! ప్రియో నరః || 19 
శో|| యేతు ధర్మ్యామృత మిదం యథోక్తం వర్యుపానతే | 

శ్రద్ధధానా మత్పరమా భక్తా స్త౭తీవమేప్రియాః 2( 

| భీవ్మవర్వము - అధ్యా. 36 
విజయ ప్రభ 


భయంకరుడో లేక అనిష్పడో అయిన వ్యక్తిగాని పదార్థము గాః 

ఓ తటన్థవడినప్పుడు, “ఈ సామోవ్యము (204210) ఎవుఎడు తొలగిపోవునా" అ; 
మనస్సునందు కలుగు తొందర ఉద్వేగము. ప్రియుడు గాని ప్రియురాలు గాని, ప్రియమ 
గాని లభించినప్పుడు బావ్పములతో, గగుర్చాటుతో మనన్సునకు కలుగు ఉత్కర్ష లే 
వికానము వార్షము. అప్రియమును నహింవలేకపోవుట అమర్షము. చెమట వట్టుచు బడ 
కంపించుటతో కలుగు మనన్స్ఫుయొక్క నంచలనము భయము. అకస్మికము౧ 
నంభపించు నన్నివేశములందు తత్షణమే "ఈనంఘటనమునకు ఇది మూలము 
ఇప్పుడు ఇట్లు వర్తింపవలె" అని గ్రహించి వర్తింవ గలిగనవాడు దక్షుడు. రెండు వక్షముe 
వివాదమునో పోరాటమునో జరువునప్పుడు ఏ పక్షమును అవలంబింనక చూచు* 


234 
,ండువాడు ఉదాసీనుడు. శరీరమునందు మనన్సునందు మాలిన్యము లేనివాడు శు 


ధర్మమునుండి తొలగనిది ధర్మ్యము ; అనగా ధర్మనంగతము. మోక్షమున 
యగా మార్గమైన జానయోగమే ఇచ్చట థర్మయు. ఈ మోక్షధర్మ మార్గమునందు 
కణము లన్నియు సాధకుని ముందునకు నడిపించును. మృతి కలది మృతవ 
వనము లేకుండ మరణము ఉండదు. కావున జననమరణరూవమైన నంసారః 
ఫ్రతము. మృతము కానిది అమృతము. అదియే మోక్షము. అమృతము ఆఅ 
మ్యుమునకు చే చేర్చునట్టి పై పె లక్షణ నముదాయము కూడ అమృతమే అగును. 
క్మారమృతమును ఇఉనోసించుట అనగా నింతరము భావించుచు అభ్య సంచుచురడు 


(1) బుద్దిప్రాశస్త్య చమసము 


క్రింది తరగతిలో ఉత్తీర్ణుడై పై తరగతిలోనికి వచ్చిన వానికి ఆ తరగతి యం, 
స్త్రీ ర్లుడు అగుటకు తగిన పాఠ్యాంశళములను (Lessons of the clas) బోధించుచుందు? 
ఫ్లై కర్మయోగ ధాకనయోగములనుండి ఉత్తీ ర్షుడైనవాడు సాధింవవలసి 
'ఇములను ధర్మ్యామృత మని భగవానుడు నిల్దేశిరచెను. తత త్ర పజ్ఞానము లేకుం 
నిని పొందుట సాధ్యము కాదు. వానిని పౌందకున్నచో మోక్షము లభ్యము కాడి 
వుననే భగవంతుడు, "దేని చేత నన్ను పొందుదురో అట్టి బుదియోగమును నాయం( 
ఏన్యమైన భక్తి కలవారికి ఒనంగుదును" అని చెప్పియుండెను. (దదామి బుద్ధి యోగ 
యేనమా మువయాని తే. ఆ బుది యోగమును అనగా జ్ఞానయోగమును ఇప్పు. 
మన క్షే తక్షేత్రజ్ఞ దర్శనము, గుణత్రేయ వివేచనము, క్షరాక్షరేవురుషోత్తమ నిర్ణయవ 
ఏ వివిధ వ్రకారములతో బోధించుచున్నాడు. ” 


నిశితముగ వరిశీలించినచో వదార్థము లన్నియు "నేను, నాకు గోచరించుచున్న 
త్తు" అను రెండువిధములే అని నిశ్చిత మగును. ఈ జంటనే దృక్కు దృశ్యము, జా 
ఏము (nower and kn0wn), ఆత్మ అనాత్మ, క్షేత్ర జ్ఞుడు క్షేత్ర ము (subject and object 
ఏ అచిత్తు, వురుమడు ప్రకృతి, వురుషోత్తముడు' క్షరాక్షరములు, త్రిగుణాతీతుడ 
)ణకము అని అనేకులు అనేక విధములుగా -పేర్కొనుచుందురు. 


వీనిలో ఏయొక్క జంటను విమర్శించి (గహించినను తక్కినవి నులభముగ? 
నవడును. భగవంతుడు క్షేత్రమునుగూర్చి వివరించుచు, “అర్జునా! ఈ శరీరము క్లే 
। చెప్పబడుచున్నది” అని ఆరంభించి నృష్టికి ఆరంభమునందుండు నూక్ష్మములై: 
నీవి, ఆవన్సు, తేజన్సు, వాయువు, ఆకాశము అను వంచభూతములు, వంచీకరణమ 
న్ఫూలములై గోచరించుచున్న భూతములు, వాని వలన ఏర్పడిన గిరివననదీ జంత 
గడులు, వానిని మనము గ్రహించుటకు సాధనములైన వది యింద్రియముల, 
న్స బుద్ది ఇచ్చ ద్వేషము నుఖము దుఃఖము మొదలైన 6 యంతః కరణ ధర్మములు. 
చే కీ గ్రహింవబడుచున్న నర్వము - క్షేత్రమే యగునని స్‌ నిర్దేశించెను. 


235 


"ఈశరీరము క్షేత్ర మని చెప్పబడుచున్నది" అని మొదట భగవానుడు తన 
శరీరమునో లేక అర్జునునిశరీరమునో చూపి చెప్పుట గమనింవదగియున్నది. క్షేత్ర 
శబ్దమునకు క్షతమునుండి రక్షించునది, క్షీణించునది, స్రవించునది, పొలమువంటిది అను 
నర్థములు కలవు. క్షత మనగా కొట్టబడినది లేక డం. ఇతరుని శరీరము 
ఏకిరణముచే నైన  ఎవనిచే నైన కోట్టబడినప్పుడు లేక హింసింపబడినప్పుడు, ఆ 
శరీరమును దెబ్బల నుండి కాని క హింన నుండి కాని రక్షించుటకు మన శరీరమును 
ఉవయోగించినప్పుడు అది క్షేత్రమగును (క్షత త్రాణాత్‌). 'వ్యాధులచే మునలితనముచే 
క్లీణించునది. కావున క్షేత్ర మని చెప్పబడుచున్నది. చిల్లుల కుండలో నుండి నీరు 
స్ర్రవించునట్లు, మనము భోగములను అనుభవించునప్పుడు లేక సామాన్యముగ 
వ్యవవారించుచున్న వుడు కూడ మనశక్తి, శరీరములోని యింద్రియద్వారముల నుండి 
స్రవించుచునే యుండును. ఈ కారణము చేత కూడ శరీరమునుక్షేత్రమని చెప్పవచ్చును. 
మనము నాటిన విత్తనముల నుండి, కాలవశమున, పొలమునందు వంట లభించునట్లు, 
మనము వెనుక జేసిన వుణ్యపావకృత్యములు వీజములుగా నుఖములు దుఃఖములు 
శరీరమునందు లభించుచున్న వి. కావున పొలమువలె శరీరము క్లేత్ర మని చెప్ప 
దగియున్నది. 


శరీరము యొక్క ఈ ల౭ణములను గమనించుచు "ఈ శరీరమును ఎన్ని మార్పులు 
కలుగుచున్నను వీనితోపాటు "నేను" అను జ్ఞానము మార్పు నొందుట లేదు ; కావున 
మార్పు నొందుచున్న యీ శరిరము "నేను" కాదు" అని ఇలిసికొనువాడుక్షేత్రజుడు. ఇ 
ప్రతిక్షేత్రము నందును "నేను" అని ప్రతిజీవుడు వ్యవవారించుచున్నాడు. శరీరములు 
మాజుచున్నను వానియందున్న "నేను" అనున్ఫురణకు మార్పు ఏమియు కలుగుట లేదు 
కావున అన్ని శరీరములలో ఆయా యనుభవములకు సాక్షిగా నున్న "నేను" అను 
న్ఫురణము, నాయందు ఉన్న "నేను" న్ఫురణము ఒకటిగానే యున్నది. కావున 
అన్ని శరీరములలో "నేనే" ఉన్నా నన్నమాట. 


గత 


, ఈ యభిప్రాయమునే భగవంతుడు, “నకలక్షేత్రములయందు క్షేత్రజ్ఞని నన్నుగా 
" ఎలుంగుము; ; క్షేత్రక్షేత్రజ్ఞులను గ్రహించు జ్ఞానమే జ్ఞాన మని నాయభిప్రాయము” ఆగి 
ఉద్దా టించినాడు. 


శ క్షేత్రజం చాపి మాం విద్ధి నర్వక్షేత్రేమ భారత | 
క్షేత క్షేతబ్ధయోః జ్ఞానం య త్తద్‌జ్ఞానం మతం మమ || 2 


శ్రీమవోఖారతే - భీష్మవర్వణి - అధ్యాయ - 37) 


236 
విజయప్రభ 


నకల క్లేతములయందు క్షేతజ్ఞుని నన్నుగా ఎజుంగుము" అనగా 
ae నేను “నేను" అను  న్ఫురణతకో ఉన్నాను అనియే అర్థము. 
తుడు తన్ను గూర్చి "నేను" (అవామ్‌) అని చెప్పునప్పుడు ఆ "నేను" యేక్య 
వ మేమి? తనన్వరూవము ఇంతకు ముందే భగవంతుడు, "నకల భూతములయొక్క 
మములంయందున్న యాత్మను నేనే; భూతములయొక్క ఆది మధ్యము అంతము 
నే * అని నిరూపించియున్నాడు (భగవద్గీత - అధ్యా. 34 - శో 20) 


“ఈ శరీరము ఎన్నిమార్చులు పొందుచున్నను "నేను" మాజుట లేదు ; కావున 
ము "నేను" కాదు అని గ్రహించు (ప్రతివ్యక్తి జీవాత్మ లేకక్షేత్రజ్ఞుడు అగును. అతడే 
విచారించి "ఇతరుల శరీరములయందు ఉన్న "నేను" అను న్ఫురణము నాయందు 
నేను" అను న్ఫురణము ఒకటిగానే యున్నది, కావున అన్ని శరీరములలో "నేనే" 
ము" అని గ్రహించునవ్పుడు ఈశ్వరుడు లేక పరమాత్మయగునని భగవంతుడు 
దానివలన న్పష్ట మగుచున్నది. కావున నకల శరీరములయందు "నేను" అను 
తో నకలమును గ్రహించుచు దృక్కుగా ఉన్నయాత్మ, ఆ దృక్కుచే 
పబడుచున్న నకలమైన దృశ్యము, అన్నవి రెండే వదారఘము లనివ్యక 
ద స్మ వైఐ “లశ మ ( 5 SE 
ఈ రెండింటియొక్క సంబంధమును కూడ "పైవాక్యమున భగవానుడు 
ఎచినాడు. భూతములయొక్క ఆది మధ్యము అంతము కూడ నేనే అని ఆయన 
ంచినాడు. చరాచరములైన నకల వదార్థములు భూతములే. అందువలన 
గా ఆయన "పేర్కొన్న వంచమవోభూతములు వర్వతారణ్య నముద్రాధులు 
రణము ఇచ్చాద్వేవనుఖదుఃఖాదులు మొదలుగా నర్వము - = "భూతములు" అను 
త గ్రహింవవలసి యున్నది. ఇది యంతయు దృశ్యమే. "నేను" అను "దృక్కు" 
క్యమునకు ఆది మధ్యము అంతము కూడ అగుచున్నది. ఈ విషయమునే 
రుడు, "నర్వ ముయొక్కు పుట్టుక స్థానము నేనే ; నానుండియే నర్వము 
)చుచున్నది అని వరమార్థభావమీను గ్రహించిన బుధులు నన్ను 
చున్నారు" అని వివరించెను. 


వం నర్వన్య వ్రభవో మత్త స్సర్వం ప్రవర్తతే | 

'తి మత్వా భజన్తే మాం బుధా భావనమన్వితాః || 8 
శ్రీమవోభారతే - భీవ్మ వర్వణి - ఆధ్యా్యాయ - 34 

ర్వమునకు నృష్టిస్థితి భగవంతుని వలననే కలుగుచున్న వన్నప్పుడు అయన 


మనవలననే జరుగుననుట న్చష్టము. "నకలముయొక్క ఆది మధ్యాంతములు 
ny మాటకు ఏమరము ? అదమునందు (వ్రతివింబములవలె, మనన్సునందు 


దర రం వగా ఆదం ప ల లల 0 re జ 


237 


వర్తించి అక్కడనే లయించుచున్న వి. అద్దమునందు (వతిబవింబములు కూడ ఇస్తే దాన్‌ 
యందే పుట్టి, ఉండి, తొలగిపోవుచున్నవి కల పోయినతరువాత మనను, _ వతిచింబయు 
తొలగిన తరవాత అద్దము, అంతకు పూర్వము ఎట్టున్నవో అట్లే ఉండును 
తతివింబములకు అద్దముకం కొ అన్యముగా ఉనికి (05102609) లేదు. అవి దానితో 
నమానమైన నత్య వదార్థములు Realities) కావు. అ్లే న్వవ్న దృశ్యములు కూడి 
మనన్సుతో నమానమైన “నత్యవదార్థములు కావు. ఇట్లే జాగ్రత్త ౦దు కూడ దృక్కు? 
గహ ౦ంవబడుచున్న దృశ మంతయు దృక్కు నందే శ్రతిబింబించి, వర్తించి 
తొలగిపోవుచున్నది.కావున దృక్కు రూపులమైన, మనము మనచే గ్రహింవబడుచున్య 
చరాచరమైన నకల వ్రపంచముయొక్క ఆది మధ్యము, అంతము కూడ నగుచున్నాము 
ఈ ప్రపంచము ఎన్ని విధముల మాలుచున్నను దీనికి ఆధారమై నత్యమవ్షె 
అందజయందును ఏకరూవ ముగ నున్న “నేను" అను న్ఫురణము మాఘుట లేదు 
గాఢనిద్ర నుండి మేల్కొన్న వాడు నిద్రకు పూర్వము ఎటో అట్లే ఈ న్ఫురణత్‌ొ 
లేచుచున్నాడు. జాగ్రత్తులో న్వవ్నములో నిద్రలో మార్చు నొందనీ ఈ న్ఫురణమ 
నత్యము. "నేను హాయిగా ని(దించితిని ; నాకు ఏమియు తెలియ లేదు" అ$ 
మేల్కొన్న వాడు తన యనుభవ మును చెప్పుచుండుట వలన ఆన్ఫురణము ఆనందజ్ఞాః 
మనుట నష్టము. బంగారు వస్తువు నందు ఇంతటను బంగారమే ఉండునట్లు "నేను 
"అను న్ఫురణమునకు నవాజముగ ఆనందమైన జ్ఞానము న్వరూవము. 


నిద్రలో హాయిని పాందుచున్నా ము కపట అందు ఉండిన “నేను" అన 
న్ఫురణము అనందఘనము కావచ్చును ; కాని “నాకు ఏమియు తెలియలేదు" అః 
అజ్ఞానమును మనము ప్రకటించునప్పుడు అది జ్ఞానఘన మని ఎట్లు చెవృువచ్చును 
నిద్రకు పూర్వము ఆ న్ఫురణము నర్వమును గ్రహీంచుచున్నది, అప్లే మేల్కొన్న 
తరువాత కూడ గ్రహించుచున్నది. నిద్రలో దాని జ్ఞానన్వరూ పము మాట లే దనుః 
న్పష్టము. అట్లు మార్పు నొందినచో మేల్కొన్న తరువాత దానియందు మార్చు 
కన్పింవవలె. అటి బ్‌ మార్పు కన్పించుట లేదు. అందువలన నిద్రలో అది జ్ఞానఘనముగ; 
యున్నదని గ్రహీంపవలె. అది జ్ఞానరూవముననే యున్నను జగోత్తు నందువ; 
న్వవ్నమునందువలె అప్పుడు దృశ్యములైన పదార్థములు ఏవియు లేకుండుట; 
తెలిసికొనుట లేక గ్రహించుట అనునది నంభవింవ లేదు. అంతమాత్రమున దా; 
జ్ఞానరూవమునకు భంగ మేమియును లేదు. రంగన్గలమున పెద్దదీవమును వెలిగిం? 
దాని కాంతిలో నాటకమును (పదర్శించుచున్నప్పుుడు, ఆ దీపప్పు కాం; 
ఆనాటకదృశ్యమును (వకావీంవజేయుచుండును. నాటకము ముగిసి అందయిన 
లేచిపోయిన తరువాత కూడ ఆదీపము అంతకు పూర్వము ఎట్టున్నదో అ” 
వకాశించుచుండును. నాటకదృుశ్యుము లేనంతమా(త్రము న ఆ దీజ చముయొ క 
ప్రకాశమునకు ఏమియు లోవ ముండదు. అట్లీ నిద్రలో ప్రకాశమును పొందవలసి, 
వదార్గములు ఏమియు నుండవు. అంతమాత్రమున ఆత్మ చైతన్యముయొక్క జ్ఞా జానమునక 
ఏమియును వోని లేదు. యాచకులు లేనంత మాత్రమున దాతయొక్క దాతృత్వమునః 


238 


లోవము ఏమియు నుండదు. విద్యార్థులు లేనంతమాత్రమున విద్వాంనునియందున్న 
విద్యకు గాని బోధనసామర్థ్యమునకు గాని లోవము కలుగదు. కావున నిద్రలో కూడ 
"నేను" అను న్ఫురణము ము జ్ఞానఘనమే. కాని నిదయందు ఆత్మజ్ఞానము కలుగుటలేదు, 
ఎందువలన ? అప్పుడు “తమోరూపమైన నిద్ర మనన్సును ఆవరించుచున్నది. 
దానియొక్క ప్రతిబింబముతో మనన్ఫు నండి పోవుచున్నది. ఆ(వ్రతిబింబముయొక్క 
ఆక్రమణమువలన నల్లగుడ్డచే కప్పబడిన అద్దమువలె, అది యితర ప్రతిబింబములను 
గ్రహింవజాలదు. కాని దాని ప్రకాశ శక్తికి లోవము లేదు. అయినను నిద్రయొక్క 
వతిబింబమును స్వీకరించుచున్న మనన్సు చ గ్రహించుటకు 
నమర్జము కాదు. కావున జాగ్రత్తులోనే ఏ విషయమునుకూడ మనన్సుపై మె 
వ్రతిబీంబింవకుండ చేసినచో, అది శుద్దమై చిద్రూవమున ప్రకాశించును. ఉదరము 
జ్ఞాననమాధి. ఈ విధముగా మనచే గ్రహంపబడుచున్న ప్ర వవంచమునకు నకల 
వక్ణివవారములకు ఆధారమై యున్న మన యాత్మ చైతన్యము నత్యము జ్ఞానానంద 
ఘనము అని (గహింవ వలసియున్నది. అనిత్యమై అనత్యమైన శరీరమునందు 
(పపంచమునందును నత్యత్వ భ్రాంతిని వీడి నర్వాంతర్యామియైై సత్యమా 
జ్ఞానానందభఘనమైన యాత్మ న్వరూవమునందు ఉండుటయే మోక్షము. అదియే 
వరమవదము; అదియే అమృతత్వము. అదియే జ్ఞ్లేయము, అనగా తెలిసికొ నదగినది. 


శరీరాభి మానముతో (వ్ర ఫపంచవ్యవహారమును నత్యముగా తలంచుచున్న 
యర్జునునివంటివారు ద తెలిసికొని మోక్షమును పొందుటకు సాధనముగా. 
భగవంతుడు అమానిత్వము అదంఖిత్వము అహింనక్షాంతి ఆర్జవము. 
ఆచారో్య్శపాననము మొదలగు లక్షణములను విధంచుచున్నాడూు ఇవి 
జ్ఞానసాధనములగుటబే ఈ లక్షణనముదాయము జ్ఞానమని చెప్పబడుచున్నది. 


చః లక్షణ నముదాయమును అభ్యసించుటకు నహాయకముగా భగవానుడు 
నత్త కిము రజను తమను అనుగుణములయొక్క వివేకమును కూడ 
బోదించుచున్నాడు. ఈ మూడుగుణములు జీవుని మూడు విధముల నంసార 
విషయములందు ఆనక్తుని గావించుచు నిబంధించుచున్నవి. |వ్రతివ్యక్తియందు ఈ 
మూడింటిలో ఒకటి ప్రధానమై, తక్కినవి రెండును అవ్రధానములుగో నుండును. ఈ 
గుణములప్రాధాన్యమును బట్టి కొందలు సాత్తి కకులుగా మజికొందరు రాజనులుగా, 
అనేకులు తామనులుగా నుందురు. నత్స కము నిర్మలము (వ్రకాశకము. ఇది వ్యక్తి 
న్వభావమునందు ప్రబలముణా నున్నప్పుడు నుఖమునందు జా జ్ఞాననంపాదనమునందు 
ఆనక్తిని కలిగించుచు శాస్తా గా భ్యాన జవధ్యానాది వ్యవవారములయందు నిమగ్నుని 
గావించును. రజను రాగాత్మకము. దీనివలన తృష్ణ ఆనంగము కలుగును. లభింవని 
దానియందు అది కావలయు నను నఖిలాష తృష్ణ. లభించినదానియందు ప్రీతి 
ఆనంగము. ధనము ఐశ్వర్యము కీర్తి దేవలోకభోగములు మొదలగు వానియందు ఆనక్తిని 
కలిగించుచు, ఇది ప్రబలమ్షు నప్పుడు ఐహికములైన కారర్టములయందో లేక 
గణా గిణాదంనులందో నిమగుని కావించును. తమను అజానమువలన కలుగును. 


239 


ఇది అవివేకమును కలిగించును. ఇది ప్రబలమైనవ్పుడు వ్రమాదము ఆలన్యము నిద్ర 
అను దోషములతో బంధించును. ఎవటికప్పుడు కర్తవ్యమును చేయకుండుట 
ప్రమాదము ; అనగా లౌకికములలో గాని వైదికములైన కార్యములలో గాని ఏ 
నమయమునకు ఏది చేయవలయునో దానిని చేయకుండుట. నై సోమరితనముతో వెంటనే 
చేయవలసిన వనిని ఎప్పుడో చేయబూనుకొ నుట ఆలస్యము. ఆకాలమున 
నిద్రించుచుండుట నిద్రాదోషము. 


ఈ గుణములయొక్క (వభఖావములను గుర్తింపకుండ అవూనిత్వము 
అదంభిత్వము మొదలుగా మోక్షసాధనములను అభ్యసించుట దుర్హటము. "నేను 
ఇంతవాడను" అని తన్ను గూర్చి గొవ్పగా భావించుకొనుచుండుట మానీత్వము. అట్లు 
తలంపకుండుట అమానిత్వము. తనకు లేని గుణములను ప్రకటించుచు ఇతరులను 
వంచించుట దంభము. అది లేకుండుట అదంభిత్వము. ఇట్టిగుణములను 
అభ్యోసింపవలయు నన్నచో సాత్తి ఇకులను గుర్తించి వారి సాహచర్యమును 
నంపాదంచుకొని నద్దురువులను సీవించుచు సాత్తి పకత్వమును 
పెంపొందించుకొనుటకు (వయత్నింపవలె. కర్తవ్యమున పొరపాటు 
నంభవించినప్పుడు, "ఓవో ! ఇది తమన్స్ఫుయొక్క వ్రభావమువలన కదా కలిగినది" 
అని తెలిసికొని మరల అట్టి పొరపాటు జరుగకుండు నట్లు ప్రయత్నింవవలె. లోభము 
కలిగినప్పుడు, "ఇది రజోగుణమువలన కలుగుచున్నది" అని గుర్తించి దానిని 
తొలగించుకొ నుటకు యత్నింవవలె. పరద్రవ్యమునందు అభిలాష లోభమే. 
యోగులకు ఏదేని ఈయవలసినప్పుడు కలుగు నంకుచిత బుద్ధియు లోభమే. 
గురూవదేశమువలన తత్త కము తెలిసినను కాస్త్రజ్ఞానమును నంపాదింవవలయు నని 
యభిలాష కలుగుచున్నచో, "ఇధి-నత్త త్త శ్రగుణమువపిన కలుగుచున్నది ; ఈయభిలావ 
కూడ బంధమే యగును" అని గుర్తించి దానిని తొలగించుకొ నుటకు యత్నింవవలఠె. ఈ 
వివెకమువలన ఇట్టి ప్రయత్న మువలన అమానిత్వము మొదలగువానిని సాధించుట 
నులభ మగును. అ లక్షణములను సాధించినవాడు గుణముల [వ్రభావమునుండి 
బయల్బడి వానికి అతీతు డగున్ను త్రిగుణాతితుడే స్థితవజ్ఞుడై ముక్తి నొందును. 


గుణములవలన వివిధవిషయములందు కలుగుచున్న నంగముచేతనే 
జీవులవ్యాదయములందు నంసారము మవివృక్షమువలె పెంపాందుచున్నది. కావున 
దేనియందును అభిలాష నొందకుండుట అను దృఢమైన అనంగశన్తము చేతనే దీనిని 
ఛేదింపవలె. అట్లు ఛేదించిన వాడు క్షరమునకు ఆక్షరమునకు కూడ అతీతుడ్డ 
పురుషోత్తము తగును; అనగా వరమాత్మయే యగును. నకల భూతములు క్షరము. వాని? 
ప్రదర్శించుచు నంసారమును పెంపొందించుచున్న మాయ అక్షరము. ఈ రెండింటిగి 
పురుషులనుగా కొందు పేర్కొందురు. ఈ రెండును ఎవనియందు ప 7 
అటి టీ పరమాత్మను పురుషోత్తము డనియందురు. 


240 
(షష) ప్రోత్సాహ చమసము 
గత 


తన్ను వరమాత్మనుగా తెలిసికొన్నవాడు వరమవదమైన మోక్షమును 
పొందుచున్నాడు. ఎట్టివారు ఆ పురుషోత్తముని తెలిసికొని ఆ పదమును పొందగలరు? 
"మానమోహాములు లేనివారు, నంగదోషమును జయించినవారు, ఆధ్యాత్మ 
విషయమును గూర్చి ఎల్లవ్వుడు ఆలోచించుచుండువారు, లేశముగానైన కామములు 
లేనివారు, నుఖదుఃఖము లను ద్వంద్వములనుండు వెలువడినవారు, మూఢులు కాని 
వారు అవ్యయమైన యావదమును పొందుదురు". 


శో నిర్మానమోవో జితనంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్త కామాః | 
ద్వందై ్వ ర్విముక్తా న్సుఖదుఃఖనంజైః గచ్చం త్యమూఢాః వద మవ్యయం తత్‌ | 5 


(శ్రీమవోభారతే - భీవ్మవర్వణి - అధ్యా. 39) 
విజయ ప్రభ 


“నేను గొవ్చ రాజును, మవోవీరుడను" అను మొదలుగా తనయున్న తినిగూర్చి 
కొలత పెట్టుకొని భావించుచుండుట మానము. రాజ్యము కీర్తి నంవదలు, భోగములు 
మొదలగుపాని వలన కలుగు నుఖమే పొందదగినది అని తలంచుచు ఆత్మనుగూర్చి 
విచారింవకుండుట మోవాము. ఈ రెండింటిని వీడినవారు కూడ వురాణశ్రవణాదులతో 
కాలక్షేపము చేయుచుందురే కాని ఆత్మతత్స వ్రైమునుగూర్చి నిత్యము 
శవణ మననాదులయందు నిమగ్నులు కారు. అట్లు ఆలోచించువారు కూడ 
వరోవకారము లోకనం[గవాము మొదలగువానియందు 'అభిలావను కలిగియుందురు. 
ఈ యభిలాషవలన వానియందు నంగము కలుగును. దీనిని కూడ జయింవవలె. ఇట్టి 
కోరికలను కూడ లేశమాత్రముగనైన పొందని వారు కూడ నుఖములు దుఃఖములు 
అన్నియు "అంతఃకరణమునకు నంబంధించినవే కాని నాకు లేవు" అని దృఢముగా 
భావింవ కలిగియుండరు. ఇటివారిలో కూడ అనేకులు అమూఢులుగా నుండరు. 
మోహమును పొందినవారు మూఢులు. మోహమునుండు విముక్తులైన వారు 
అమూఢులు. అధ్యాత్మ విచారమున అత్యున్నత స్థాయికి చేరినవారు కూడ తమకు 
ఇట్టదేవతలుగా నుండిన విష్ణువు, శివుడు, పరమేశ్వరి వెపేదలగు దేవతలు తమకు మోక్షము 
నోనంగుదు రను తలంవుకో నుందురు. నర్వాంతరా్యమియైన యాత్మనే తమ 
న్వరూవముగా గ్రహింవవలసియుండగా, అదియే మోక్షమై యుండగా అందులకు 
భిన్నముగా ఇట్లు భావించుట మోహమే అగును. ఈ మోహమును కూడ 
ఆతి క్రమించి నవారే, అవ్యయమాన అనగా నిత్యము నత్యమును అయిన, 
వరమాత్మ వదమును పొందుదురు. 


241 


వీనిలో మానమోవాములను వీడుట అను మొదటి మెట్టు "పైకి ఎక్కి స్థిరముగా 
నిలుచుటయే అర్జునుని వంటివానికి మిగుల దుర్తటముగా తోచుట నవాజముి. అతడు 
ఇంతకు పూర్వమే, "నర్వభూత నమభావపూర్జోకముగా నీవు చెప్పిన యీ యోగము 
నాకు స్థిరముగా నిలుచు నని తోచుట లేదు; ఇంద్రియములను మధథించునట్టి మనన్సు 
చాల బలము కలది మగుల దృుఢమైనది, అమిత చంచలము మైనది; వాయువును 
మూటగట్టుటవలె, ఈమనన్సును నిగ్రహించి ఆ యోగమున నిలుచుట మిగులదువ్కర 
మన్‌ ల తలించుచున్నాను" అని నైరాశ్యమును వ్రకటించియున్నాడు (శో. 33, 34 అధ్యా. 
5, భగవద్గీత) ఇప్పుడు ఈసోపానవరంవరను గూర్చి విన్నంతనే అతడు ఇంకను 
కల పొందుట నహజము. భగవానుడు అర్జునుని చిత్తవృతిని 
ఇమనించుచు, అతనిని ప్రోత్సహించుట్టా, ఉన్న తములైన సోపానముల నంగతిని వదలి 
సామాన్యులైన సాధకులు సాధారణ జీవితములో నులభముగా అభ్యుసింవదగిన 
లక్షణములను బోధించుటకు పూనుకొనినాడు. పెద్ద కొండ మోద నున్న దేవాలయము 
వలె, మోక్షము కూడ దుర్గమ ముగా దూరముగా ఎత్తుగా నుండ వచ్చును. 
ఐఅంతమా[తమున ఎవ్వరును నిరుత్సావాము నొంద నక్కణ లేదు. నద్దురువును 
అశ్రయించి ఆయన చూపిన మార్గమును తవ్పకుండ ఒక్కొక మెట్టును ఎక్కుచు పై "పెకి 
పోవుచున్న వాడు త్వరలోనే మోక్ష మను గమ్యమునకు చేదేకొనగలడు. ఈ దృష్టితో 
నగవానుడు, "ఆత్మ అనాత్మ, (ప్రకృతి, పురుషుడు, క్షరము అక్షరము" మొదలగు 
వానినిగూర్చిన తత్త పవిచారమును విరమించి సాధారణమై దైనందిన జీవితమున 
కర్చుకో దగినయంశములను ఉవదేశించుచు అర్జునుని ప్రోత్సహించుచున్నాడు. 


మనుమ్యలకు జన్మసిద్ధముగా నుండు గుణములన్నియు ప్రధానముగా దై డెవము 
కినురము అని రెండు విధమేలుగా ఉండును. దైవీగుణనంవదతో జన్మించివానికి 
భయము, ఆర్జవము, ఆహింన, నత్యవరత్వము, , తేజన్సు, క్ష క్షమ, మొదలగు లక్షణము 
ఎండును. దంభము దర్పము క్రోధము మొదలగు లక్షణములు ఆనురగుణములతో 
'న్మించినవానియందు ఉండును. దైవీగుణములు మోక్షము నకు మార్గము ఏర్పజచును. 
నురగుణములు నంసారమున బంధించును. 


సాధారణముగా మనుమ్యలలో ఈ రెండు విధములైన గుణములు కొన్ని 
క్కువగా కొన్ని తక్కువగా కలసియే యుండును. ఎవ్వ డైనను నూటికి నూజుపాళ్ళు 
ర్మార్లుడుగా లేక నన్మార్గుడుగ సాధారణముగా నుండరు. ఎవనియందు తవన్సు 
రవము మొదలైన గుణములు అధికముగా నుండునో వాడు దైవీగుణనంవదతో 
న్మీంచినవాడనీ; ఎవనియందు దంభము దర్పము మొదలగు గుణములు అధికముగా 
ుండునో వాడు ఆనురీగుణనంవదతో జన్మించినవా డని గ్రహింవవలె. బాగువడ 
లచుకొన్నవాడు తనయందు ఉన్న దై దెవీగుణములను పెంపొందించుకొనుచు 
నురగుణములను కొలగించుకొ నుటకు పయత్నింవవలౌ. ఇందులకు దుర్జన 
వావానమును వదలి నజ్జనసాంగత్యమును గురుజనసేవను నంపాదించుకొనుట 
వళ్యకము. 


242 


దేవత్వ మనగా నేమి, అనురత్వ మనగా నేమి యను విషయమ 
బవ్యావాదారణ్యకోవనివత్తునందు ఇట్లు వివరణము కలదు. "శాన్తమువలన కలి, 
జ్ఞానముచేత కర్మను భావించువారు, ద్యోతనమువలన దేవతలు అగుచున్నా 
క్ర్లదణు నహజమైన ( సపేరణముచేత, ప్రత్యక్షము చేత, అనుమానము ౪ 
కన్పించుచున్న వయోజనముకొజకు కర్మ ముయొక్క జ్ఞానమును భావించువా 
అనురులు అగుచున్నారు". 


యజ్ఞాదికర్మలు మొదలుకొని దంతధావనము మొదలుగా వతివనిని ఎ 
చేయవలయునో ఎట్లు చేయరాదో మనకు శాన్తములు విధించుచున్నవి. పెద్దలవలన 
విషయములను తలిసికొని ఆ జ్ఞానము" ననునరించి కర్మలను భావించు. 
జరువుకొనువారియందు ఒక విధమైన కాంతి కలుగును. దానిచే వారు వ్రకాశింతు, 
దేవత లనగా (వ్రకాశించువా రనియేం యర్థము. 


కొందయ ఇందులకు భిన్నముగా వర్తింతురు. తమకు నహజము। 
న్ఫురించుటచేత (InstincH గాని, (ప్రత్యక్షమువలన గాని, అనుమానముచేత గా 
దృష్షమైన ప్రయోజనముకొ అకు సాధనమైన యొకకార్యమును నిశ్చయించి దానియొః! 
జ్ఞానము ననునరించి వర్తించుచు అనురు అగుదురు. కన్నులు మొదలైన యింద్రియము'. 
అక్షములు. వాని ద్వారమున మనము గ్రహించు విషయము ప్రత్యక్షము. ప్రత్యక్షము, 
బట్టి మనము ఊహించునది అనుమానము. ఒకనభలో విద్వాంనులకు నమ్మానవ 
చేయునవ్పుడు, ఒకడు నాకిది చాల దని చెప్పుట ప్రత్యక్షము. మజీయొకడు పైకిచెవ్వ 
అవ్రనన్న ముగా నిట్టూర్చుచున్న చో, ప్రత్యక్షము లగుచున్న వానిముఖలక్షణములను బ 
అతడు అనంతృప్తి నున్నా డని యూహించుట అనుమానము. వారి కిద్దణకు! 
నంతోషమును కలిగించుట యజమానికి ప్రయోజన మగును. అవ్పుడు వారి కిద్దణకు: 
నంతో షమును కలిగించుటకై, వారికంకు శాస్త్రములను అధికముగా పదివి 
విద్వాంనులతో నమానముగా గాని అధికముగాగానీ న్‌వారికి నమ్మానము చేయవచ్చున 
దానివలన యజమానికి, వారికి నంతోషమును కలిగించుట, వారు ఆయనను పొగడు 
మజియును ఏదో యొక సాయమును ఆయనకు చేయుట అను ప్రయోజనము 
సిద్ధించును. ఇది దృష్టము. అనగా కన్చించునది. 


కాని మశీయొక యజమాని ఈ దృష్టములైన వ్రయోజనములను తలంవక, + 
విషయమునశాన్తమును తెలిసికొని, దాని నననరించి ఆయి శాన్త ములలో విద్వాంనుడై, 
వానికి అయివది రూవ్యములు, అయిదింట వండితుడైన వానికి నీబది, మూడింటీయం 
నిషాతుడైన వానికి మువ్పది ఇచ్చును. చిన్న పండితుని, పెద్ద విద్వాంనుని నమానముగ 
నమ్మాన్‌ంచుట శాస్త్ర విరుద్ధ ము. నభలో ఉన్నవారి “నందణను నమానముగ 
నమ్మానించుట -పెద్దదోషమేు. పోటీలలో [ప్రధమ బహుమతిగాని, నభలొ 
అ(గతాంబూలము గొని ఇతరులకు కూడ ఈయవచ్చు ననుట ఎంత అక్రమమె 
ఇదియును అంతే. శాస్త దృష్టి కలవాడు శాస్త్రము ననుసరించి అర్హతనుబళ 


243 


"హెచ్చుతగ్గులను పొటించును. తాత్కాలికముగా కొందజికీ అనంతృప్తి కలిగినను అత 
లెక్క పెట్టడు. అతనికి తాత్కాలికమైన కొందజీ నంతోషము కంట, శాన స్తదృష్టితో అర్హుడై 
వానిని అర్హతను బట్టి యథావిధిగా అర్చించుటవలన కలుగు నుక్టతవలము 
అభిలషించును. దానీవలన ప్రత్యక్షముగా మేలు కలుగక పోగా, ఒక్కొక్కవప్పుః 
కొందజతో విరోధము కూడ నంభవింవవచ్చును. 


ధర్మరాజు రాజనూయ నభయందు అ(గవూజ యొనంగుట ఇట్టిదే. ఆనభల్‌ 
శ్రీకృష్ణుడే పూజ్యుడని భీమ్మడు ఆలోచించి చేసిన నిశ్చయమును పాటించి ws: 
డట్లు చేసెను. శిచపాలుడు దానిని ఆక్షేపించి యుద్ధమునకే సిద్ధవడెను. ధర్మరాజున 
ఇిశుపాలుని నంతృప్పివణచుటకంకు వూజ్యుడైన భీమ్మని మాటిను పాటించుట కర్తవ 
మయ్యెను. అందువలన ఎంత ఆవద కైనను “సీదవడెనే కాని శిశుపాలుని ప్రీతికొ జః 
భీమ్మనిమాటను క్రోసివుచ్చలేదు. 

పత్యక్షప్రయోజనమును లెక్కపెట్టక శాస్ర్రవిధిని పాటించుట అత్యం 
ప్రయత్నసాథ్యము. అట్టివారు దేవత లగుదురు. వాల్‌వధ నందర్భమున ప్రీాముడ 
"మేము మావశమునందు లేము" (శాన్రవశమం దున్నాము) - ('న వయం న్వవశే స్థితా 
-(శో, 35, నర్గ18. కిష్కింథాకాండ) ఆని నీవాలితో చెప్పినాడు. అందువలననే మవాత్మేల 
"వేము శాస్త్ర మునకు దానులము" (శాస్త్రన్య దాసా వయమ్‌) అని చెప్పుచు 
"శాస్త్ర వచనమేవలన ప్రవర్తింవవలె, వచనమువలన నివృత్తి నొందవలె" - (వచనా! 
వ్రవ్చొత్తిః వచనాత్‌ నివృత్తి 87 యని యుద్భోషించుచుందురు. 


ఈ విభాగమును నిరూపించుచు Wis “అర్జునా ! నీవుదై దెవీగుణ నంవదత్‌ 
జన్మించితివి; దుఃఖింవకుము"* (మా శచః ; నంవదం దైవీ మధిజాతో౭సి పాండవ ! 
శో, 5. ఆధారియ 40) అని ఓదార్చుట గమనింపదగియున్నది. “మాక్షమున 
నంపాదించుట నొవలన అగునా?" అని నందేహించుచు నిర్వేదముతో నున్న యర్జును। 
భగవంతు డిట్లు ప్రోత్సహించుచున్నాడు. "నీవు నైరాశ్యమును పొందకుము; నీయేండ 
నద్గుణములే యధికముగా నున్నవి ; దుర్గుణములు చాల తక్కువగా నున్నవి. నీవ 
మోక్షమును పొందుట నులభమే ; దీనికై నీవు ఎక్కువ శ్రమవడ నక్కణ లేదు 
దురుణములను తొలగించుకొనుచు నెమ్మదిగా క్రమముగా నద్గుణములన 
పెంపొందించుకొనుచు నుండిన చాలును. ధ్యానమో జ్ఞానమో దానిపాటి కదియే 
సిద్ధించును". 


గత 


ఇట్లు ఓదార్చుచు భగవంతుడు వర్థింవదగిన యానురలక్షణములను పెక్కింటి; 
వివరముగా సేర్కొనినాడు. ఇన్ని గుణమేలతో ఏమి వని అని ఆయన, *తమన్సునకు 
అనగా దుఃఖమునకు అజ్ఞానమునకు, ద్వారములైన కామము కోధము లోభము అన 
మూడు గుణములను వరిత్యజించినవాడు తనకు క్రేయన్సును నంపాదించుకొ ను'చ 


244 


మోక్షమును పొందును". కాని కామక్రోధలో భములను వీడినంతమాత్రమున 
ధర్మాధర్మములతో నంకీర్ణములైన జీవితము యొక్క మలువుల యందు ఎట్లు వర్తించుట 
శ్రేయన్కరమో ఎట్లు తెలీయగలదు ? ఇందులకు నమాధానముగా భగవంతు డిట్లు 
ఉద్దాటించుచున్నాడు. “ఎవడు శాన్తవిధిని వదలి తనయభిలాషననునరించి వర్తి ంచునో 
అట్టివాడు సిద్ధిని, అనగా వురుషార్థయోగ్యతను పొందడు ; నుఖమును మోక్షమును 
పౌందడు. కావున ఇది కార్యము, ఇది అకార్యము, ఆను ఏర్పాటునందు నీకు శాస్త్రమే 
వమాణము. శాస్త్ర విధానమునందు చెప్పబడిన కర్తవ్యమును తెలిసికొని న్‌వు 
ఆచరింవవలసియున్న ది". 


శో|| ఏతై ర్విముక్షః కౌంతేయ తమోద్వారై స్త్రిథి ర్నరః | 


ఆచర త్యాత్మనశ్శ్చేయన్త నతో యాతి వరాంగతిమ్‌ | 22 
శో] య శాన విధి ముత్సృజ్య వర్తతే కామకారతః | 
నన సిద్ధి మవాప్నోతి ననుఖం న వరాం గతిమ్‌ | 23 


శో తస్మా చ్చాన్తం ప్రమాణం తే కార్యాకార్యవ్యవసితౌ | 
ణు సో క్ష థ్‌ (| 
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మకర్తు మివోర్హసి | 24 
(శ్రీమవోభారతే - భీష్మవర్వణి - అధ్యాయ - 40) 


భగవానుడు కార్తవిధినే ప్రమాణముగా నిర్దేశించుట గమనింపదగియున్నది. 
ఎవడు ఎంత మవాత్ముడ్రేనను, అతడు శాన్త విధి ననుసరించి చెప్పినట్టి వాక్యమే ప్రమాణ 
మగును కాని, శాన్తమును వీడి తనబుద్ధికి కోచినట్లుగా చెవ్పునది ప్రమాణము కా దనుట 
న్చష్టము. చః విషయమున వ్యక్తు లను నర్వజ్ఞులనుగా భావించి వారి వాక్యములను 
ప్రమాణముగా భావించుట తగదు. కపిలుడు నీర్వజ్ఞ డైనచో, కణాదుడు కా డని ఎట్లు 
చెప్పవచ్చును. వీరిద్దజు నర్వజ్ఞు లైనచో వారికి అభి ప్రాయ భేదము ఎట్లు నంభవించును? 
అటులనే గౌతమబుద్ధుడు మొదలగువారు నర్వజ్ఞులనుటకు వీలు లేదు. కావున వ్యక్తుల 
నర్వజ్ఞత్వము ధర్మమున ప్రమాణ మగుట కుదరదు. 


(117) శాస్త్రప్రామాణ్య చమసము 


ఈ నందర్భమున వాస్త మునకు జీవితమునకు గల నంబంధమును వివరముగా 
గ్రహించుట ఆవశ్యకము. శాస్త్ర మును వీడినచో మనుమ్యనకు మోక్షము లేకపోగా 
నుఖము యొక్కసిద్ది కూడ కలుగ వని భగవానుడు చెప్పుచున్నాడు. సిద్ధి అనగా 
వురుషార్థములయొక్క్‌ సిద్ధి, మనుమ్యల కోరిక లన్నియు ధర్మము అర్హము కమము 
మోక్షము అను నాలుగు వరములుగా (౭౦99) విభజింవబడినవి. ఈ హెలుగింటిలో 
దేనియం దైనను చేరని కోరిక ఏదియు నుండదు. పురుమలచేత అర్థింవబడునవి 
వురుషార్థములు. మనుమ్య లందయు వురుమలు కారు. వుంన్త కము కలిగోనవా రందణు 
కూడ పురుషులు కారు. వుంన్స్నకము వేజు పురుషత్వము వేలు. 


కక. 


245 


దాంవత్యయోగ్యతా మాత్రమే వ పుంన్త కిము, ఆర్థి, నమరుడు, విద్వాంనుడు, నంవన్నుడు, 
దక్షుడును అయిన వాడే వురుమ డగును. ఏదేని ఒక విషయమును ) సాధింవవలయు నను 
దృఢమైన నంకల్పము కలవాడు అర్ధి. నంకల్పించిన దానిని సాధించుటకు శరీరేంద్రైయ 
మనోబుద్దులందు శక్తి కలవాడు నమేర్గుడు. సామర్థ్యములతోపాటు ధనము వరిజనము 
మొదలుగా సాధనములను పుష్కలముగా కలిగినవాడు సంపన్నుడు, ఈ 
నంవన్నతతోపాటు సాధింపవలసిన విషయమున చక్కని పరిజ్ఞానము కలవాడు 
విద్వాంనుడు. ప్రయత్నము చేయుచున్నవ్పుడు కలుగు నమన్యలకు అప్పటికప్పుడే 
పరిష్కారములను నిశ్చయించుకొని ఆసమన్యలను అధిగమించి కార్యమును 
సాధింపగలవాడు దక్షుడు. ఈలక్షణములు కలవాడే వురుమడు. వీని ప్రయత్నమే 
పురుషకారము లేక పౌరుషము. స్రేలయందు కూడ ఈలక్షణము లున్నచో వారిని 
పురుమలతో నమానులుగానే భావింవవలె. 


కృషిచేసి పొలమునందు పుష్కలముగా పంటను నంపాదించుకొ నదలచి॥ 
వురువడు కృషి యొక్క శాస్త్రమును చక్కగా తెలిసికొని, దానియొక్క విధుల ననునరిం* 
కృషిని కొనసాగించినచో వుమ్యలముగా వంటను నంపాదించుకొనును. అదియే వాని: 
పురుషార్థసి ద్ధి. ఆవిధముగా సిదిని పొందినవాడు, ఇశాన్తవిధిని అవలందించుటక 
అలవాటీవడీ విధేయుడై ధర్మమును కామమును మోక్షమును కూడ క్రమముగ 
నంపాదించుకొ నగలడు. శార్రపీథిని లెక్క పెట్టక తనకు తోచినట్లుగా వర్శించువాడ 
వ సిద్ధిని పొందోతేక నిరాశకు నిక్వీదమునకు లోన్‌, వరదారధనోదు, 

"పేక్షించుచు హీనీజన్మలు పొందుచు మోక్షమునకు దూరు డగును. 


ఇట్లు శాస్త్ర న్ర పామాణ్యమునుగూర్చి విన్నంతనే అర్లునునకు నందేవాము కలిగెన 
అనేకులకు శాన విధి తెలియక పోవచ్చును. వారికి తెలిసికోవలయు నని తలంవు ఉన్నన 
బోధించువారు లభింవక పోవచ్చును. అట్టియెడల వారు తాము పెద్దలవలన విన్న 
యాచారముల ననునరించి కృషి, వాణిజక్టము, దేవతావూజనము మొదలగువాని 
శ్రద్ధతో చేయుచుందురు. అప్పుడు వారి శ్రద్ధ సార్తి కకమా, రాజనమా తామసికమా అ 
అర్జనుడు భగవానుని ప్రశ్నించినాడు” అతడు కార్యసిద్ధిని వశ్నింవలేదు. అ 
దైవాధీనము. చక్కగా తెలిసి ఎంతో జాగరుకతతో కార్యములు నిర్వహించుచున్న, 
దైవము ప్రతికూలమైనచో అవి నిద్దింపవు. ఏమియు తెలియక పోయినను దైవవ 
అనుకూలించినచో ఎవడో ఒకడు సాయవడి అట్టివానికి కార్యము సిద్ధించునట్లు చేయన 
కావున సిద్ది విషయము ముఖ్యము కాదు. ఏవేని కొన్ని కార్యమేలు సిద్ధించిన, 
సిద్ధింవక పోయినను వ్యక్తియొక్క శద్ధయే ముఖ్యము. ఆది సాత్తి త్రి పకమైనచో వా 
నద్చుద్ధి కలిగి నత వర్తనము కలవాడై మోక్షమను నొందుటకు అవకాశము | 1. 
రాజనమ్టీనచో అట్టీయవకాశము తక్కువగా నుండును. తామన మైనచో అట్టి యవకాళ: 
యుండదు. అందువలన అధ్యాత్మయోగసాధకుని దృష్టితో అర్జునుడు శ్రద్ధను గూ, 
ధ్రశ్నించినాడు. 


246 


ప్రారబ్బమువలన శరీరము వచ్చినప్లే ప్రతివ్యక్తికి వివిధవాననలతో కూడిన 
ము కూడ వచ్చుచున్నది. దాని ననునరించియే (శ్రద్ద ఏర్పడును. ఆ శ్రద్ధ 
సం వ్యక్తిత్వము రూపొందును. వ్యక్తుల వర్తనమేలను బట్టి వారి శ్రద్దను 
ము గ్రహింవవచ్చును. ఇంద్రాది దేవతలను చూటించువారు సాతి త్తి కక శ్రద్ధ కలవా 
యక్షులను రక్షన్సులను అర్చించువారు రాజన శ్రద్ధ కలవారని, భూత(ప్రేతములను 
య. తామన గ్రద్ద కలవారని మనము గ్రహింవీవచ్చును, అకు స్టే తవన్సు యజ్ఞము 
ము, ఆవోరము మొదలగువాని యందలి విశేషములను బట్టి కూడ మనుష్యులలో 
,వికులను రాజనులను తామనులను గుర్తింవవచ్చు నని వివరించి భగవంతు డిట్లు 
ంచెను. 


శాస్త్ర వచనములందు, వాని ననునరించి గురువులు చెప్పు వాక్యములందు, "ఇవి 
ఆర్హములు, తవ్చక ఆచరింవదగినవి" అను దృఢమైన విశ్వానము ర్‌ సాత్తి కకులు, 
నీలు తామనులు ఆయాదేవతలకు నంబంధించిన శాస్త్రవిహితములైన 
కాకల్పములయందు వానిని బోధించిన గురువుల వాక్యములయందు దృఢమైన 
నమును కలిగి యుండవలయును. ఆ విశ్వానము ననునరించి వారికి ఫలములు 
'చును, 


గత 


భగవానుడు ఇట్లు చెప్పెను. 


“ఓమ్‌, తత్‌, నతో అను మూడు శబ్బములతో బ్రవ్మాము నిర్దేశింపబడుచున్నది. 
ర్దేశము చేత మార్వము బ్రావ్మాణులు వేదములు యజ్ఞములు నిర్మీంవబడెను. కావున 
రాయణులు వేదవిధులచేత చెవ్పబడి న యజ్ఞదానతవన్సు లను క్రియలను 
"రోచ్చారణ వూర్వకముగా ప్రవర్తి ంవేజేయుచున్నారు. మోక్షమును 
మును అభిలషింవకుండ వివిధములైన యజ్ఞదానతవః క్రియలను "తక్‌" అ 
,రెంచుచు నిర్వహించుచున్నారు. ఉనికిని (౫1531౭106) మంచితనమును, ae 
మును "నత" అను శబ్ద్బముచే చెప్పుచున్నారు. యజ్ఞదానతవన్సులయందు 
టను లేకవానికి నంబరదించిన కార్యము నైనను "న కొఅనియే చెప్పుచున్నారు. 
$తో చేయబడిన వోమము దానము తవన్సు న్హుతినమస్కారాదాలు "అనత్‌" అని 
బడుచున్నవి. అనత్కర్మ వరలోకమునందే కాక ఈలోకమునందు కూడ భలము 
ఎగ 


(౪) సన్వాసత్యాగ వివేక చమసము 


ఇట్లు చెప్పి భగవానుడు, "నీవ మోక్షమును కాంక్షించుచున్న చో భలమును 
[0వక యుద్దము మొదలైనకార్యుములను శాన్రవిధి ననునరించి "ఓం తత్సత్‌" అనుచు 
> చేయుమే. సాతి త్రి కకులతోడి నవావానమును సాత్త్వికమైన యాహారమును 


247 


గైకొనుచు సాత్త్వికవర్తనముతో నిర్మలత్వమును పొందుము" అని న్ఫురింవజేసెను. ఈ 
విషయము న్ఫురించినంతనే అర్జునుడు, శ్రీకృష్ణుడు తత్త పవిచారవిషయమును వదలి 
ప్రాథమికమైన సాత్త్విక వర్తనమునుగూర్చి చెప్పుచు బోధను ముగించుచున్నా డని 
(గ్రహించెను, అప్పుడతడు, "నంన్యానముయొక్క తత్త్వమును, త్యాగముయొక్కు 
తత్త్వమును విడివిడిగా నృష్టముగా తెలిసికొనగోరుచున్నాను” అని ప్రార్థించెను. 


శో|| నన్నా్యానన్య మవొబావో తత్త్వ మిచ్చామి వేదితుమ్‌ | 
త్యాగన్య చ వాషీకేశ వృథ క్కేశినిమాదన | 1 


శ్రీమవాభారత్‌ - భీష్మ వర్వణి - అధాాయ - 42 
విజయ ప్రభ 


భగవానుడు చెప్పి ముగించిన శ్రద్దా విశేషములకు అర్జునుడు అడుగుచున్న 
నంన్యాన తా్యాగముల తత్స క నిరూపణమునకు నంబంధము లే దని కొందరు 
తలంవవచ్చును. నంబంధము లేనిమాట నిజమే. అర్జునుడు ఇట్లు ఆడుగుటకు 
హేతువులను మనము ఇట్లు ఊహింవవచ్చును. గురువు శిష్యులకు పాఠములను చెప్పి 
ముగించినప్పుడు, ఆనాటీ పాఠములోని విషయములనే కాక వెనుకటిపాఠములలోని 
విషయములలో కూడ తమకు బోధవడనియంశములను గురువును అడిగి శిమ్యలు 
తెలిసికొనుచునే యుందురు. అవి ఆనాటి విషయమునకు నంబంధింపక్ష పోయినను 
దయాశాలియైన గురువు వెనుక బోధించిన విషయములనే మరల మరల కొత్త 
యుదావారణములతో, వినుగును పొందక, బోధించుచునే యుండును. అవ్ఫుడు శిమ్యుని 
ప్రశ్నకు అప్పుడు చెప్పుచున్న విషయమునకు నంబంధము బేకుండుటయు నవాజమే. 
అందువలన భగవానుడు వెనుక |వస్మావించిన నన్నా్యానము త్యాగము అను 
శబ్దములయొక్క. తత్త పమును గూర్చి మరల బోధింవు మని అర్జునుడు అడుగుట 
అనవాజముకాదు. 


ఈ నందర్భమున శ్రీకృష్ణ భగవానుడు కర్మనన స్న్యాసాధికారము అర్జునునకు లే 
దని స్పష్టముగా చెప్పకుండుట గమనింపదగియున్నది. క్షత్తీ యులకు 
నన్నా్యాసాశ్రమమునందు అధికారము లేదు. కాని కర్మనన్న్యానవ మునందు ఆధికారము 
లేక పోలేదు. నన్న్యాసా శ్రమ దీక్ష వేయు. కర్ణ నన్నా కన ము వేణు. క్షత్రియులకు 
వానప్రన్థమునందు అధికారము ఉన్నది. వానట్రన్లదీక్షను స్వికరించిన క్ష కత్తి యులు 
రాజ్యపోలనము యుద్దము మొదలగు కోరలను వీడిచిపెట్టవలె. అప్పుడో వారికి 
తభ ఆమురు ఆతిథ్యము మొదలగుగా కొన్ని కర్తవ్యములు ఉండును. 
మవోవ్రస్తానదీక్షను స్వీకరించినవ్చుడు అన్నపానములతోపాటు వానిని కూడ వినర్జింవ 
వలె. అందువలన శ్రీరాముడు మొదలగువారు నన్నా్యానమును గైకొ న లేదు, కాని తుదకు 
నర్వకర్మ నన్నా్యానమును గావించియే యున్నారు. అయినను ఎవరైనను తమ యిష్టము 


248 


వచ్చినట్లుగా బాధ్యతలను వీడి వానవస్థము నైనను స్వీకరించుటకు వీలు లేదు. 
రాజ్యపాలనము కుటుంబబాధ్య్థతలు కుమారులకు ఆవరించి క్ష క్షత్రియులు 
వానవ్రన్ధమును స్వీకరింవవలె. ధృతరాష్ట్రుడు వానవ్రస్థమును స్వీకరించిన నందోర్భమున 
ఈ విషయము వివరముగా వర్ణింవబడియున్నది. కావన తమకు న్యాయయుక్త ముగా 
రావలసిన రాజ్యముకొ అకు ధర్మరాజు క్షత్రి క్షత్రియోచితముగా యుద్ధమునకు నన్నద్దు డై డె 
యుండగా, తమ్ముడుగా తనబాధ్యతను వీక్తీ అరునుడు వాన వ్రన్గుడను అగుదు ననుట 
ధర్మ నమ్మతము కాదు. వరీక్షిత్తు నకు వట్టాభిక్నేకము చేసి అతసీకి రాజ్యపాలనము 
కుటుంబబాధ్యతను అప్పగించి ( ధర్మరాజు 'మవోప్రస్థానము గావింవబూనినప్పుడు 
జేన్ట సోదరునివంట అర్జునుడు కూడ నర్వకర్మనంన్యోనము గావించి బయలుదేరుట 
ఉచితమే యైనది. అందువలన భగవానుడు అర్జునునకు నర్వకర్మనంన్యానమునందు 
అధికారము లేదు అని చెవ్పక, అధర్మమును నీగ్రహించి ధర్మమును స్థాపించుటకు 
కర్తవ్యముగా యుద్ధము సిద్ధమై యుండగా, క్షత్రి త్రియధర్మమును వీడి అవ్పుడు నర్వకర్మ 
నంన్యానమును గోవించుటి తప్పు అనియే చెప్పుచున్నాడు. 


ఆనమయమున అర్జునుడు న్వధర్మమైన యుద్ధముకంపె కర్మనంన్యానముతో 
ప్యాు మైన నందు భుజించుట కూడ మేలే అని భావీంచుచున్నాడు. (శ్రేయో భోర్తుం 
భైక్లేమ పీవా లోకే - అధ్యా. 26-5). భీక్షావృత్తి నంన్యానులకు మాత్రమే విహితము కాని 
వాన ప్రస్థులకు నిషిద్ధము. క్షత్రియులకు వానట్రన్థ మునందు కాని మహాప్రస్థాన 
నమేయవవీన గాని భీక్షోన్న భోజనము నిషిద్ధమే. కావునే క్షత్రి యనకు ఏ వరిస్థితియందును 
భిక్షాన్న భోజనము తగదు. 


న్వధర్మమును వీడుట తప్పు అని దృఢముగా బోధించినతరువాత దేనిని 
అర్జునుడు చాల గొప్ప ధర్మమునుగా భావించుచున్నాడో ఆ కర్మనంన్యానము, 
జ్ఞానమునకు నంబంధింవనిచో, ప్రశన్తము కా దని అనెక విధముల బోధించినాడు. 
నన్నా్యాసాధికారము గల బ్రవ్మాణులయందు కూడ వారు గావించు కర్మనన్నా్యానము 
జ్ఞాననంపాదనమునకు సాధనమైనప్పుడే ప్రశన్త మగును. కర్మనంన్యానమును గావించి 
యేతిధర్మమును స్వీకరించిన బ్రావ్మాణుడు వెంటనే నద్దురువు నాశ్రయించి శవణమనన 
నిదిధారాననములను కావింవవలె. లేకున్నచో అతడు కావించిన కర్మనంనా్యానము 
వతనహేతువే యగును. "కర్మలను ఆరంభింవకుండుటవలన, నంన్యానమాత్రమున 


ఎవడును నైమృర్మ్యరూవమైన జ్ఞానసిద్దిని పొందుట లేదు (27-4. జానముచేత : 


నంకలనంశయములను పోగొట్టుకొని, దేహి హేంద్రియాదులు చేయుచున్న కర్మలతో 
జ్ఞానమాత్రుడ నై సన నాకు ఎట్టి సరిబంధము లేదు" అను బుద్ది నిశ్చయరూవమైన 
యోగముచేత కర్మలను త్యజించినవాడు కర్మలను చేయుచున్నను ఆకర్మలు వానిని 
బంధింవవు (28-41) అని భగవానుడు న్పవ్దముగా బోధించెను. ఇట్లు బోధించుచు. 
ఆయన, “నంశయమును వీడి యోగమును అవలంబించి లెమ్ము" (28-42) అని 
యుద్దాటించెను. 


249 


అప్పుడే అర్జునుడు, "కర్మనంన్యానమును యోగమును చెప్పుచున్నావు. + 
ండింటిలో ఏది శ్రేయన్కరమో చెవ్పుము" అని అడిగెను (29-1). అవ్చుడు భగవానుడి 
న్నానము కర్మయోగము రెండును మోక్షప్రదములే, అయినను కర్మనంన్యానవ 
టు కర్మయోగమే మేలు" అని నమాధానము చెప్పెను. వాన్మవన్థమునం. 
సతా్యాాశమమునందు అధికారము కలవారు కూడ కర్మనంన్యానము గావిం 
శనమును నంపాదించుటకు ప్రయత్నించుట కంటు కర్మయోగము నవలంబించి వహి 
ర్మోలను ఫలములను కోరకుండ ఈ శ్వరా ర్పణ బుద్ధితో చేయుచుండుటయే మేల 
క్రియుడు రాజ్యపాలనాదికమును నమర్భుడైన పుక్రునకో తమ్ము నకో అప్పగిం 
కీలను నన్న్యసించి జ్ఞా జానమును నంపాదిరనుటఃి వాన తనయులు స్వీకరింవవచ్చున 
| "ల బాహ్మణుడు యత్యాశ్రమమును" స్వీకరిరేపవచ్చును. కర్మల 
,న్న్యసించినతరువాత వాన్యపస్థమున గాని నంన్యాసా!శమమున గా 
ఎవ్మాచర్యాదినియమములను పాటిదదుట చాలకష్టము. వానియందు నియమభంగథ 
'ంభవించినచో జ్ఞాననంపాదనము అనంభవమగుటయే కాక వతనము కూ 
)ంభవించును. ఆరిదువలన వాన(ప్రస్థమునకు నంన్యానమునకు అవకాశవ 
లిగినవారు కూడ తొందజవడి వానియరీదు వ్రవేశింవక కర్మయోగము నవలంబిం 
'హితకర్మలను చేయుచు చిత్తశుద్ధిని నంపాదించుకొనుట మేలు. కర్మయోగము 
)త్తశుదిని నంపాదించుకొనని వోనికి కర్మనంన్యానమును నిలువుకొన గలుగు 

ఏర్ణటమే. చిత్తశుద్ధిని పొందినవానికి జ్ఞానయోగము, దానివలన మోక్షము అత్యంత 
ఏలభము లగును" క్క విషయమున భణ్‌వానుడు ఇట్లు "ాచ్చరిక గావించుచున్నా. 
మోగమువలన కాకుండ మజీయుక విధముగా న నేన్న్యానమును హెందుట చా 
వ్షసాధ్యము. యోగమును పొందియున్న ముని బ్రవ్మామును త్వరలోనే పొందగలడ 


*| నన్నా్యానన్తు మవోబావో దుఃఖ మావు మయోగతః | 
యోగయుక్షో ముని ర్రవ్మా న చిరే జాధిగచ్చతి | 29. 


భగవంతుడు త్యాగశబ్దమును ప్రయోగించిన వాక్యములను గమనించిన? 
శబ్దమును ఆయన అనేక వర్యాయములు, ధనభోగభార్యావుక్యాది వ్యవవోరము 
డిచీపె పెట్టుట అనునర్థమునందు కాక, కర్తవ్యములైన కర్మలను చేయచు వానివలముల 
డిచిా పెట్టుట అనునీర్ధమున ఉవయోగించె నని విశద మగును. "మే మెధావులై బు 
పెంగము కలవారు కర్మీలవలన కలుగువలమును వదలి..." (కర్మజం బుద్ధియుక్తా ( 
'లం త్యక్సా్యా మనీషిణః ... 26-51, "నిత్యతృవ్హుడు నిరాశ్రయుడును ఆతయినవా, 
ర్మఫలములయందు అనక్తిని వీడి (త్యక్సాా కర్మథలానంగం నిత్యతృష్తో నిరాశం 
28 - 20), "నక్తిని వీడి కర్మలను బ్రవ్మామునందు ఉంచి (బవ్మోర్పణముగా) ఎవ. 
1యునో.... (బ్రవ్మా ణ్యాధాయ కర్మాణి నంగం త్యక్తావై కరోతి యః - 29-1 
న్యానముకంటె కర్మ భలత్యాగము (శ్రేయన్కరము), త్యాగమునకు అనంతరము 
"ంతి... (ధా్యానాత్‌ కర్మ భలత్యాగః త్యాగాత్‌ శాన్తి రనంతరమ్‌... 36-12) 


250 


కాని, "కొ ందజు (మవోత్ములు) అమృతత్వమును కర్మ చితకాదు, నంతా 
కాదు, ధనము చేత కాదు త్యాగముచేత పొందిరి" (మం || న కర్మణా న వ్రజ 
త్యాగే నైకే అమృతత్వ మానశుః | కై. - 12 ; నారా 12-3) అను వేదమః 
లాస్ట్రగశబము కర్మలను బిడ్డలను ధనమును వదలిషె పెట్టుటనే బోధించుచున్న 
మజియొక వేదమంత్రమున, “కావున ఈ తవన్సులలో న్యోనమును అధికమైన 
చెవ్పుచున్నారు. (తస్మాత్‌ న్యాన మేషాం తవసా మతీరిక్ష మముః... నారా -7 
శబము కూడ వివిధములైన తపోరూ పకర్మానుష్థానములను విడిచి" 
జ్‌ కోధించుచున్న ది. భగవానుడు ఈ శబ్దములకు ఈయర్థములను కొదనలే 
'పైమంత్రములయర్థమును నిశితముగ వరిశీలించినచో, a ee 
తవన్ఫూలను త్యజించుట అనగా కేవలము ఖౌతికముగా వానిని విడిచిపె 
మనన్సునందు వానికి సంబంధించిన యానక్తిని త్యజించుట ( 
చెప్పవలసియున్నది. భార్యావుత్తులను వీడి వనమున కేగినవాడు 
భార్యావుత్రులనుగూర్చి తలంచుచున్నేచో అది త్యాగము కాదు, నన్న్యానవ 
కావున వేదమంత్రములయొక్క ఈ తాత్పర్యమునే భగవానుడు నన్నా్యాన శబ్ద 
త్యాగశబ్దమునందును ఉద్దేశించినాడు. న్వధర్మవిహితములైన కర్మలను * ళ్‌ 
వా క తు కో రక భారాాపుత్త మిత్రాదులందు రాగద్వ్యేషము. 
తామరాకునందలి నీటిబొట్టువలె, దేనియందును ఆనక్తి నొందక ప్రారబవ 
ప్రాప్తించుచున్న కార్యములను నిర్వహించువాడు నన్న్యాసియు యోగి 
ఆత్మజ్ఞానము లేకుండ అగ్నిహోతములను, తపోదానాది క్రి 
వదలినంతమాత్రమున ఎవడైనను నంన్యాసి కాడు, యోగియును కానేరడు. 


శో|| అనా(్రితః కర్మవలం కార్యం కర్మ కరోతి యః | 
ననన్నా్యాసీ చయోగీచ, న నిరగ్ని ర్న చాక్రియః | 


భగవానుని యీయభి ప్రాయము అర్జునునకు విశదముగా తెలియుట లేదు 
ఇట్లు ఆల్‌ రో చించుచున్నాడు. "నన్న్యాసాశ్రమమును గైకొన్నవారు గృ 
భార్యావుత్తాడులను వీడి కాషాయవన్ర్రములను ధరించి దండకమండలువులను 
భిక్షాటనము చేయుచున్నారు. వానట్ర ప్రన్థదీక్షను రైకొన్నవారు కూడ రాజ్యపా 
వ్యవహారములను ము త్యజ జించి ee: పోవుచున్నారు. మజి అట్టుగా! 
వ్యవహారములు చేయుచు, విరక్తులై కర్మవలములను అఖిలషీం: 
నున్నంతమాత్రమున గృవాన్గులు న నన్నాను లగుదురా లేక తాగు లగుదురా 
మోక్షము కాని ప్రహ్మాతకయు గొని లభించునా ? అనలు, నన్నా్యాన్‌ నోమనగా నేమ ' 
మనగా నేమి ? ఇవి రెండు వదార్థములా ? లేక ఒకదానికే రెండు నామవాచకమ 
ఇట్లు Sree అర్జునుడు ఆరెండు ౨ శబ్బములయొక్క తత్త్వమును బోధిం: 
శ్ర్రీకృ మున్‌ ప్రార్థించెను. 


251 
గత 


ఆయన యిట్లనెను. "కామ్యములైన కర్మలను చేయకుండుట నన్నా్యన మన 
కొందజు, నకలకర్మలవలములను త్యజించుట త్యాగ మని కొందరు, నకలకర్మ ౭ 
ఫలములను త్యజించుట త్యాగమని కొందలు, కర్మయే దోషము, కావున త్యజింవవః 
నని మజికొందయి, యజ్ఞ ము దానము తవన్సు త్యజింపరాని వని యితరుల 
చెప్పుచున్నారు. ఈ విషయమున నా నిశ్చయమును వినుము. త్యాగము మూడ 
విధములుగా చెప్పబడుచున్నది. యజ్ఞము దానము తవన్సు మాత్రము త్యజింవదగినకి 
కావు. అవి చేయవలసినవే. అవి బుదిముంతులకు పావనములు. వీనిని కూడ భలములగే 
కాక వీనియందు నంగమును కూడ బీడి తవ్పక చేయవలసినదేయనుట ఉత్తమమైన నా 
నిశ్చయము". ఇట్లు చెప్పి భగవానుడు తామన రాజన సాత్తి కక త్యాగ భేదములన 
వివరించెను. 


శో|| కామ్యానాం కర్మణాం న్యానం నంన్యానం కవయో విదుః | 


నర్వకర్మవలత్యాగం ప్రావు స్త్యాగం విచక్షణాః || 2 
శో|| త్యాజ్యం దోషవ ది త్యేకే కర్మ ప్రావు ర్మనీషిణః| 
యజ్ఞదానతవః కర్మ న త్యాజ్య మితి చావరే || 3 
శో|| నిశ్చయం శృణు మే తత్ర త్యాగేభరతనత్తమ| 
తార్టిగో హి వురువ వ్యాయ త్రివిధ నృం ప్రకీర్తితః || 4 
శో యజో దానం తవః కర్మ న త్యాజ్యం కార్య మేవ తత్మ్‌! 
యజ దానం తహ్వావ పావనాని మనీషిణామ్‌ || “ 5 
శో|| ఏత న్యపి తు కర్మాణి నంగం త్యక్తార ఫలాని చ| 
కర్తవ్యా నీతి మే పార్థ నిశ్చితం మత ముత్తమమ్‌ | 6 
అధాయ -42 
విజయ ప్రభ 


లోకములో నంన్యానమునుగూర్చి త్యాగమునుగూర్చి వండితులలో నాలుగ 
విధములైన యభిప్రాయము లున్నవి. వుత్తులు న్వర్గము మొదలగు ఫలములన 
నంపాదింవ గోరినవారు చేయదగినవీగా వేదములయందు నిర్దేశింవబడిన వుత్రకామేక్షి 
సోమయాగము మొదలగునవి కామ్యకర్మలు. ఈ వరలు "కయుటకు అధికారము 
సామర్థ్యము కలిగినవారు వీనిని చేయకుండుట నన్నా్యాన మని కొందఅ యఖిపాయము 
న్యానీ మనగా ఉంచుట. వేద ములయందు విధింవబడిన కర్మలు నిత్యముల 
నైమిత్తకములు కామ్యములు అని మూడు విధములు. వానిలో తనకు నంబంధించిః 
కర్మలను పరిశీలించుచు, ఫలమును అపేక్షింవని వాడు, నిత్య స్రైమిత్తికములన 


252 
కర్తవ్యములనుగా గ్రహించుచు, కామ్యకర్మలను స్వీకరింవక, ప్రక్కన నుంచుట 
న్యానము. అవి ఏవి యైనను ఎప్పటి కైనను తనకు అక్కణ లే దని దృఢముగా 
నిశ్చయించుకొనుట నన్నా్యానము. ఇది మొదటివారి యభిప్రాయము. 


కామ్యకర్మలను వీడి, నిత్యనైమిత్తికములను నిర్వహించుచున్నను ఆకర్మలయొక్క 
ఫలముల నన్నింటిని వరిత్యజించుటయే త్యాగ మని రెండవ వారి యభిప్రాయము. 

కర్మ యేది యైనను, ఏదేని యొక' దోషమును కలిగియే యుండును, కావున 
కామకక్రోధాది దోషేములను ఎట్లు త్యజించుచున్నామో అట్ల నకలకర్మలను 
వరిత్యజింవవలె ననునది మూడవ వారి యభిప్రాయము. 


నిత్యన్రైమిత్తికములుగా విపొతములైన వంచయజ్ఞములు దానములు తవన్సు 
మాత్రము వదలరా దని నాల్లవవారి యభిప్రాయము. 


యజ్ఞ దాన తవన్సులను భలములను ఆ చేక్షింవక, ఆ కార్యములయందు నంగము 
కూడ లేకురీడ తవ్పకుండ అనుష్టీంవవలయు నని తన యుత్తమమైన Be 
భగవంతుడు ఉద్దా టించెను. 


త్యాగమునకు నన్నాగ్థనమునకు భేదమును భగవంతుడు నిరూపింవకుండుట 
గమనింప దగియున్నది. ఆయన ఆ రెండింటిని వర్యాయవదములనుగానే 
ఉవయోగించుచున్నాడు. దేవాధారి, అనగా దేవోధిమానము కలవాడు, నిశ్శేషముగా 
కర్మలను త్యజించుట అశక్య మని, కర్మలను చేయుచు వాని ఫలములను త్యజించినవాడు 
త్యాగియే యగు నని ఉద్దా టించుచు ఆయన, "అనిష్టము ఇష్టము మిశ్రము అని మూడు 
విధములుగా నున్న కర్మ శీలము అత్యాగులైనవారికి మరణించిన తరువాత నంభవించు" 
నని, నన్న్యానులైన వారికి మాత్రము నంభవింవ దని నిర్దేశించెను. (42 శో. 12) దీనిని 
బట్టి త్యాగి యన్నను నన్నా్యాసి యన్నను ఒకడే అని త్యాగ మన్ననున నన్న్యాన మన్నను 
ఒకొటే యని న్పష్టమగుచున్నది. 

ఇచ్చట నన్నా్యాన త్యాగశబ్దములను కర్మయోగమున వ్రవేశించుచున్న యర్జునుని 
వంటి వారిని ఉద్దేశించియే అరవివరణము భగవానుడు కావించుచున్నా డని 
గ్రహింపవలసియున్నది. ఇక్కడీ నన్నా్యాన శబ్దార్థమునకు నన్నా్యాసాశమదీక్షకు 
నంబంధము లేదు. ఆ దీక్షలో అంగమైన నిత్యనైమిత్తి కొది కర్మవరిత్యాగమునకు ఇచ్చటి 


త్యాగశబ్బార్థము నకును నంబంధోము లే దనుట నష్టము. కర్మయోగమున ' 
ధ్యానయోగమున సిద్ధిని పొంది జ్ఞానయోగమున వ్రవేశించిన వారికి కూడ ఇక్కడి ' 


నంన్యాన త్యాగ శబ్బార్లేములు ఉవదేశీంవబడుట లేదని కూడ[గ్రహింవ వలసి యున్నది. 
(vi) స్వధర్మ పాశస ఖచ చమసము 


అర్జునుడు అడిగిన నన్నా్యాన త్యాగశబ్దార్థములను వివరించిన తరువాత 
కర్మయోగమును అవలంబవించినవానికి న్వధర్మముగా యుద్ధమువంటి క్రూరకర్మను 


253 


గావించినను పావ మేదియు రా దని భగవానుడు ఇట్లు ఉద్దాటించుచున్నాడు. ఎవనికి 
'నేను చేయుచున్నాను" అను అవాంకారము లేదో, కర్మ ఫలమును గూర్చి భావన లేదో 
అట్టివాడు ఈలోకములను నంవారించినను, చంపినవాడు కానేరడు, ఆ కర్మభలముచేత 
ఎరధింవబడడు. (42 శో, 17) 


పిదవ భగవానుడు చరా నాక రు ఆవళ్యకములైన యనేకవిషయములను 
నోధించినాడు. సాత్తి త్రీ కక రాజన తామన భేదముల ననునరించి జ్ఞానము, కర్మ, కర్త 
మూడు వీధములుగా ఎట్లుండునో ఆయన నిరూపించినాడు. ఆస్తే తయన బుద్ధి ధృతి 
రుఖము అను వానియందలి మూడు విధములైన వేదములను నిరూపించెను. 


గత 


దపన్వభావమునుండి ఉద్భవించుచున్న గుణములచేత బాహ్మణ 
క్షత్రియవైశ్యశూద్రులకు కర్మలు ఎట్లు విభజింవబడియున్న వో వఏవరించినాడు. 


ఫో బ్రాహ్మణ క్షత్రియ విశాం శూ ద్రాణాం చ వరంతవ | 
కర్మాణి (వ్రవిభక్తాని న్వభావ ప్రభవై ర్గుణైః | 41 
అధ్యాయ - 42 


విజయ ప్రభ 


దీ నినిబట్టీ గ్రుతిన్మృతులచే తనవర్ణమునకు విహితములైన కర్మలను 
క్వధ్గర్మ ములనుగా స్వీకరించి కర్మయోగి నిమ్కోమముగా అనుష్టించినవ్వుడే హానికి 
నత్త శుద్ది అను కర్మయోగసిద్ది కలుగుననుట న్పష్టము. అట్లు గాక వర్ణధర్మములను వీడి 
కనకు ఫ్‌ర్మమునుగా తోచినోదానిని ఎంత శ్రద్ధతో అనుష్టించినను అది థఫలవ్రదముకా 
కని గ్రహింవవలసియున్నది. 


శ్రీకృష్ణుడు అర్జునునకు వర్ణధర్మములను బోధింవవలయునా ? ఇట్టి ప్రాథమిక 
ఎషయములు (Elementary things) అర్జునునకు తెలియవా? కామమో క్రోధమో శోకమో 
కుునన్సును ఆ క్రమించినవ్పుడు వరమస్‌త్యములుగా ఎల్లరు భావించు ధర్మములు కూడ, 
పడిగాలికి చెట్లకొ మ్మలవలె, విణిగి ఎగిరిపోవుట నవొజము. కామావేశమున వరస్త్రీ ని 
ులాత్కరించుట, క్రోధవేగమున గురువులను ధిక్కరించుట అనేకులలో 
ంభవించుచున్న ది. వారికి ధర్మములు తెలియ వని చెప్పుటకు వీలులేదు. మనన్సు 
ంక్షుఖిత మైనవ్వుడు ఆ ధర్మములు నిర్గీవములై అడుగునబడి లేనివానితో నమాన 
ఏగును. అప్పుడు పెద్దలు నమయోచికముగా ఉవదేళించుచు ఆ ధర్మములను 
కజ్టీవింవజేయవలె. అర్జునుని విషయమున ఈ పరిస్థితియే నంభవించినది. గురువులు 
ుంధువులు నశింతు రోను తలంవు కలిగినంతనే హౌరివిషయమున జాలి కలిగి అది 
1వ్రమై అర్జునుని మనన్సును ఆవేశించినది (తం తథా కృవయావిష్షమ్‌ - -26 అధ్యా. శ్ర, 
-నికో అతని మనను క్షుభితమై ఆంతవజకును నిన్సందేవాముగా తెలిసియున్న 


254 


వర్ణధర్మ ములు నిస్తేజములై అడుగున వడిపోయినవి. అందువలన అప్పు డతనికీ 
న్వధర్మమైన యుద్ధము ఆధర్మోముగా వరభర్మ మైన భిక్షాటనము కర్తవ్యముగా తోచినది. 
అందువలన భగవానుడు అర్జునునకు చక్కగా తెలిసియుండిన వర్ణధర్మములను మరల 
ఉవదేళించెను. 


గత 


ఏ వరిస్థితియం దైనను, మనద్భృషికి ఎంత అక్రమముగా అన్యాయముగా 
తోచుచు ర. శాస్త్ర విహితమైన న్వధర్మోమును విడనాడ రా దని ఆయన యిట్లు 
ఉద ద్వోధించుచున్నాడు. “చక్కగా అనుష్టింవబడిన వరధర్మ ముకంటె న్వాధర్మము విగుణ 
మైనను జేయన్యరము. న్వభావ నియతమైన కర్మను చేయువాడు కిల్బిషమును పొందడు. 
అర్జునా | దోషయుక్తమైన దైనవ్పటికి నవాజమైన కర్మను త్యజింవ రాదు. నివ్వును 
హడవలె, నకలారంభములను దోషము అవరించుచునే యున్నది". 


శో|| శ్రేయాన్‌ న్వధర్మో విగుణః వరధర్మాత్‌ న్వనుష్టితాత్‌ | 


న్వభావనియతం కర్మ కుర్వ న్నాష్నోతి కిల్సిషమ్‌ | 47 
శో నవాజం కర్మ కాంతేయ నదోష మపి న త్యజేత్‌ | 
నర్వారంభా హి దోషేణ ధూమే నాగ్ని రి వావృతాః || 48 
అధాయ - 42 
విజయ ప్రభ 


భవ మనగా పుట్టుక, భవమువలన కలిగిన ఉనికి (అయజంం) భావము. పుట్టుక 
వలన వ్రతివ్యక్తికి దేశపొతి కులకుటుంబములతో పాటు మనళ్శరీరేంద్రియములు 
లభించుచున్నవి. ఇవి నిష్కారణముగా ఏర్పడవు. పూర్వజన్మ కర్మవలముగానే ఇవి 
ఒక్కొక్కనికి లభించుచున్నవి. పుట్టుకను నియమించుచున్న పూర్వజన్మకర్మయే 
వ్రతివ్యక్తకి న్వభావమును రూపొందించుచున్నది. అటి తల్లిదండ్రులవలన వారి 
కుటుంబమువలన అభివ్యుక్ష మగుచున్నది. ఈవిధముగా బ్రావ్మణదంవతులకు 
జన్మించిన వాడు బావ్మాణుడు, క్షత్రియదంవతులకు జన్మించినవాడు క్షత్రియుడు 
అగుచున్నాడు. ఇట్లు జన్మమువలన ఒకక్కనికి బ్రావ్మాణత్వము మొదలగు 
న్వభావములు (Characteristics of existence) ఏర్పడుచున్న వి. 

ఈ స్వభావభోదముల ననునరించి (శుతిన్సృతులు వర్ణధర్మములను 
నియమించుచున్న వి. అట్లు బు నియమింవబడిన ధర్మ కర్మ న్వభావము నియతమగును. అట్టి 
కర్మ యజ్ఞము వంటిదికానీ యుదము వంటిదికాని, హింసాత్మకముగా దోవమయముగా 
కన్ఫొంవపీచ్చును. అంత మాత్రమున దానిని వీడి మజియొకరి ధర్మమును స్వీకరించ 
రాదు. ఎందువలన? కట్టెలతో నివ్వును వుట్టింవగానే దానితో పాకు పొగ బయలుదేరి 
దానిని ఎట్లు, ఆవరించుచున్న దో, అప్లే ఏ కార్యమును ఆరంభించినను మనకు తెలిసియో 


255 


తెలియకయో ఏదేని ఒకదోమయు దానిని ఆవరించియే యుండును. నకలకార్యముల 
తత్సలములు క్రీగుణాత్మకయులు. నృష్టియంతయు కిగుణాత్మకము. కావృునకేవలము 
పరిశుద్ధమైన కార్య మేదియు నుండదు. దోషయుక్తత్వము నకోలకర్మలకు నమాన 
మైనవ్పోడు ఎవనికి ఏది వుట్టుక చేత వర్గాశ్రమధర్మముగా విహిత మగుచున్నదో అట్టి 
న్వధర్మమే వానికి శ్రేయన్క్మర్యయగును. అట్లు కాక తండ్రి తాత ముత్తాత మొదలుగా ా తన 
వూర్వులచే అవలంబింవబడిన ధర్మమును వీడి, చాల గొప్పు దను ) వ్యామోవాముతో 
వరధర్మమును అవలంబించి నచో అది అవినయమునకు అవిధేయతకు (indisCipline) 
మూలమగును. ఆ వద్ధతియందు కొనసాగువాడు నదాచారములను ఆతి క్రమించుటకు 
అలవాటు వడి దంభావాంకారయులు నొంది నజ్జనులకు నద్దతికి దూరుడగును. 


మోక్షమును పొంద గోరువాడు మొదట 'పొందవలసీనది ఈశ్వరానుగ్రవాము, 
దానివలన చిత్తశుద్ది. ఏ వర్తనమును అవలంబించినచో ఐహికము ఆముష్మికమును 
అయినయభ్యుదయేము శ్రేయన్సు కలుగునో ఆవర్తన విధానమును ఈశ్వరుడు వర్తాశ్రమ 
ధర్మరూవమైన శాన్తముచే విధించుచున్నాడు. శ్రుతిన్మృతులు భగవంతుని యాిజ్ఞలు. 
తనయాజ్ఞలను అనుష్టింవకతన్ను క్రీర్తించుచు ఎన్ని విధముల వూజించినను ఈశ్వరుడు 
అను[గ్రపొండు. యజమాని విధించి యుండిన కార్యమును నిర్వహింవక భృత్యుడు 
ఆయన విగ్రహమును ఏర్పం౭ంచుకొని ఎంత భక్తితో నంకీర్తనము గావించుచు 
వూజించుచున్నను, యజమాని నంతోషింవకపోగా తాను చెప్పిన వని చేయ లేదని 
ఆ[గవామునే పొందును. కావున ఈశ్వరాను[గ్రహామును పొందుటకు ఆయనచే 
విధింవబడిన వర్గాశ్రమధర్మ ములను ఆనుష్టించుచుండుటయే సాధనము. అదియే 
ముఖ్యమైన ఈశ్వరార్చనము. 

గీత 


ఈ విషయమునే భగవానుడు ఇట్లు ఉద్భాటించినాడు. "తనకు విహితమైన 
కర్మ మునందు అభిరతి కులవాడు నంసిదినీ పొందును. న్వకర్మ నిరతుడు సిద్ధిని వ్‌ట్లు 
పొందునో వినుము. నమేన్త ప్రాణులకు ఎవీనినుండి ప్రవృత్తి కలుగుచున్నదో, వని చేత 
ఈ జగత్తు అంతయు ఎాక్టిప్తమ్లై యున్నదో అట్టి యీశ్చారుని న్వకర్మానుష్టానము చేత 
అర్చించి మానవుడు సిద్ధిని పొందును". 
ఫో స్వే స్వే కర్మ ణ్యభిరతః నంసిద్దిం లభతే నరః | 


న్వకర్మ నిరత స్పిద్ధిం యథా విరిదతి తచ్చణు || 45 
గ యతః వ్రవృత్తి ర్ఫూతానాం యేన నర్వ మిదం తతమ్‌ | 
న్వకర్మణా త మభ్యుర్చష్ర నిద్దిం విందతి మానవః || 416 
అధారాియ - 42 


కావున కర్మయోగము నవలంబించి ఈశ్వరాను గ్రవామును చిత్తతద్ధిరూవమైన 
ద్ధిని పొందుగోరువాడు న్వభర్మ కర్మా నుష్టానమే ముఖ్యమైన ఈశ్యరోర్చన మని 
1హీంవవలస్తి ్స యున్నది. 


(౪%) వర్గధర్మ ములు - వంశనరంపళా ప్రాప్తములు 
విజయవ్రభ 


ఈ నందర్భమున వర్ణధర్మములు వృత్తుల పై (profession) ఆధారవడి యుండ 
గ్రహింప వలసియున్నది. వర్ణధర్మములు జన్మసిద్ధములు. జీవనము కొ అకు 
లందింవబడు నవి వృత్తులు ఆవేదలయందు కోందణజు తమ వర్ద్ణములకు 
గుణములు కాని వృత్తులను అవలంబవింవ వచ్చును. అంతమోతమున 
సిద్ధములైన వర్ణములు మాజవు. అవవాదములు (E౫౯6pti0n5) ఆగంతుకములు 
కలయ అయనే ోవృత్తు లవలన వుట్టుకతో వచ్చిన వర్ణములు మాజవు. క్షత్రియులను 
ని యుద్ధములు చేసిన పరశురాముడు, దోణుడు, అశ్వత్థామ, క్ష క్షత్రియలు కాలేదు. 
క్మాణులేను మించి ధర్మతత్తో్వోం 'జేశములు గావించిన భీమ్మడు, కృష్తుడు, విదురుడు 
క్యూణులు కాలేదు. రాజ్యములను పాలించిన రెడ్లు కాకతీయులు ఘోద్రులుగానే 
)డిరి. వారు వర్ణధర్మములను కాపాడ. “చు, అందులొ 'పిజాతీయులతో ప్రాణములొడ్డి 
ండ్రుచు, వేదశాస్త్ర వరిరక్షణమున్జై ఎన్నో అగ్రవోరాది దానములను కావించిరి. 
ఏర విధానము కేవలముగా సాలఘిక సామా జికవ రివన్థ (socio-economic structure) 
. అది వరమగమ్యమైన బ్రాహ్మీస్థితికి చేర్చు మార్గమున జీవునకు నిరాయానముగా 
తముగా ఒకస్థాయి నుండి మజియుక స్థాయికి గోనిపోవునట్టి పద్ధతి. 


జీవులకర్మ ఫలములు అనేకవిధమలనగా విచిత్రములుగా కన అందువలన 
శబ్రక్తులు యోగులు ఒకానొక దుష్కర్మవలముగా నిమ్న కులములయందు 
వవచ్చును. ఆకర్మానుభవము పూర్తి యైనంతనే ఆ జన్మమునందే ముక్తిని 
దవచ్చును. మవొోళివభక్తుడై జన నందనారు, ఆముక్షమాల్యదయందు వర్ణింవబడిన 
ఎ ఏమ్లభక్తుడు మాలదానక్‌ యిట్టివారే. వారు పరమేశ్వరుని యాజ్ఞారూవములైన 
'స్మృతులవలన "పెద్దలు ఏర్పోఅచిన సామాజిక న లర 
=తధముగా పాటించిరే కాని, వానిని అతిక్రమించుటకు వ్రయత్నింపలేదు ; "పై 
ములలో ఉన్న యనేకులకన్న మేము అధికుల మని న్ఫురింవజేయ లేదు. అట్లు 
చో ఈశ్చరునిచే ఉద్దేశింవబడిన వర్ణవిధానము నంకరమై నమాజమున అవ్యవన 
హ్‌ వారిని గుణవీశేషములచేత “పే స వర్ణమునందు ప్రవేశపెట్టవలయు నన్నః 
గుణము లున్నచో పై వర్ణమున చేర్చవేచ్చునో, ఎన్ని గుణములు తగ్గినచో "పై 
మవానిని క్రింది వర్ణమునకు  దింవవచ్చునో ఎవడు ఎటు బు నిశ్చయింవగలడు ?కావున 
టి గుణకర్మములను బట్టి వర్ణములను ఏర్పజణచుట' అసాధ్యము. అందువలన 
చేతనే వర్త్షవభాగము నిశ్చయికివబడిన వది. ఇది నృష్టియందు నవాజము. గుజ్ణిము 
' హీనస్థితీకి వచ్చినను కుక్క అగుట లేదు. దుష్టమైన గుజ్దిము నీచమైన గుట్టిము 
మాలినీ గుజ్దము అని చెవ్పుచుందురేకాని కుక్కనుగా వ్యవీవారింవరు. అకు ్ల కుక్క 
' అభివృద్ధి సొందినను బలిష్టమైన త అందముగా నున్న కుక్క, విశ్వానము గల 
_ అనియే వఇవవారింతురు. గాని గుణమునుగా |గహింవరు. ఇంతే కాదు. 


257 


గుజ్జములలో కుక్కలలో అవాంతర జాతుల విషయమున కూడ జన్మ మునక కే విలువ 
నిచ్చుచున్నారు ; తాత్కాలికములై గుణకర్మ విశేషములకు ప్రాముఖ్యము నొనంగుట 
లేదు. వండొవు గుజ్జమును కొనదలచినవాడు ఉత్తమజాతి గుజ్జములలో కూడ 
కుటుంబవరం వరను( (Pedigree) తాతముత్తా తలవ ణకు పరిశీలించి యెన్నీకచేయునే కాని, 
బండిని లాగుచున్న న కైన గుజ్జములలో ఏదైనను ఎంత వేగమును శక్తిని 
(వకటించినను దానిని స్వీకరింవడు. ఆల్సేషియన్‌ జాతి కుక్కను కోరినవాడు 
వీథికుక్కులలో ఒకానొకటి చాల అందముగా బలిష్టముగ తేజస్విగా ఉన్నను 
స్వీకరించుటకు ఇష్టవడడు. కావున జంతువుల అవాంతర జాతులలో కూడ ఇప్పటి 
గుణకర్మలను బట్టి అవి హెచ్చినచో బండిని లాగు గుజ్జిము వందెపు గుజ్జము అగుట 
లేదు ; వీధి కుక్క ఆల్సేషియన్‌ జాతిది అగుట లేదు; తగ్గినచో పండెవు గుజ్జము బండిని 
లాగునది అగుట లేదు, ఆల్సేషియన్‌ జాతిది వీథికుక్కగో వరిగణింవబడుట'ీదు. కావున 
ఇప్పటి గుణకర్మల హెచ్చుతగ్గుల చేత జన్మసిద్ధమైన జాతి మారకుండుట నృష్టి 
లక్షణమని, ఇల్లే నర్వనమానత్వము నృష్టిలక్షణము కా దని, హెచ్చుతగ్గులు నృష్టికీ 
నవజ మని గోహింవ వలసి యున్నది. 


నమాజమున వర్ణములు కులములు ఏర్పడుట నృష్టియొక్క వరిణామ 
“తమమునకు నహజవీల మని పాశ్చాత్య శాస్త్రజ్ఞులు ఉద్భాటించుచుండుట 
గమనింపదగియున్నది. 


"కీటకములు మనుమ్యలు అను నంభుటి తములైన రెండు నముదాయములయందే 
యథార్థమైన కుల విభజనము (communalism) కస్పించుచున్నది, ఒక్కొక్క దానియందు 
ఇది దోర్లము ముఖ్యమును అయిన వరిణామక్రమముయొక్క చరమభలముగానే 
కన్పించేచున్నది. 

వాని (కీటకములయొక్క) సాంఘిక నంఘటనముతో పాటు భౌతికమైన 
భిన్నత్వము ప్రన్ఫుటముగా గోచరించుచున్నది ; దానినిబట్టి కనీనము నాలుగు 
న్పవ్షములైన వర్ణములను సాధారణముగా గుర్తించుటకు వీలగుచున్నది. 


cu అ వర్ణములు ఇవి, 


మొదటిది శ్రామికులు, ఇవి చిన్నవి, గ్రుడ్డివి, జెక్కలు లేనివి, కాంతిహీనమైన రంగు 
కలవి, పెంపొందని లైంగికములైన అవయవములు కలవి, కాని చక్కగా రూపొందిన 
దొడలు కలవి, 


రెండవది యోధులు. ఇవి కూడ (గుడ్డి వే, జెక్కొలు లే అం లెంగికముగా 


మూ 


పెంపొందనివే. కత్తెరయొక్క ఆకారమున -పెంపాందిన దౌడలు, పెదతల, రంగు 
అధికమైన నల్లదనము, తక్కినవానికంఆు వీనికి విశిష్టతను Bree 


మూడవదానియందు, కొజతను పూరించునట్టి మగవి ఆడవియైన ప. 
ముండును. ఇవి కూడ (గుడ్డివై జెక్కలు లేనివై యుండును. ఇవి వరిమితములె జననేం|ది 


258 


శక్తులను కలిగియుండును. ఈ విశేషమును తప్పించినచో ఇవి ఇంచుమించుగా పెద్ద 
శామీకులవలెనే యుండును. వ్రధానములైన మగ ఆడ కీటకములు ఏ కారణముచేత నైన 
నంతతిని నృష్టింవలేని వరిస్థితియందు ఆ కొంతను నింవుచుండుటయే (supplement) 
వీనికి విధి. 

యథారములు కేక వ్రధానములు అయిన మగ ఆడ కీటకములు నాల్గవ వర్ణము. 
ఇవి రంగులో యధికమైన నల్లదనము, జెక్కలు, నేత్రేంద్రియములు కలీగి తక్కిన 
వర్దములలోని వానికింపె పె ప్రన్ఫుటముగా భేదమును పొందుచున్నవి, బహిః 

వ్రపంచముతో నంబంధము వీనికి మూత్రమే యుండును. 

"True communalism is found in but two groups of organisms, the insects 
and mankind ; in each instance the final culmination of a long and important 
cvolutionary line...... 

Their social organisation was carried with it a remarkable physical 
differenciation so that atleast four distinct castes are generally recognisable.... 

The four castes are ; 

First, the workers ; small blind wingless, pale in colour, with undeveloped 
sexual organs, but with fairly well-formed jaws.... 


The second are the soldiers. These are also blind and wingless and sexually 
undeveloped. Their chief distinction from all other castes lies in the greatly developed 


The third caste consists of the complemental males and females, also blind 
and wingless, but with limited powers of procreation ; otherwise they look not 
unlike the larger workers. Their duty is to supplement the production of the young 
in the event of failure on the part of the chief sexed individuals. 


The fourth caste are the true or chief males and females. These differ 
markedly from the other castes in their darker colour and in being possessed of 
Joth wings and organs of vision, as they alone are concerned with the external 
world,....." 


(Pages 218, 219 Organic Evolution - By Richard Swann Lull, New York, 
The Macmilon Co. 1949) 
కావున మనవ్యజాతిలోని వర్దభేదములు నృషి వరిణామక్రమమున నవాజముగా 
ఏర్పడినవే కాని, ఎవరో కొందజు స్వార్థముతో ఏర్పఅచినవి కావు. వరిణామ 
కమమునకు చరమభలము, నమాజ నంఘటనమునకు వ్యక్తుల నమ్యరగ్గీవనమునకు 
mae ఆవశ్యకమైన వర్ణవ్యవన్గ్థను వేదము గుర్తించి దానియొక్క నుస్థితికి 
ఆవశ్యక ములైన వర్తనవిధానములను నియమములను విధించినది. ధర్మశాన్త కర్తలు ఆ 
ఏశేషములను. వివరించినారు. 


rn] 


259 


తాత్కాలికములై వృత్తులవలన ఆనువంశికమలైన (16766100 


జీవకణగతములైన జాతిలక్షణములు మార్పునొంద వని ఆధునిక క జన్యుశాన్ర్రము బట 
నిరూపించుచున్నదో గమనింవుడు. 


zs 


ks 


"నయముగా కష్టవడి నంపాదించినవి అయినను కాకపోయినను (వరిస్టితు! 
వప్రభవముచే పెంపొందినవి యైనను) అభివృద్ది నొందింవబడిన లక్షణము 
ఆనువంశికముగా నంత తికి ఎప్పుడును నేంక్రమింపవు. వ్యక్తి యొక 
న్వభావములో ఏర్పడు మార్పులవలన ఆనువంశికమైన జీవకణము మారు 
నొందదు. 

వీర్యకణ ములు పెరుగుచున్న యారంభదశలో వరినరములవలన కలు? 
వచోదనము చాల అరుదుగా ఆకణములయొక్కు ఆనువంశికష్టా, 
నిర్మాణమునందు మార్పులు కలిగింవవచ్చును. కాని న్ఫూలముకైన శరీరములో. 
కణములయందు (60౫240 cells, excluding germ cells) స లుగు మార్చు లన్నియ 
వీర్యకణ ముల యొక్క ఆనువంశిక నిర్మాణము నందు (hereditary 0005606401 
అట్టిమార్చులను కలిగింవవు. 


వీర్య కణములలో, ఆనువంశికములు కానివి, శరీరములోని కోణముల వ 
మార్పులను పొందవచ్చును. వానికి పోషణము జరుగకున్నచో అవి పెరుగుద 
లేని ($110౭4 వ్యక్తులను వుట్టింవవచ్చును. వానివ్రభావము రెండు మూ? 
తరముల వజకు ఉండవచ్చును. వానిపై దట్టమైన మరకలు పడవచ్చున 
వానివలన పుట్టునట్టి తరమునందు కూడ అవి ) ఆవిధముగానే మరకలన 
పొందవచ్చును. మధ్యే సీవనమువలన అవి విషయుక్తమలు కావచ్చును ; లే౭ 
ఉష్టతా ప ముయొక్క తారతమ్యమువలన మార్పు నొందవచ్చున 


'అట్టీపభా వము అనువంశికము కాకుండ 'పైతరమునకు మాతవ 


ప్రనీరింవవచ్చును. అట్టివి యన్నియు "బహిః (పేరణము" (external inductio: 
అనియే (గ్రహింపబడుచున్నవి. మధ్యలో నంపాదింవబడిన లక్షణము+ 
ఆనువంకశికముగా నంక్రమించిన వేమో అని ఊహింవబడినప్పుడు, ఆపే కూ 
ఈ "బహిః_పేరణము" యొక్క తెగకే చెందును. 

వరినరముల వభావము వ్యక్తియొక్క అభివృద్ధియందు గాఢథముగ మార్పుల, 
కలిగింవవచ్చును ; కాని అది సాధారణముగా ఆనువంశికమైన లక్షణము: 
మార్చదు. 

"Developed characters, whether ‘acquired' or not, are never transmitted 1 
heredity and the hereditary constitution of the germis not changed by chang 
in character. 

Possibly environmental stimuli acting upon germ cells at an early stage 
their development may rarely cause changes in hereditary constitution, b 


changes produced in somatic cells do not cause corresponding changes 
the hereditary constitution of the germ cells. 


260 


1.  Germcells like somatic cells may undergo modifications which are not 
hereditary, if starved they may produce stunted individuals and this effect 
may last for two or three generation ; they may be stained with fat stains 
and the generation to which they give rise be similaryly stained ; they may 
be poisoned with alcohol or modified by the temperature and such influence 
be carried over to the next generation without becoming hereditary. All 


such cases are known as "induction" and many instances of the supposed 


inheritance of acquired characters come under this category. 
శ Environment may profoundly modify individual development but it does 

not generally modify heredity. 

(Chap. XXXX, P. 414, Para Ill - Evolution, Genetics and Eugenics - By 

HORATIO HACKETT NEWMAN). 

దీనినిబట్టి తాత్కాలికములైన వృత్తులవలన అనాదిగా తరతరములుగా 
వచ్చుచున్న ఆనువంశికములై జను ర్థలక్షణములు (Characters of hereditary genes) మార 
వనుట స్పష్టము. శాతవావొనులు బావ్మాణులు. వారు రాజులై అనేక శతాబ్దములు 
పాలించిరి. పారి వూర్వులవలెనే వారి తరువాత ఆవంశమువారు సాధారణ బ్రావ్మాణులే 
మై యుందురు. మధ్యలో వచ్చిన రాచరికము వలసీ వారి బ్రావ్మాణత్వము పోలేదు. 
పష్యాల విషయము రూన్సీ రాజవంశము నంగతి ఇట్టిదే. ఆపవదవృల వలన వారు 
క్షత్రియులు కాలేదు. ఆవంశములవారు మరల సామాన్యే బ్రావ్మణులే అయినారు, 
ee రెడ్డిరాజులు రెడ్లు. వారు రాజులుగా చక్రవర్తులుగా పాలించుచున్న 
కాలమున కూడ తమతాతల వలన ముత్తాతల వలన నంక్రమించిన భూ ద్రవర్గత్వమును 
వారు నిరాకరింప లేదు. వారికి పూర్వులు కృషీవలులై శూద్రుగా ఎట్లు “ఉండిరో, 
చక్రవర్తిత్వము రాచరికములు పోయినతరువాత, ఆవంశములవారు మలల 
భూస్వాములైన శూదులే అయినారు. కావున ఆధికారవదవులవలన 
వృత్తి విశేషములవలన వర్ణములు మారవు. 


జన్మించిన తరువాత, వ్యకులయందు గోచరించు గుణములను బట్టి మంచి 
పోధకత్వము కలవాడు బావ్మాణు డగు నని, యుద్ధకౌశలము కలవాడు క్షత్తియు డగు 
నని నిశ్చయించుట ఆత్యంతము అనంగతము. అట్లు భావించుట వారి తల్లిదండ్రులను 
అవమానించుట, తాతలను ముత్తాతలను ధిక్కరించుటయే యగును. తల్లిదండ్రుల వలన 
వర్ణమును నిర్ణయింవకున్నచో వివిధములైన జాతకర్మ, ఉవనయనాది నంస్కారములను 
కకొలముగా జరువుటకు వీలుండదు. 


మశియుక విషయము కూడ గమని నెంచదగియున్నది. ఒకొక్క వంశమునందు 
అయిదారు తరములవారు సామాన్యులై యుండగా, తరువాత ఒకతరములో ఒకడు ఆ 
వంశలక్షణములతో మహోజ్జ వైల శక్తి నంపన్నుడై జన్మింవవచ్చును. శ్రీ శంకర 
భగవత్పాదుల వారు, భగవద్రామానుజులవారు, శ్రీ ని చుధ్యాచార్యులవారు ae 


లో జత అల అలో ఇదీ. 


స 


(| రే 


261 


వూర్వతరములలో వందలయేండ్లుగా ఎవరును ప్రసిద్ధులు కాలేదు. కాని ఆవంశ శములలో 
వేలకొలది యేండ్లుగా వురుమల వైవున స్రీలవైవున వరిశవరిశుద్దత (purity of heredity) 
కాపాడబడి యున్నదని గ్రహింప వలసియున్నది. వివాహ సంబంధ ములలో 
తాత్కాలికములైన వ్యక్తులయొక్క అందచందములు నంవదలు సామర్థ్యములు కాక 
వంశములయొక్క వవిత్రతను ప్రధానముగా గ్రహించుట నంవ్రదాయనిద్ధమేుగా నున్నది. 


గుణనంవత్తివలన వర్ణము ఎట్లు మారదో, అస్తే దోషములు ప్రాబల్యమువలన 
కూడ మారదు. చెడిన బ్రాహ్మణునీ విషయమున కూడ దుష్టబాహ్మణుడు అని 
చెవ్పుదురేకాని క్షత్రియుడని చెప్పరు. అట్లే క్షత్రియుడు ఎంత గొప్పవాడైనను ధర్మవరుడైన 
క్షత్రియుడు, మవోయోగియైన క్షత్తి యుడు విడ్వానశాలియైన కత్తి కలియు డనియే చెప్పుదురు. 
కున ఎన్ని విశేషములు (Adjectives) మాజతీనను హోవ్యమైన (noun) జన్మ సిద్ధమైన 
జాతి మాజదు. కావున న నృష్టికి నవాజములైన వర్ణధర్మములకు ఆగంతుకములైన సత్తి 
రు గలయీ భేదమును నిరూపించుచు భగవానుడు అర్జునునకు "నీవు క్షత్రియడవు 
; జన్మసిద్ధమైన నీ క్షత్రియత్వము ఏ ఏ పరిస్థితియందును మాజదు ; నీకు న్వధర్మమైన 
యుద్దవపేను అనుష్టేంపుము” అని మీటిమాటికి బోధించెను. అందువలన 
కర్మయోగమును అభ్యసింవబూనిన వాడు తనకు స్వీయమైన వర్ణధర్మకర్మలనే 
భలాభినంధి రహితముగా అనుష్టించుచు చిత్త శుద్ధిని సాధింపవలె. 


(118) శరణాగతి ధర్మ చనునము 


ఈశ్ళరాను[గవా పూర్వకమైన చిత త్త శుద్ధియే కర్మయోగమునకు సిద్ధి. దానివలన 
ఆత్మానాత్మవివేకము దమము శమము మొదలగు గుణములు కలుగును. అందువలన 
ఆ సిద్ధి జ్ఞానయోగమున ప్రవేశించుటకు అర్హతను కలిగించును. ఆ సిదిని పొందినవాడు 
జ్ఞానమోగమున ప్రవేశించి బ్రహ్మమును ఎట్లు పొందవలయునో నంగ్రవాముగా 
(నేమాసే సనైవ) భగవానుడు చెప్పినాడు. 


కర్మయోగమున ప్రవేశించుచున్న యర్జునునకు జ్ఞానయోగమును గూర్చి చెప్పుట 
ఆవశ్యకము కాదు. అయినను విద్యాభ్యానమువలన తుదకు కలుగు వైభవమునుగూర్చి 
(ప్రశంసించినచో విద్యార్థికి విద్యానముపార్దనమున శ్రద బలవడునట్టు, + అర్జునునకు కూడ 


' కర్మయోగమున శ్రద్ద రూఢమగుటకొజికు తుది గేమ్యమైన బ్రహ్మ ప్రాప్తినిగూర్చి 


భగవానుడు చెప్పుచున్నాడు. "అవాంకారము దర్పము కామము క్రోధము మొదలగు 
వానిని వీడి మమత్వరహితుడైన వాడు అ్రహ్మామును పొందుటకు నమర్భు డగును. 
బవ్మామును పొందినవాడు ప్రనన్నాత్ముడై ఏది నంభవించినను శోకింవడు. వర్షము 
నొందడు. ms నుఖమును దుఃఖమును తన నుఖముతో తనో దుః 
ఖముతో నమానముగా గ్రహించుచు అతడు వరమేశ్వరునియందు పరమమైన భక్తిని 
పొందును. ఆ భక్తి చేత అతడు భగవంతుడు యథార్థముగా ఎంతవాడో ఎవడో కలిసికొని 
ఆయనను పొందుచున్నాడు. అనగా జ్ఞానీయోగమును అభ్యసించువాశు 
భగవంతునిగూర్చి ధ్యానించుచు భగవత్స కరూవమును గ్రహించును. భగవంతుడే 


262 


తనన్వరూవమును ఇట్లు నిరూపించి యున్నాడు. "అర్జునా! నకల భూతములయొక్క 
వ్యాదయములందు ఉన్న ఆత్మను నేను, భూతములయొక్క ఆది అంతము మధ్యము 
నేనే" అని, " నర్వక్షేతములయందున్న క్షే త్రజ్ఞుని నన్నుగా ఎజుంగుము" (రీ. 13-2) అనియు 
ఆయన చెప్పియే యున్నాడు. ఈ విధముగో జ్ఞాని తన్ను నర్వాత్మకమైన బ్రవ్మామునుగా 
వరమేశ్వరునిగా తెలిసికొని ముక్తుడై డై ఆనందొత్ము డగును. 


గత 


ఈ విషయమును నంగగ్రవాముగా చెప్పి ముగించి భగవానుడు అర్జునునకు 
కర్మయోగాభ్యానమున ఆవళ్యకమైన భక్తిని బోధించినాడు. "భగవంతుడు ఒక్కడే నాకు 
దిక్కు, ఆయన నాయంతఃకరణము "నందు దేనిని పేరేపించుచున్నాడో దానిని 
చేయుచున్నాను ; నాకు ఈ కర్మలతో వీనివలములతో ఎట్టి నంబంధము లేదు" అను 
దృఢనిశ్చయము కలిగి యండుటయే ఈశ్వర శరణాగతి. ఇదీయే భక్తి. ఇట్టి భక్తుడు నకల 
కర్మలను, అనగా శాస్త్ర విధి ఆలియక నిషిద వరల చేయుచుండినని భగవంతుడు 
అనుగ్రహించి వానిని క్రమముగా బ్రవ్మామునకు చేర్చును. 


నిరాకారుడు నిర్గుణుడు నర్వావ్యావకుడు అయిన యా వరమాత్మను భావించుట 
ఎట్టు, భజించుట ఎట్టు, అని అర్జునుడు కాని ఆస్థితియందున్న యితరులుకాని నిర్వేదమును 


పొందవచ్చును. అట్టి అనవోయీ సితికి (helpless state) అవకాశము లేకుండ (శ్రీ శ్రికృమ్లడు 


వ్రత్యక్షముగా కన్చించుచున్న తన్నే వరమేశ్వరునిగా భావించి కర్మలను కర్మ ఫలములెను 
తనకే అర్పించుచు కర్మయోగమును అనుష్టించుచు ఆమోక్షమార్గమున ముందుకు పొ 
మృని అర్జునుని ఇతరులను వెన్నుతట్టి ప్రోత్సహించినట్లు వ్రబోధించుచున్నాడు. 
"నాయందు మనన్సు నిలిపినచో నీవు నాయనుగ్రవామువలన నకల కష్టములను 
దాటగలవు. అట్లుకాక నీవు అవాంకారముతో నామాటను వినకున్నచో వినాశము 
నొందుదువు. అహంకారమును అవలంబించి, 'నేను యుదము చేయను' అని నీవు 
అనుకొ నుచున్న నిశ్చయము మిథ్య. నీ ప్రకృతియే సీన్ను నియోగించును. 
ఆజ్ఞానమువలన ఏ వనిని నీవు చేయుటకు ఇష్టపడుట లేదో దానిని, నీకు న్వభావసిద్ధమైన 
కర్ణుచేత నిబద్దుడవై దానికి వశుడవై చేయుదువు". 


శ్‌] మచ్చిత్త న్పర్వదుర్లాణి మత్తసాదా త్తరిష్యసి | 


అథ చేత్త్వ మవాంకారా న్న శోష్యసి వినంక్ష్యసి || 58: 
శో|| య దవాంకరా మూ తక న యోత్స్య ఇతి మన్యసే | 

మిథ్య్యైష వ్యవసాయ స్తే వ్రకృతి స్త్వాం నియోక్ష్యతి | 59 
శో న్వభావ జేన కౌన్తేయ నిబద్ద స్సే న కర్మణా | 

కర్తుం నేచ్చసి య ఏ న్మోవోతీ కరివ్య న్యవశో౭పి తత్‌ 60 


గీత- అధ్యాయ 18 


జ 
Kk 


“జలగ 


a 


263 
విజయ ప్రభ 


ఈ నందర్భమున అనెక విషయములు వ్యక్త మగుచున్న వి. ప్రతి వ్యక్తికి జీవి, 
సన్ని వేశములు (stituations of life) పౌరబ్బ ముచేతనే ఏర్పడుచున్నను, ఈ 
నన్నివేశములలో తన వర్తనవిధానమును నీశ్చయించుటకు ఆచరించుటక 
స్వాతంత్ర్యము ([666యి) కలదు. కుంతికి జన్మించుట ధర్మరాజునకు తమ్ముడగుట 
దురో్యోధనాదులతో వై వరము యుద్దము, ప్రారబ్దవశముననే అర్జునునకు ఏర్పడినవి 
అయినను యుద్ధము ఆరంభమగుచున్న యో నన్నివేశమున, ఆయుద్ధమున పాలొనుటక 
గాని మరలి పోవుటకు గాని అతనికి స్వాతంత్ర్య మున్నది. ఈ స్వోతంత్యమువలనః 
అతడు "నాకు కర్తవ్యమైన ధర్మము విషయమున నామనన్సు మూఢమై యున్నది 
యుద్దమును వదలి భిక్షావృత్తితో జీవించుట శ్రేయన్క్మరమా లేక యుద్ధమును చేయుé 
మేలో, ఏది ధర్మకర్తవ్యమో నిశ్చయింపుము" అని అర్జునుడు కృష్ణుని వ్రీశ్న్చింవగలిగెను 
దీనినిబట్టి నన్నివేశమునకు, అవ్వ్పుడు వ్రకోపించు కొమక్రోధాదులకు దైన్యమునక 
ప్రారబ్దమే (465[్రూ) కారణమైనను ఆనన్నివేశమున మనచిత్తవృత్తి ననునరిం+ 
కార్యమును నిశ్చయించుకొను “స్వాతంత్ర్యము (free ఇషు కూడ కలదనుట న్పష్టము 
ప్రారబ్దము వ్రబలమై ఎన్ని నంకల్పవికల్పములను కలిగించుచున్నను తుది నిర్ణయమ 
జీవునీదే. ఈ యవకాశమువలననే జీవుడు న్వతంత్రుడగుచున్నాడు. అనగా క 
నన్నివేశమందైనను ధర్మ మార్గమున వర్తించుటకు గాని, అధర్మమున 
అవలంబించుటకు గాని వానికి అవకాశ మున్నదన్న మాట. ఈ యవకాశమువలనన 
"నేను చేయుచున్నాను" ఆను నవాంకారముతో జీవుడు కర్తయై మంచి వనులన 
చేసినపుప్పడు నుఖశాంతులను (శ్రేయన్సును, చెడ్డవనులను చేసినవ్పుడు తాత్కాలిః 
నుఖభోగములను తరువాత వశ్చాతావ దుఃఖములను పొందుచు దుర్గతు€ 
నొందుచున్నాడు. ఈయవకాశము ఉండుట వలననే జీవుని అవమార్గమునుండి 
మరలించి నన్మార్గమున వ్రవర్తి ంవజేయుటకు శాస్త్రములు వాని ననునరీంచి "పెద్దల 
యువదేశములును' నంభవము లగుచున్న వి. 


వ్యక్తులకు స్వాతంత్ర్యము కలిగినప్పుడు ఆ యా నన్నివేశములలో తమ 
కర్తవ్యమును శాస్త్రమును అనునరించి, లేక శాన్తము ననునరించి బోధించు "పెద్దలు 
యువదేశములవలిన నిశ్చయించుకోవలె. అంతే కాని తమ యంతఃకరణ మునరిద 
ఎప్పటికప్పుడు ఎన్నో విధముల పరిభమించుచుండు ఆవేశములతో అలోచనలతో 
కరవ కవ రను నిశ్చయింవరాదు." కావున ఇది చేయదగినది, ఇది చేయరానిది అను 
ఏర్పాటునందు నీకు శాస్త్రము ప్రమాణము. శాన్తవిధానమునందు చెప్పబడిన దానిని 
తెలిసికొని ఈలోకమునే! నీవు కర్మను చేయదగియున్నావు*. (భీవ్మవర్వ 40-24) అని 
భగవంతుడు ఇంతకు ముందే ప్రబోధించియున్నాడు. కావున నత్పురుమలు శాస్త్రమునకు 
వశళుఖై యుందురే కాని ఏ ఏ నందర్భమునందును యథేచ్చగా వర్తింవరు. 


264 


యుదరంగమునుండి వెనుకకు మరలిపోయిన క్ష్‌్త్తి యుని లోకులు పిజీకివానినిగా 
భావింతురు శత్రువులు ఇతరులు కూడ వరివాసించి నిందింతురు. కావున యుద్దమును 
వీడిపోవుట యుక్తము కా దని శ్రీకృష్ణుడు మొదట లోకవృత్తము ననునరించీ చెప్పి 
జీవనిత్యత్వమును ఆత్మతత్త్వమును కర్మ్‌ ధ్యానభక్తి జ్ఞాన విశేషములను ఉవదేశించెను. 
ఇప్పుడు తత్త కబోధమును విరమించి ఆయన మరల ”లోకవృత్తమునే అవలంబించి 
న్వధర్మమైన యుద్ధమును త్యజించుట వివత్తునే కలిగించు నని రెండు విధముల 
నిరూపించుచున్నాడు. తాను చెప్పినట్లు వినక యుద్దమును వీడిపోయినచో శత్రువుల 
నిందవలన ఇతరుల వరివోనమువలన వనములో అద్దేనునకు బ్రతుకు దుర్భరమగు నని, 
పావులను దండింవక వదలుటవలన జన్మాంతరమున దుర్గతులు కలుగు నని 
న్ఫురింవజేయుచు "నీవు వినాశము నొందుదువు" అని బెదిరించినాడు. రెండవ వద్ధతిలో 
అర్జునుడు అడవివజకు పోవుట కూడ అనంభవమే యని  నిరూపించుచున్నాడు. 
అద్జేనుని యందు పొంగుచున్న కృషయొక్క ఆవేశము ఎంత సేవు నిలుచును? యుద 
భూమినుండి మరలి శత్రువులకు వెన్ను చూప్పుచు నాలుగు అడుగులు వేసినంత 
దుర్యోధనాదులు అమితనంతోషముతో చేతులు తట్టుచు, "ఓవో! చూడుడు, చూడుడు 
మవోవీరుడు వలాయనము చిత్తగించుచున్నాడు" అని కేకలు 'పెట్టుళు వెంటబడినచో 
అతడు ప్రశాంతముగా ఒక్క అడుగైనను ముందుకు వేయగలడా ? అతని యందు క్షత్రియ 
నవాజమైన శౌర్యము ప్రజ్యలింపదా ? న్వభావసి సిద్ధమై పొంగిషచ్చుచున్న యా 
శార్యమును అతడు నిగ్రహింవగలడా ? అది యతనికి “అసాధ్యము. ఆ శౌర్యము చేత 
అతడు నిబద్దుడై, దానికి వశుడై, దానిచే నియోగింవబడి, ఇష్టము ఉన్నను లేకున్నను 
యజమానికి తోబడిన దానుడు. ఎట్లు అతడు చెప్పినట్లు చేయునో, అ్లే అర్జునుడు కూడ 
వెంటనే వెనుదిరిగి శతువృలను ఎదుర్కొనకుండ ఉండజాలడు. అందువలన 
తాత్కాలికమైన కృపావేశముతో, “నేను యుద్ధము చేయను" (న యోత్స్యే) అని అతడు 
గావించిన వ్యవసాయము, అనగా నిశ్చయము, పది నిమిషములు కూడ నిలువదు. 
కావున ఆ నిశ్చయము మిథ్య; అతడు ఉదా నరు డనుట నత్యము. ఈ వద్ధతియందు 
అతడు యుద్ధమును త్యజించుట భిక్షావృత్తిని స్వీకరించుట జరుగనే జరుగదు. అట్టియెడల 
దుర్చలమైైనో యీచిత్తవృత్తి ఇతరులకు తెలియకముందే న్వధర్మమును అవలంబించి 
అతడు యుద్ధమునకు వూనుట మేలు. 


అయినను శ్రీకృష్ణుడు నియంతవలిె, "నేను చెప్పినట్లు వినకున్నచో నీవు 
వినాశము నొందుదువు" అనీ శకమెంచుచున్నట్లు శాసించుచు అర్జునుని స్వాతం త్ర్యమును 
అణగొద్రొక్కవచ్చునా ? ఆయన అర్జునుని అట్లు బెదిరించుటి యుక్తమే. "నేను నీకు 
విమ్యడను (౩ ము నన్ను శాసింపుము" అని' అర్జునుడు ఆయనను ఏ శరణుపొందెను. 
శరణాగతునకు ప్రీతిని కలిగించుటకం టె హితమును కఠినముగా నైన బోధించుటయే 
నత్పురుమలకు కర్తవ్యము. నమాజములోని యక్రమములను దౌర్ద్ణన్యములను 
నిర్మూలించి మానవసేవ చౌెయవలయు నను 'ఆవేశముకో ఒకానొక విద్యార్థి 


265 


విద్యాభ్యానమును మానుకొని వివ్లవకారులల్‌ సన్నా్యానులనంఘములోనో 
చేరుటకు నిశ్చయించి గురువు నొద్దకు క సు అడిగినచో ఆయన ఏమి 
చెప్పవలె? ఎవడైనను విద్యార్థి దశలో విద్యాభ్యానమును వీడినచో వాడు జీవితములో 
విద్యను నంవె పొదించి విజ్ఞానశాలి యగుట దుర్భటము. నాలుగేండో అయిదేండో 
దీక్షవహించి ఏకా గొతతో విద్యనభ్యసించి విజ్ఞానళౌలియై వక్వమైన బుద్దితో ఎవడైనను 
ల 'యుద్యమమున దు వ్రవేశించినను అతడు అనుకొన్నదానిని ఉత్తమస్త్థాయిలో 
సాధింవ గలగినట్లు అవక్వమైన బుద్ధితో సాధింవలేడు. అందువలన శిమ్యని హితీమును 
కోరిన గురువు కఠీనముగానైన మందలించి విద్యాభా్య్యనమునకు భంగకరమైన యతని 
వ్రవృత్తిని నివారింపవలె. ఒకానొకడు దారి తెలియకముండ్లపొదలవైవు పోవుచున్న చో, 
వారి తెలిసిన యేబాటసారియైన వానిపై వన్రమును పెట్టి లాగియైనను వెనుకకు 
మరరలింవచవలె గదా |! అట్టియేడల ప్రియుడు. విమ్యడను అయిన యర్హునుని విషయమున 
శ్రీకృముడు కఠినముగ మందలించుట నవాజమే, కాని అయుక్తము కాదు. 


గత 


అయినను అర్జునునకు మనన్సునందు న్యూనతవలన క్లేశము (discomfort due 
oinferiority) కలుగకుండుటకై ఆయన వెంటనే ఇట్లనెను. ఈవిధముగా నీకు అత్యంతము 
రవాన్యమైన జ్ఞా జావమును బోధంచితిని. దీనిని నర్చ్వాము నీవు విమర్శించుకొని నీ యిచ్చ 
ఎట్లుండునో అోష్లీ చేయుము. కాని నేను మరల చెప్పుచున్న అత్యంతము రవాన్యమైన 
కుది మాటనువినుము. నీ వు నాకు మిగుల [ప్రియుడవగుటచే హితమును 
వెప్పుచున్నాను". 


గ ఇతి తే జ్ఞాన మాఖ్యాతం గువ్యోత్‌ గువ్యాతరం మయా | 
విమృ శ్రేత దశేషేణ యథేచ్చసి తథా కురు ॥ 63 


శ నర్వగువ్యాతమం భూయః శృణు మే వరమం వచః | 
ఇష్టో౭సీ మే దృఢ మితి తతో వక్ష్యామి తే హితమ్‌ | 64 


భీవ్మవర్వ - అధ్యాయ 42 


ఆయన ఆతుదిమాటను ఇట్లు చెప్పినాడు. "మనన్సును నాయందు నిలువుము. 
"కు భక్తుడవగుము. నన్ను గూర్చి యజ్ఞమును చేయుము. నాకు నమన్కరింపుము. 
ఏయుడ వగుటచే నీకు వతినచేసి, చెవ్పుచున్నాను. ఇది నత్యము. నీవు నన్నే 
"ండగలవు. నకల ధర్మములను వరిత్యజించి నన్ను ఒక్కనినే శరణము పొందుము. 
న్ను నర్వప్నాపముల నుండి నేను ముక్తుడను గావింవగలను. దుఃఖింవకుము". 


| మన్మనా భవ మదృ్భక్షో మద్యాజీ మాం నమన్ముంయ | 
మా మే వైవ్యసి నత్యం తే (వ్రతిజానే ప్రియో౭సి మే॥ 65 


266 
శో|| _నర్వధర్మాన్‌ వరిత్యజ్య మా వే ౦ శరణం వ్రజ | 


అవాం త్వా నర్వపా "పేభ్యో మో క్షయిష్యామి మా శుచః | 66 
ఖీష్మవర్న యు - అధ్యాయ - 42 _ 
శ 
విజయ ప్రభ 


శరణమును పొందుటయొక్క వద్దతియే "మన్మనా భవ" అని మైదలగుచున్న్న సల... 
శో కమునందు (శో. 65) వివరింవబడీనది. "నకల ధర్మ ములనో పరిత్యజించి" క 

యాల వరిత్యజ్య) అని అన్నవ్పుడు భగవంతుని శరణము పొందుట అను ఒక్క 
ధర్మము తప్ప తక్కిన ధర్మములను అన్నింటిని విడిచి పెట్టవలయు ననుట నష్టము. 
అట్లయినచో అర్జునునకు న్వధర్మ మైన యుద్ధము కూడ త్యజింవ దగినదే అగును. కావున 

3 అర్జునుడు శ్రీకృమనిశరణము పొంది మవాభక్స్తుడై యుద్ధమును వదలి అడవులకు 
పోయినచో శ్రీకృష్ణుడు ఇవ్పుడు చేసిన ప్రతిజ్ఞ ప్రకారమే న్వధర్శత్యాగమువలన 
కలుగుపావమునుండీ రక్షింవవలె. అట్టియెడల ఆయన ఉవదేశముయొక్క ఆరంభము 
మండి, "క్షత్రియుడ వగు నీకు యుద్ధము న్వధర్మము, కావున యుద్ధము చేయుము ; 
న్వధర్మమున మరణమును పొందోనను మేలే యగును. న్వధర్మానుష్టానమున సిద్ధి 
కలుగును" అని అనేక పర్యాయములు ఏల బోధించెను ? ఇది వూఖ్యావీరవిరోధము--! ఆ 
కాదా? 


సామాన్యము లని విశేషము లని ధర్మములు రెండు విధములు. 
పితృ్చువాక్యపాలనము, గురుసేవ, పలిబోక్సి మొదలుగా ధర్మార్గకా మములకు 
సంబంధించిన కుటుంబ నమాజధర్మము_బన్నియు సామాన్యములు. నన్నాగ్థానము, వా 
వరమేశ్వర శరణాగతి విశేష ధర్మములు. విశేష ధర్మములను అవలంబించిన వాడు 
సామాన్య ధర్మములకు అతీతు డగును. శాన్త్రవిధి ననునరించి నన్న్యసించిన యతికి 
గృవాన్ను డై డైన తండ్రి, గురువు కూడ నమన్యరించు ననుట నుప్రసిద్ధము. సామాన్య 
దత ల యతి ఎట్లు అతీతు డగుచున్నాడో అల్లు శరణాగతుడు కూడ 

నకలధర్మ ములకు అరీతు డగునని ఇక్కడ భగవంతుడు చెప్పుచున్నాడు.. | 

కమండలుకాషాయవన్త్ర ధారణాదులచేత నన్నా్యాసి సాంసారిక సామాజిక ధర్మములకు, త మాలా! 
ఆరీతుడుగా జనులచే నులభముగా గుర్తింవబడుచున్నాడు. శరణాగతధర్మ మును 
ఆవలందించి వానిని అట్లు గుర్తించుట నులభము కాదు. ఆ ధర్మమును బహిరంగ 
లఅక్షణములంచేత నిశ్చయించుటకు వీలు లేదు. కాని సౌశీల్యము భూతదయ మొదలగు 
లక్షణములచేత అట్టివారిని కొంతవజకు గుర్తింవవచ్చు. 


267 


"విమువును భజింవ వద్దు" అని తండ్రి చెప్పుచున్న మాటను పాటింవక ప్రవ్లోద 
విష్ణుదేవునే' నిరంతరము న్మరీంచుచుండెను. అన్నచే వరిత్యజింవబడిన విఖీషణ 
లంకను భార్యావుత్తాదులను త్యజించి శ్రీరాముడుగా అవతరించిన విష్ణుదే, 
శరణము పొందాను. శ్రీ త్రికృముని భజించుచు మోరాబాయి భర్తను బంధువుః 
తరజించెను. వీరు ధర్మములను త్యజించినను జనులు వీరిని మహాభాక్తులన 
వుహాత్ములనుగా పూజించుచునే యున్నారు. కాని ధర్మత్యాగమువ 
నమకాలమునందు వీరు పొందిన తిరన్కృతి, నింద, అవమానము దండన 
సామాన్యములు కావు. హిరణ్యకశిపుడు (వహ్హాదుని వధంచుటకు ఎ, 
మయయత్నములను కావించెను. అయినను (వ్రహ్ణాదుడు తండిని నిందింపలే. 
బంధువులను శరణుకోర లేదు ; పారిపోవుటకు "వయత్నింవలేదు. "నీవు లంక 

కన్చించినచో నిన్ను నంవారింతును ; పొమ్ము" అని రావణుడు కాసించినవ్వు 
విభీషణుడు, అన్నను నిందింపక, "అన్నా ! నీకు హితమును చెప్పితిని. నీవు వినః 
ఇంక నీయిష్టము. నీకు న్వస్తి అగును గాక! నేను పోవుచున్నాను" అని వ్రశాంతము 
లంకను వదలివచ్చెను. మోరాబాయిని కూడ ఆనాడు భర్త బంధువులు నమాజమ 
అనేకులు అనేక విధములుగా తిరన్కరించి నిందించి అవమానించి యుందురు. అయి. 
ఆమె వారిని తిరన్కరింవలేదు, నిందింవ లేదు. ఇట్లు వీరు దూషణ భూషణము: 
మానావమానములకు నుఖదుఃఖములకు వికృతి. నొందక, శరీరాఖిమూన రహి 
స్థిత వ్రజ్ఞులుగా త్రిగుణాతీతులుగా వర్తించుచుండి రనుట న్పష్టము. స్థితవ్రజ్ఞులైన 
బీగవంతునే శరణము పొందినప్పుడు ఆయన వీరు గావించిన ధర్మో త్యాగీమువ 
కలుగు పావములనుండి వీరిని ముక్తులను గావించెను. 


_ మజీ ఇట్టి శరణాగతధర్మమును అవలందించుటకు అర్జునుడు అర 
యున్నాడా? అతడు కర్మ యోగమునందు కూడ ఇంకను ప్రవేశింవలేదు. అ 
అవాంకార మమకారములతో, "భీష్మ ద్రాణాదులను నేను చంవుచున్నాను. వీ రం 
నావారు, నాకు పూజ్యులు వీరిని నంవారించిన తరువాత కలుగు దుఃఖము దుర్భర 
కావున యుద్ధమును విరమించుకొని భిక్షావృత్తి తోనైన జీఏంతును" అని తలంచ 
, శోకముచే పీ పీడింవబడుచున్నాడు. ఇట్టివాడు గ్రవోదాదులవలె శరణాగతధర్మము. 

అర్హుడు కాడు. ఫలములను భగవంతునకు అర్పించుచు న్వధర్మమును అనుష్టించ 
చిత్తశుద్ధిని పాందుటయే ఇట్టివానికి కర్తవక్ణిము. 


మతి ఇట్టివానికి భగవానుడు శరణాగతధర్మ ముస గూర్చి చెప్పుట ఎందుల 
యుద్దము న్వధళ్మమే అయినను దానివలన మహాపావము కలుగు నని అర్జున 
భ్రమించి దుఃఖించుచున్నాడు. ఆదుఃఖమును పోగొట్టి ధైర్యమును న్వధర్మనీ; 
కలిగించుట భగవానుడు ఇట్లు చెప్పినాడు. కర్మయోగము నందు విశ్వానమ 
కలిగించుటకే, "యుద్ధము ధర్మమో కాధో, ఆవిచారమును వదలుము ; యుద్ధము 
న్వధర్మము కావున దానిని నిర్వహింవుము ; నన్ను శరణమును వొందుమ్సు ‘i 


268 


యుద్దమువలన ఏయే పావములు కలుగు నని శంకించుచున్నావో ఆపావములు ఏవియు 
నిన్ను అంటకుండ నేను రక్షింతును. కావున వలా పేక్షలేకుండు యుద్ధము చేయుము" అను 
వద్ధతియందు ఆయన బోధించుచున్నాడు. 


గత 


ఇచ్చట "నర్వధర్మములను పరిత్యజించి" అనగా మనన్సునందే కర్మభలమును 
కర్మా చరణమును, అందులకు మూలమైన ధర్మాధర్మములను గూర్చిన విచారణమును 
వరిత్యజించుట యనియే యర్థము. అనలు ధర్మాచరణమునే వరిత్యజించుట కాదు. ఈ 
విషయమును భగవంతుడు వపీందేన న్పష్టమొనర్చి యున్నాడు. "నన్ను ఆశ్రయించిన వాడు 
నర్వకర్మ్ణ ములను నర్వదా చేయుచున్న వాడయ్యును నా ప్రసాదమువలన శాశ్వతమైన 
పదమును పొందుచున్నాడు. మనన్సుచేత నర్వకర్మలను నాయందు నన్న్యసించి 
మత్పరుడవై బుద్ధియోగమును అవలంబించి నాయందే చిత్తము కలవాడ వగుము", 


శో నర్వకర్మా ణ్యపి నదా కుర్వాణో మద్య్యపాశ్రయః | 


మత్రసాదా దవాష్నోతి శాశ్వతం వద మవ్యయమ్‌ | 16 
శో చేతసా నర్వకర్మాణి మయి నన్న్యన్య మత్పరః | 
బుద్దియోగ ముపా క్రిత్య మచ్చిత్త నృతతం భవ || 57 
భీవ్మవర్వణీ - అధ్యా. 42 
విజయ ప్రభ 


ఈనందర్భమున నర్వకర్మ నన్నా్యనము వరి ప్రాజకులకే విహితము కాని 
యితరులకు కా దని న్పష్టముగా (గ్రహింవ వలసియున్నది. స్థిత వజ్ఞులై శరణాగత 
ధర్మమును అవలంబించిన ప్రహోదాదులు కూడ నర్వకర్మ నన్న్యానమి కావింవలేదు. 
ప్రహోదుడు గృహన్యుడై రాజ్యుపాలనము కావించినాడు. విభీషణుడు కూడ 
రాజకపాలనము కావింవీను. మోరాబాయి కుటుంబమును వీడినను నన్న్యసింవలేదు. 


వీ రందజును శరణాగతి ధర్మమునకు ప్రతికూలముగా నున్న సాంసారికధర్మములను 
gg 


మాత్రమే వరిత్యజించిరి,కాని నర్వకర్మ నన్న్యానమును గావింవలేదు.కావన క్షత్తీయులు 
మొదలగు వారు స్థిత్యపజ్ఞు లైనను శరణాగతిధర్మనిష్టు లైనను "ప్రహాద 
విభీషణాంబరీషాడులవలె వరా శ్రమధర్మములను పాలించుచు నుండవలసినదే కొని 
వరివాజకు లగుట తగదని గ్రహింవ వలసియున్నది. 


269 
గత 


భగవంతుడు నంవాదమును ముగించి యిట్లనెను. “అర్జునా 1 మన యీ 
నంవాదమును భోక్కుడు కానివానికి, శుశూష చేయనివానికి, నాయందు 
అనూయకలవానికి ఎవ్చుడును చెప్పరాదు. పరమమైన యీ రవాన్యమును నాయందలి 
భక్త్యతీశయముతో నా భక్తులకు బోధించువాడు నన్నే పొందగలడు. నంశయము లేదు. 
అంతకం'టెను నాకు ప్రియతరుడు మజియొక డుండుడు. ధర్మనమ్మతమైన యీ 
నంవాదమును అధ్యయనము చేయుట జ్ఞానయజ్ఞ మగును. ఈ యజ్ఞమును చేయువాడు 
నాకు ఇమ డగును. అనూయలేనివాడై శ్రద్ధాళువైదీనిని వినువాడు పావముక్తుడై వుణ్య 
కర్మలు చేసినవారికి కలుగుళలోకములనీ పొందును. అర్జునా ! నీవు ఏకొగ్రమైన 
మనన్సుతో దీనిని వింటివా? ఆజ్ఞానమువలన నీకు గలిగిన నమ్మావాము నశించినదా?” 


అర్జునుడు ఇట్లనెను. "అచ్యుతా ! నీయను[గహమువలన నామోహము 
నశించినది" న్మృతి కలీగినది. నంశయము పోయినది. నీవు చెప్పినట్లు చేయుదును". 


నిజయ ప్రభ 


అనూయకలవానికి ఈ జ్ఞానమును బోధింవవలదని భగవంతు డనుఉఓ 
గమనింపదగియున్నది, ఇందు నకలో ధర్మములను వీడి తన్ను శరణమును పొందు మన 
భగవంతుడు చెప్పుచున్నాడు. ఈ మాటను దుర్యోధనుని వంటివారు ఎవరైన విన్నచో 
శ్రీకృష్ణుడు స్వార్థవరుడై తనభక్తులనంఖ్యను పెంచుకొ నుటకై మాయమాటలను చెప్పి 
జనులను మోనగించుచున్నాడనియే భావింతురు, (ప్రచారము కూడ చేయుధురు 
దీనివలన సామాన్యులైన భక్తులు సంశయగన్సు లగుటు నంభోవించును. ఈ 
కారణముచేతనే ఈయుపదేశము వరమగువ్యా మని అత్యంతము రవాన్య మ 
భగవానుడు అనేక వర్యాయములు ఉదా గృాటించియున్నాడు. 


ఈ నంవాదమును అధ్యయనము చేయుట జ్ఞానయజ్ఞ మని భగవానుడ 
నిర్దేశించుట గుర్తింపవలసియున్నది. ఏకాంతమునందు జరిగీన యీనంవాదమ 
నరిజయునివలన వార్టనభగవానునివలన లోకమున ప్రచారము నొందు నని-ఇయః 
నూచించుచున్నాడు. దీనిని అధ్యయనము చెయుట అనగా నియమవపూర్వకముగ। 
గురువునొద్ద చిత్తశుద్ధితో శ్రవణము చేయుట. అట్టుగాకనొంతముగా చదువుకొన్నను 
నభలలో వండ తులయుపన్యానములవలన గ్రహించుటకు యనఫ్నించినను అ 
అధ్యయనము కానేరదు ; అందువలన ఆడి జ్ఞానయజ్ఞ ము కాదు. కావు! 
నియమపూర్వకముగా అధ్యయనము గావించినవుఎజే అది 'జ్ఞానయజ్ఞమై వల 
మగును, లేకున్నచో అది లోకవిజ్ఞానమాత్రమే యగును. 


270 


దీనిని శ్రద్ధగా అధ్యయనము చేసినవాడు ఏకారణముచేత నైన మో 
పాందలేక పోయినచో న్వర్గాదిలోకములనైన పొందగలడు. కావున సోమయా? 
చేయుట ఎంతో దుర్గటమైన యీకాలమున ఈశ్వరానుగ్రవామును కోరిన, 
గ్రంథమును అధ్యయేనము కావించుట చాల మే లని గ్రహింపవలసియున్నది 


అర్జునునకు నమ్మోహము పోయి నతి లభించిన దనగా ఏమి ౫ 
పూర్వము “తెలిసియున్న విషయమును జ్ఞప్తికి తెచ్చుకొనుట న్మృతి. ఇమ 
విషయము ఇప్పుడే న్మృతి యగునా ? నంవాదముయొక్క ఆరంభమున భగ 
స్థిత టద్రజ్ఞలక్షణములను వర్ణించుచు జ్ఞానమార్గమును ఉవదేశించెను. తరువా, 
వీషయములను ఆయన జోదించెను్‌ ఇవ్పుడు ముగింవునందు మొదట బొ 
జ్ఞానవిషయము న్మృతికి వచ్చిన దని అర్జునుడ చెపె ప్పె నని గ్రహింవవచ్చును. మ 
విధముగ కూడ దీనిని గ్రహింవవచ్చును. యుద్దరంగమునకు వచ్చున 
నంగ్రామము తనకు న్వధర్మమని అర్జునునకు రూడీగా ఆలిసియుండెను. ఆ 
కృవయొక్క ఆవేశమువలన కలిగిన నీమ్మావానమువలన అది విన్మృత మ 
ఇప్పుడు అన మ్మా టలు నశించుటవలన విన్మృతమైన న్వధర్మము న్మృతికి 


ఈ నంవాదమును చెప్పి నంజయుడు ధృతరామ్టనితో ఇట్లనెను. "మవ 
వార్టనునియను[గగ్రవాము వలన వరమరవాన్యమైన యీ యోగమును యోగే 
(శ్రీకృష్ణుడు చెప్పుచుండగా న్వయముగా వింటిని. దీనిని న్మరించి న్మరించి మాళీ 
వర్గమును మొందుచున్నాను. అద్భుతమైన యా విమ్ణుదేవుని రూవమును కూడ, 
న్మరేంచి మిగుల విన్మయమును పొందుచు మరల మేరల వార్షమును పొందుచు 
యోగేశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధరుడైన పారుడు ఎక్కడ ఉందురో అక్కడ నిల్చి. 
నీతి, విజయము, నంపేద, శోభకలుగు నని హియభి ప్రాయము". 


ఇది యంతయు విన్న ధృతరాష్ట్ర డు ఆలోచించుచు ఊరకు 
విశ్చరూవవ్రదర్శనమున దుర్యోధనాదులు నోఫీంతు రని పాండవులకు జయవ 
దని వినియుండియు, భీమ్మడు శరతల్పమున వడిపోయె నని తెలిసికొ నియు 
అతడు వశ్చాత్తావమును పొందలేదు ; జయమునందలి యాశను కూడ వీ 
దీనినిబట్టి యతనికి గల నమ్మోవాము ఎంత దృఢమైనచో వ్యక్త మగుచున్నది. 


ఢశ శ శశి 





నాటకములు : భువన విజయము, ఎజ్టా_పెగ్గడ, నన్నయ్యభట్టు 
కథల నంపుటి : కథాతరంగిణి 
శ్రీరామాయణ తరంగిణి - ఏడు భాగములు 
శ్రీరామాయణ దర్శనము, శ్రీరా మవృాదయము.... మొదలైనవి 
శ్రీవానుదేవ కథానుధ -1 శ్రీవ్యానకాండాది చతుష్టయము 
శ్రీ వానుదేవ కథానుధ - 1 మధురా ద్వారకా కాండములు 
(శ్రీ రమణా శ్రమము, తిరువణ్లామలై (606 603) వ్రకాశనములు 
శ్రీ రమణ జీవిత న్మరణోవదేశములు 
శ్రీ) భగవద్గీతా సారము 
పరావూజ - ఆత్మబోధము 
శివానందలవార్వాాది గ్రంథనం[గ్రవాములు 
ఆత్మసాక్షాత్కారము 
దేవికాలోత్తరము 
శ్రీతివురారవా న్యజ్ఞానఖండసారము 
శ్రీరమణ కథా మణి మాల 
అము ద్రిశములు 
శ్రీ వానుదేవ కథానుధ - చతుర్ధ భాగము 
వాటకములు - తిక్కన సోమయాజి, శ్రీనాథుడు, జనాటవిలో జవరాలు 
రూస్సీ లక్ష్మీదేవి - 18 నర్గల గేయ కావ్యము 
నాయకోదయము - స్వాతంత్రోకోదరమ నంఘటనాత్మకమైన వద్యకావ్యము 
నలచరిత్రము - చంవూ కావ్యము : 
శ్రీరామాయణము - చంవూ కావ్యము 


వ్ర ITY Ee, IONE 


